శ్రీ వేంకటేశ్వర వెభవము 


( శ్రుతిస్మృతిపురాణేతిహాసాదిసిద్దము) 


రచయిత 
న్యాయరత్నాకరాద్యనేక బిరుదభూషితులు 
తిరుమల తిరుపతి దేవస్థానముల పూర్వ ఆస్థాన పణ్ణితులు 
తర్కవేదాన్త మహావిద్వాన్‌ 


క్రీశే, పలణ్ణిత వేదాన్తం జగన్నాథాచార్యులు 





ప్రచురణ 


కార్యనిరర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 
1999 


గ లక లక C03 03 C03 ల8 ల C03 CB ల8 03 03 లక 083 083 083 03 08 లక 03 O08 ఆక O35 03 03 B08 0030 


SARI! VENKATESWARA VAIBHAVAM 


By 
PANDITHA VEDANTAM JAGANNATHACHARYULU 


77౨౬. Religious Publications Series No : 229 
© All Rights Reserved 


Second Edition : 1999 
Copies : 5,000 
Price : 65.00 


Published By 

Dr. [4 SUBBA RAO LAsS., 
Executive Officer, 

Tirumala Tirupati Devasthanarhs, 
Tirupati - 517 507. 


Printed at 
ADSPRINT 
CHENNAI-17. 


స. 
శ్రీ పద్మావతీ దేవి 














ఓమ్‌॥ ఈశానాం జగతో౬_స్య చేంకటవతే ర్వొష్టోః ప పరాం (ప్రేయసీం 


తద్వకసప్ట్రలనిత్వవాసరసేకాం తత్‌ కాంతి సంవర్రినీమ్‌। 
పద్మాలంకృత పాబ్నో పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం 


జీ 


వాత్సల ల్యాదిగుణోజ్జ సలాం భగవతీం ఎందే జగన్మాతరమ్‌। 


ముందునూట 


కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ చేంకటశ్వరుడు కోరిన వారికి కొంగు 
బంగారమై విలసిల్లుతున్న భక్తవత్సలుడు. కొండంత స్వామిని కొండంత 
పత్రితో మనం ఆరాధించలేక పోవచ్చును కాని, యథాశక్తితో ఆ ఆనంద 
నిలయుని అర్చించి తరించగలుగుతున్నాము. స్వామివారి దివ్య సౌందర్యాన్ని 
తనివితీర అనుభవిస్తున్న భక్తులకు, తిరునుల ఆలయంలోపల స్వామి వారికీ 
జరుగుతున్న నిత్య నైమిత్తిక ఆరాధనావిశేషాలు కూడ సమగ్రంగా తెలియ 
వలసి ఉంది. అంతే కాకుండ ఆ కొండలరాయని పాదాలకు నిత్యాభిషకం 
చేస్తున్నట్లు తిరుమలలో ప్రవహిస్తూవున్న పునీత పుణ్య తీర్జాల్ని గురించి 
కూడా యాత్రికులందరూ తెలుసుకోవలసి ఉంది. 

ఈ సత్సంకల్పంతోనే తిరువుల తిరుపతి దేవస్థానముల యాజమాన్యం 
వారు శ్రీ వేంకటేశ్వరుని నిత్యారాధనా విధానాన్ని, ఉత్సవ విశేషాల్ని, 
పరిసర పుణ్య తీర్ణాల వివరాల్ని పుస్తక రూపంలో అందరికీ అందుబాటులోకి 
తేవాలని కార్యోన్ముఖులయినారు. దాదాపు రెందు దశాబ్దాల క్రిందటే 
ఈ బృహత్తర కార్యక్రమాన్ని శ్రీ పణ్ణిత వేదాన్తం జగన్నాథాచార్యులవారికి 
అప్పగించారు. శ్రియఃపతి ఆర్సా విభవాదుల్ని అత్యంత భక్తి శ్రద్దలతో 
సేకరించిన వారి కృషి ఫలితంగానే, తిరువుల తిరుపతి దేవస్థానంవారు 
1977వ సంవత్సరంలో “శ్రీ చేంకకేశ్వర వైభవము” అనే గ్రంథాన్ని 
ప్రచురించారు. 


తిరుమల నిలయుని నిత్యారాధనలు, ఉత్సవ విశేషాలు, పురాణ 
ప్రసిద్దాలైన పుణ్యతీర్ణాల వివరాలు, ఉత్సవాది సమయాలు, ప్రతిదిన సేనా 
కార్యక్రమాలు, ఆర్జిత సేవా సమాచారాలు - ఇలా ఈ పుస్తకం ఆరు 
అంశాలుగా విభజింపబడి 1977లో (వథమ ముద్రణగా చెలువడింది. 

ఇప్పుడు పునర్ముద్రణకు నోచుకొంటున్న ఈ గ్రంథంలోని విషయ 
నారూప్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఐదవ అంశం అయిన సేవా 


సమయానుక్రమణీకలో ని ముఖ్యమైనవాటిని -- ఆరవ అంశమైన ఆర్షిత 
విషయాను క్రమణికతో కలిసీ ముదించటం జరిగింది. శ్రుతి స్మృతి 
పురాణేతిహాసాల ఆధారంతో శాస్త్ర సమ్మతంగా, ఆదార సంప్రదాయ 
సమన్వితంగా రూపొందిన ఈ ఆర్బనలు, సేవలు, ఉత్సవాలు మన ఆర్ష 
ఆ ఆ “ wa | 
సంస్క ఎతికీ పట్టుగొమ్మలు! 

తిరుమల క్షేత్రంలో ఎన్నో పుణ్య తీర్జాలున్నాయి. ఆయా పర్వదినాలలో 
ఆ తీర్థాల తీరాలలో జరుపబడే సర్యోత్సవాలు యాత్రికులకు భక్తి పదాలు, 
ముక్తిదాయకాలు అనడంలో అతిశయోక్తి లేదు. 

దేశం నలుమూలలనుండి వచ్చి ని స్వామివారిని సేవించే భక్తులకు, 
ఆ అర్భనలలో, ఉత్సవాలలో, తనుతను ఆచారాలు కూడొ ప్రతిఫలిస్తూ 
స్వామి సేవక సంబంధి ఆనందాన్ని ప్రసాదించడం విశేషం. కీర్తిశేషులు 
జగన్నాథాచార్యుల వారి ఈ కృషి ప్రశంసనీయం. 

ధార్మిక గ్రంథప్రచురణను ఒక ఉద్యమంగా చేపట్టిన తిరుమల తిరుపతి 
దేవస్థానములవారు వెలువరించిన ఈ (గ్రంథం సప్తగిరీశుని వైభవాన్ని, 

రే హాళా మి, పుణాతీరాల [0 wT గ 
తిరుమల క్షత మాహాల్మాాన్ని, పుణ్యతిర్ణాల ప్రాశన్త్యాన్ని వరితలకు విశద 
పరచడంలో ఒక మార్గదర్శి (టూరిప్ట్‌ గైడ్స్‌గా కూడా సహకరిస్తుందనడం 
సమంజసం. ఈ (గంధం ఆర్ష సంస్క తీ సంపన్న హృదయుల నున్ననలకు 
పొత్రము కాగలదని ఆశీస్తున్నాను. 
కార్యణర్యవాణాథికారి, 
తిరునుల తిరుపతి దేనస్థానములు, 
తిరుపతి. 


K. Purushotham Naidu, LA.S. UMABAGH, NAMPALLY 


COMMISSIONER HYDERABAD - 500 001 
ENDOWMENTS DEPARTMENT AP. (INDIA) 
Camp: TIRUMALA 


Date: 1-7-1977 


Appikatla Sriman Pandita Vedantam 
Jagannathacharyulu has written a great devotional book 
""Sri Venkateswara Vaibhavam."" It contains details of 
Aradhana, Utsavam and other details of the pujas and 
festivals of Tirumala Devasthanam. It deserves a place in 
all libraries and in the hands of every devotee of Lord 
Venkateswara. Temple libraries should praticularly possess 
this book both for information and guidance. 

Appikatla Sriman Panditha Vedantam Jagannatha 
charyulu is a great scholar in Vedanta, Tarka, Agama, 
Alankara, Jyothisha Sastras. He has been the Asthana 
Pandit of T.T.D. Temple of Lord Venkateswara from 195) 
upto date. He is an authority on all religious matters and 
the department refers to him all matters for guidance and 


enlightenment. 


(Sd.) K. PURUSHOTHAM NAIDU. 


అభి ప్రాయము 


శ్రీ వేంకటేశ్వర వైభవమును పజ్జీత శ్రీ వేదాన్తం జగన్నాథాచార్యుల 
వారు ఐదంశములతో రచించినారు. వీరు 1955 సంవత్సరము నుంచి 
తిరుమల తిరుపతి దేవస్తానముల ఆస్థాన పజ్డితులుగా యుంటున్నారు. 


చతుశ్ళాన్ర) మహావిద్వాంసులగు వీరిని శ్రి కల్లూరి చంద్రమౌళిగారు 
హిందూమత దేవాదాయ ధర్మాదాయశాఖామంత్రిగా యున్నప్పుడు వారి 
సలహామీదట శ్రీస్వామివారి ఆస్థాన పణ్ణితులుగా నియమించడమైనది. 
అప్పటి నుండి ఇప్పటివరకు వారి సలహాలతో దేవస్థాన పూజా క్రమము, 
ఇతర శాస్త్రబద్దమైన కైంకర్యములు అన్నియు జరుపబడుచున్నవి. 


వీరు వెఖానసులగుటచే శ్రీస్వామివారి ఆరాధనా క్రమము చక్కగా 
తెలిసినవారు. వీరి శాస్రానుభవము శ్రీస్వామివారి కైంకర్య పరిపూర్ణాను 
భవము (క్రోడీకరించి ఈ వార్థక్యములో ఈ (గ్రంథమును శ్రమయను 
కొనక రచించినారు. 

అనాడు శ్రీస్వామివారి సన్నిధి లో ఆస్థాన పజ్జిత పదవీస్వకారమును 
చేయించి శేషషస్త్రబహుమానమును చేయు అవకాశము నాకు కలిగినది. 
ఈనాడు శ్రీ వేంకటేశ్వరవైభవమునకు అభీ ప్రాయమును వ్రాయు 
అవకాశము నాకు కలిగినందులకు ఎంతో సంతోషించుచున్నాను. 


ఈ పుస్తకములోని అంశములు: 


ta నిత్యారాధనము - ఆరాధనకాలము, సర్వదర్శనకాలమగు 
అతిరికకూలము అని యున్న వివిధకాలములలో శ్రీ వేంకటేశ్వరస్వామివా 
రికి జరుగు ఆరాధనాది వివరణములీ మొదటి అంశమున కలవు. 


2. ఉత్సవములు - భక్తుల సౌకర్యార్ధమై గ్ర స్వామివారి ఉత్స 
వములు అనేక విధములుగా దేవస్థానం వారు జరిపంచుచున్నారు. వాటి 
వివరములు రెండవ అంశమున కలవు. 


3. పుణ్యతీర్ణవఎలు - తిరువులలో ఎన్ని పుణ్యతీర్ణములు 
కలవో అందు ముఖ్యములగు పుణ్యతీర్రములు మూడవ యంశమున 
వ్రాయబడినవి. 


4. ఉత్సవాది సమయములు - తిరుపతి ద్రావిడులకు, ఆంధ్రులకు 
సరిహద్దున యుండుటచే ఈ దేవాలయములో ద్రావిడ దేశాచారములు, 
ఆంధ్రదేశాచారములు కూడా కలవు. ఉత్సవములు, పండుగలు కొన్ని 
సౌరమానగ్రకారము, కొన్ని చాంద్రమానప్రకారము కొన్ని పూర్వాచార 
ప్రకారము జరుగుచున్నవి. ఆ విషయములన్నియు ఎంతో శ్రమించి 
శా స్రాధారములతో నాలుగవ యంశమునందు వ్రాసినారు. ఇందులోని 
విషయములు ఇతర దేవాలయములలో కూడా ప్రామాణ్యముగా 
తీసుకొనదగియున్నవి. 


5. ఆర్జీతములు - లక్ష్మీవతియగు శ్రీ స్వామివారికి యాత్రికులు - 
ప్రార్థనలను, కానుకలను పత్రపుష్పాది న్యాయముగా వారి వారి 


శక్తిననుసరించి సమర్పించుటకు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన సౌకర్య 
ములు ఐదవ అంశములో వబ్రాయబడియున్నవి. 


ఈ (గంథకర్తలగు శ్రీ ఆచార్యులవారు ఇంకా చిరకాలము 
శ్రీస్వామివారి కైంకర్యములను చేయవలయునని ఆశిస్తున్నాను. 


తిరుపతి డా॥ చెలికాని అన్నారావు 
29-3-1977 తి.తి. దేవస్థాన పరిపాలక సంఘ అధ్యక్షులు 


ఆఎష్కరణము 


“వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన। 
వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి” 


అండ పిండ బ్రహ్మాండాది రూపమైన ఈ సమస్త చరాచర జగత్తులో 
వేంకటాచలపతిని మించిన దైవము కానీ, వేంకటనగమును మించిన పుణ్య 
క్షేత్రము కానీ లేదని పురాణ ప్రశస్తి. భృగుమునివలని అవమానము, 
కమలాలయతో కలహము కారణములుగ స్వామి పుష్కరిణీ తీరమున 
నవతరించి కలిలోని జనులను కావ సమకట్టిన ఆ ఆదినారాయణుని 
నిత్యకల్యాణ నిలయమునకు ఈ ప్రశ్హు వచ్చుట వింత కాదు. 


తీరుమలను గురించి, తిరువేంకటాధీ శుని గురించి విన్న వారెందరో 
వుండవచ్చును కానీ, ఆలయపు ఆచార వ్యవహారములుగాని, ఆలయ 
మున కావలనున్న అపూర్వ రమణీయములు, అతి ప్రశాంత గంభీర 
ములు, పరమ పావనములైన తీర్టములను గురించిగాని పూర్తిగా తెలిసిన 
వారు ఈనాడు ఏ కొందరో. 


అడుగడుగుకు దండములు పెట్టి, కొండకొమ్మున నున్న 
క్రోనేటిరాయని దర్శనముకై, తీరని తమకంతో మూలమూలల నుండి 


వచ్చు వేలాది భక్తులకు, అలయ సంప్రదాయములు, ఆ శ్రీనివాసుని 
సేవలు, పూత పుణ్యక్షేత్ర వివరములు తెలీయజెప్బ ప్రయళ్నమే యిది. 


మా అభ్యర్థనపై, వయోవృద్దులైనను ఈ పవిత్ర కార్యక్రమమును 
చెట్టి ఎజయవంతముగ నిర్వహాంచినవారు తీరుమలేశుని అస్టాన పండి 
తులు (శ్రీమాన్‌ పల్లీత వేదాన్తం జగన్నాథాచార్యులవారు. సంస్కృతాంధ్ర 
భాషలలోనేగాక, లివిధములగు శాస్త్రములలోను, ఆగమములలోను 
కడుంగడు నిష్ణాతులైన వీరు ద్లీర్ణకాల పరిశోధనా ఫలీతంగా సమర్పిం 
చిన భక్తీ కుసుమాంజలియే ఈ ““శ్రీ వేంకటేశ్వర వైభవము” 


వర్గనలేగాక చిత్రవివరములుకూడ కల ఈ (గ్రంథమును ఎందరెంత 
ఎక్కువగా అదరించగల్గిన మా కంతటీ అదృష్టము. 


పఏ,యస్‌. రాజగోపాలరాజు 
తీరుపతి ఎగ్జిక్యూటీవ్‌ అఫీసరు 
26-4-1977 తీత, దేవస్థానములు, తీరుపత్రి 





2 


క్యూ 
చ! 


టో ళ్‌ page! J 
§ 
SEE 


గ 
Ses 
iP 


wpe 


Sy 


ఏన్‌ 


దౌ 


అటి 


త వేదానం జగన్నాథాచార్యులవారు 


దాన మహాోవి 


కర్త 
షితులగు తర్కవే 


గ్రంథ 


న్యాయరత్నాకరా ద్యనేక బిరుదభూ 


తిరుమల తిరువతి దేవస్థానం ఆస్థాన వణ్ణితులు 


ప 
డ 


శ్రి 


గ్రంథకర్త పరిచయము 


పండిత [శ్రీ వేదాన్తం జగన్నాథాచార్యులవారు 1955 'సం॥ నుండి 
తిరువుల తిరుపతి దేవస్థాన ఆస్థానపండితులుగా ఉన్నారు. వీరి 
స్వగ్రామం గుంటూరు జిల్లాలోని అప్పికట్ల. జననం: 2-6-1894, 
ఏరు బాల్యముననే కావ్యనాటకాలంకార సాహిత్యములను చదివి తీరుప 
తిలోని క్రీ వేంకటేశ్వర సంస్కృత కళాశాలలో ఆగమ, ధర్మ పూర్వమీ 
మాంసా శాస్త్రములను అభ్యసించి ఉత్తీర్ణులెనారు. ఇంతేగాక పిఠాపురం 
మహారాజావారి శ్యాన్త్రకళాశాలలో తర్కవేదాంత శాస్త్రములను పూర్ణ 
ముగా చదివి మహావిద్వత్సరీక్షలో ప్రథమ గ్రేణిలో ఉత్తీర్ణులై సన్మానము 
లను పొందినారు. సుమారు 20 సంవత్సరములు అక్కడ సంస్థాన 
పండితులుగా సన్మానములందినారు. తుని మొదలగు మహారాజ 
సంస్థానములందును, పండిత సభలలోను పెక్కు సన్మానములు, 
యోగ్యతాపత్రములు, సువర్థపతకములు పొందినవారు. 


శ్రీ వైఖానస కల్పసూ[త్రమును పరిష్కరించుటయేగాక, కొన్ని 
వేదాంత [గ్రంథములను గూడ రవించినారు. 


శ్రీ జగన్నాథాచార్యులవారు నిరాడంబర జీవులు. శాన 
ప్రామాణ్యమును నిర్భయముగా, నిర్చుష్టముగా చెప్పగల దీశాలీ, 


విషయములలో శాస్రానుసారము సలహాలనిచ్చుచూ, దేవాలయ 
పురోభివృద్దికి తోడ్చడుచున్నారు. 


ఇంతేగాక వీరు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మతసలహా సంఘంలో 
సభ్యులుగాను, అర్చకపరీక్షా సంఘసభ్యులుగా నున్నారు. 


1924వ సంవత్సరము నందు మచిలీపట్టణమున విద్యాభి వృద్దికై 
యేర్భరచిన శ్రీ వైఖానస విద్యాపీఠమునకు అధ్యక్షులుగా నున్నారు. 


1928వ సంవత్సరములో వైఖానస సంఘాభ్యుదయమునకై ఏలూరు 
పట్టణమునందు జరిగిన శ్రీ వైఖానస దివ్యసిద్దాంత వివర్టినీసభకు 
అధ్యక్షత వహించారు. 


1929 సంవత్సరంలో పండిత మదనమోహనమాలవ్యా అభినంద 
నలతో, పిఠాపురం మహారాజావారిచే తమ సంస్థానమునందు ఏర్పాటు 
చేయబడిన వేదాంత మహాసభలో విశిష్టాద్వైత వేదాన్తవండితులుగా పాల్గొని 
(ప్రశంసలందినారు. 


వీరికిగల వివిధ విద్యాయోగ్యతలను పురస్కరించుకొని గోవర్దన 
పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకరాచార్యస్వామివారు 1950 సంవత్సరంలో 
“విద్యాభూషణి” బిరుదుతో సత్కరించారు. 


కంచి కామకోటి పీఠాధి పతి జగద్లురు శ్రీశ్రీశ్రీ శంకరాచార్య స్వామి 
వారిచే 1966లో తిరుపతిలో జరిగిన పండితపరిషత్తులో “న్యాయ 
రత్నాకర బిరుదును, అష్టలక్ష్మీయుత స్వర్ణకంకణమును పొందినారు. 


వీరు సంస్క ఎతాంధ్రభాషలలో అనర్గళ పాండిత్యమేగాక వ్యాకరణ, 
జ్యోతిషాది వివిధశాస్రాలలో గూడ అపారవైదుష్యాన్ని సంపాదించు 


కొన్నారు. ్రీస్వామివారి దేవస్థానములోని వివిధ వైప్లవ దేవాలయములలో 
వివిధ ఉత్సవములు, వివిధ ప్రతిష్టాకార్యక్రమాదులు అన్నియు వీరి 
సలహా ననుసరించియే జరుగుచున్నవి. 


అమెరికాలోని ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయము మొదలగు దేవా 
లయములకు కూడా అవసరవుగు సలహాలను అధికారుల ద్వారా 
అందచేయుచున్నారు. 


1955 నుండి 1986 వరకు మూడు దశాబ్దాలపాటు తిరుమల 
తిరుపతి దేవస్థానముల వైఖానస ఆగమశాస్త్ర ఆస్థాన పండితులుగా 
తిరుముల తిరుపతి దేవస్థానముల పంచాంగ పరిష్కర్తలుగా వ్యవహ 
రించారు. పలు సందర్భాలలో తిరువుల తిరుపతి దేవస్థానం 
వీరిని ఘనంగా సత్కరించింది. వీరు 19-4-1986వ తేదీన 
స్వర్గస్తులయ్యారు. 


స 


py ఎగ 


Ere, wut iT 


et 


కష ల్‌ 


గర es, 


yan మం 


ర 


get 


it సక SF 





౧ రా 


అయ్యం 


iN 


న పాయ న 


ఈ 





యయా 


Geet ను 
ro న ol: 

br Mra ర) 
సం Gp, 
RY ; | Wes NEE 


x 
తక త 
2 Afar 


Ay 
(| 
AR 


ఓవ 
శ్రియై నమః 
శ్రీ శ్రీనివాసాయ నమః 
గ్ర వేంకటెశ్వర వైభవ 


ఏర్రిక 


ఓమ్‌॥ వేదాన్తనిలయ శ్రీ మా౯ కల్యాణగుణసాగరః। 
భక్తప్రియో జగన్నాథ శ్షీనివాసో౭స్తు మే హృది! 
అఖిల చరాచర సృ స్టీతి లయ కర్ణయై ముముక్తూపాస్యుడ మోక్ష 
ప్రదుడై శ్రియఃపతియైన శ్రీమన్నారాయణుడు త్రిపాద్విభూతి యనంబడు 
నిత్యవిభూతియందుగల శ్రీ వెకుంఠమునందు శేషతల్పమున శయనించి 
అచ్చట నిత్య ముక్త చేతనులను అవాజ్మానస గోచరమగు నిత్యానంద 
పరీవాహమున ముంచ్చివెచుచుండెను. 


దయాసము ద్రుడగుటచేత ఏకపాద్విభూతి యనంబడు ఈ లీలావిభూ 
తియందుగల సంసారబద్దచేతనులను గూడా నుద్దరింప సంకల్పంచెను. 
అందుచే కర్మభూమియగు నీ భారతదేశమునందు అంజనా ద్రి, 
నీలాద్రి, వృషాద్రి, వృషభాద్రి, శేషాద్రి, గరుడాద్రి వరాహాద్రి శ్రీని 
వాసాద్రి, తీర్చాద్రి కనకాద్రి, పుష్కరా ద్రి, సువేరుశిఖరా ద్రి, 
వేదాద్రి, జ్ఞానాద్రి, ఆనన్దాద్రి, ఇత్యాద్యనేక సార్టక నామములచే పురాణ 
ప్రఖ్యాతికాంచిన వేంకటా ద్రియందు ఇరువది యెనిమిదవ ద్వాపరయుగా 
నృమునందలి ఈ కలియుగమునందు 
“(ప్రవః పాన్త మన్రసో ధి యాయతే! 
మహే శూరాయ విష్ణవే చార్చత॥' 
(బు.10 మండలం, 155వ సూక్తము, 1-వ మంత్రము). 


ii 
అను బుగ్వేదమంత్రముచే (ప్రతిపా దింపబడు విష్ణ్వర్సావతారముగా 
నవతరించెను. 


“విష్ణుః పర్వతానా మధిపతిఃి” ఇత్యాది 


శ్రుతివచనముచే పర్వతసామాన్యమున కాధిపత్యమును పొందిన 
విష్ణువు ఈ వేంకటాద్రికి విశేషాధిపత్యమును కూడా పొందుటచేత 
“(శీ వేంకటేశ్వరస్వామి”” అనియు, వక్షస్థలమున లక్ష్మి (ప్రకాశించు 
చుండుటచేత *“గ్రీనివాసస్వామి” అనియు, మహర్థ్యాదులచేత కీర్తింప 
బడుచు ప్రకాశించుచున్నాడు. 


శ్రీ వేంకటా(ద్రిని గూర్చియు, :కీనివాసస్వామివారిని గూర్చియు, 
బుగ్వేదము ఇట్లు చెప్పుచున్నది. 
* అరాయి కాణే వికటే గిరిం గచ్చ సదాన్వే। 


శో అస్యమంత్రస్యా౭౬ి యమక్ధః॥। అవతారికా - వేదపురుషః పురుషార్ధకాముక 
ముద్దిశ్య హిత ముపదిశతి। 


హే పురుషార్థకాముక అత్ర సందర్భానురోధేన త్వయి ఇత్యధ్యాహారః। తథా 
చత్వయి! అరాయిసతి = రైశబ్లో ఐశ్వర్యవాచీ ఐహికైశ్వర్యరహితే వా! ఆముష్మకైశ్వర్య 
రహితే వా సతి! కాణే = బాహ్యాదృష్టి శూన్యే వా, ఆంతరద్నష్టి. శూన్యేవా సతి! వికటే = 
విశిష్ట తాపత్రయశాలిని సతి॥ “సర్వపాపాని వేం ప్రాహుః కటస్తద్దాహ ఉచ్యతే? ఇతి వేంక 
టపదనిర్వచనానురోధేన కటశబ్దస్య దాహపరత్వాదయమేవార్థః॥ సదాన్వే = దానవ శబ్దస్య 
దాన్వే ఇతి వ్యత్యయ శాందసః। ఐహిక పురుషార్టవిరోధి భి ర్వా, ఆముష్మికపురుషార్ట 
విరోధి భిర్వా, సహితే సతి; శిరింబిఠన్య = శ్రీ పీఠస్య శ్రీనివాసస్యేతి యావత్‌ వ్యత్యయ 
శ్చాందసః। గిరిం = వేంకటాచలం; గచ్చ = ఉక్తసర్వానర్ధపరిహారాయగచ్చేత్యర్ధః॥ 


తత్ర గమనమాగ్రేణ కథం తత్సరిహారః ఇత్యాంశంకాయా మాహ॥ 


శిరింబిఠస్య = (్రీనివాసస్య। సత్వభిః = పురుషైః సర్వోపచార క్రియానిరతైః సదా సన్నిధా 
నవర్తిభి రేకాన్తిభి రంతరం గపురుషైరితి యావత్‌! శిరింబిఠ స్యేత్యుభయ త్రాన్వయః। సత్వభి 
రితివ్యత్యయశ్చాందసః। తేభి ః = తైః తథా త్వేన లోకశా(న్హ్రయోః ప్రసిద్దెఃరిత్యర్దః। అత్రాఏ 
వ్యత్యయశ్చాందసః। త్వా = త్వాం! చాతయామసి = అనిష్టనివారణం యాచన్తం కారయా 
మః। భగవత శ్రీనివాసస్యసన్నిధా సర్వోపచార క్రియానిరత్రైస్సదాసన్నిధానవర్తిభి రేకాన్తిభి 
రంతరంగపురు షైస్తదీయైరనిష్ట నివారణ ప్రార్ధనాం కారయితుమిచ్చామ ఇతియావత్‌॥ 


“శిరింబిఠస్య సత్వభి స్తేభిష్టా ఏ చాతయామసి[॥” 
(బుగ్వేదము 10 మండలము, 15 సూక్తము, 1-వ మంత్రము) 


తా॥ ఓ పురుషార్టకాముకుడా! నీవు ఐహికమగు ఐశ్వర్యములేని 
వాడవైనా, ఆముష్మికమగు ఐశ్వర్యములేనివాడవైనా, బాహ్య దృష్టిలేని 
వాడవైనా, ఆంతరదృష్టిలేనివాడవైనా, ఆధ్యాత్మికములు, అధిభౌతిక 
ములు, ఆధి దైవికములు అగు తాపములు కలవాడవైనా, ఐహిక పురు 
షార్థవిరోధులు కలవాడవైనా, ఆముష్మికపురుషార్ధవిరోధులు కలవాడవైనా, 
శ్రీనివాసస్వామివారు నివసించియున్న పర్వతమునకు వెళ్ళి అచ్చట శ్రీని 
వాసస్వామి వారియొక్క సన్నిధానమునందు సర్వోపచార క్రీయానిరతులై 





అత్ర సాంసారిక ప్రవాహసమాపతితా౬_న్నిష్ట నివారణకాముకాః పురుషాః శ్రీ వేంక 
టాచలం గత్వా తన్నివాసరసికస్య భగవత ్లీనివాసస్య సన్నిధౌ సర్వోపచారక్రియానిర 
తాన్‌ సదా సన్నిధానవర్ణిన శ్రైకాన్షినో౭_న్హరంగపురుషాన్‌ తదీయాన్‌ “భగవత గీనివాసస్య 
సన్నిధౌ మదీయా2. నిష్టనివారణప్రారనాం శ్రావయతి? ఇతి సప్రార్ధయన్నే! తే చ మహా 
భాగాః తథా తస్య భగవత [్రీనివాసస్య సన్నిధౌ ఏకాన్త సేవాద్యవసరే త్వాపన్నానామా 
పత్తి నివారణ ప్రార్టనాం శ్రావయన్తే॥ స చ పరమదయాళు ర్భగవాన్‌ అంతరంగ పురుష 
ముఖాత్తాం (శ్రుత్వా అనిష్టనివారణం భక్తానామనుపదమేవ కరోతీతి సంప్రదాయః॥ 


అత్ర త్వం వేంకటాచలం గత్వా భగవన్తం తదీయానారాధకమహాభాగాన్‌ ద్వారీ 
కృత్య అనిష్ట నివారణం యాచేతి విధి ర్వివక్షితః చతే చదే = యాచనే ఇతి ధాతుః 
అత్ర - అరాయి కాణే వికటే గిరిం గన్చేతి తం విదుః! 
ఏవం వేదమయ స్పాక్షాద్గిరీం[ద్రః - వన్నగాచలః॥ 
ఇతి భవిష్యోత్తరపురాణాన్తర్గత వేంకటాచలమాహాత్మ్య ప్రతిపాదనపరోభాగః। 
“అయం మంత్రః వేంకటాచలపరకి? ఇత్యుపబ్బంహయతి॥ 


శ్ర॥ ఇతిహాసపురాణాభ్యాం వేదం సముపబ్బంహయేత్‌। 
బిభేత్యల్పశ్రుతా ద్వేదో మామయం ప్రతరిష్యతి॥ 
ఇతి మనుశాసనా న్నాత్రార్గళ (గంథః॥ 
అత స్తన్నివాసరసికస్య భగవత ్రీనివాసస్య అర్వావతారం ప్రాప్తస్య॥ మహిమ ప్రతి 
పాదనపర ఏవాయం మంత్ర ఇతి సుస్నష్ట మవసీయతే॥ 


IV 


న్న తదీయులద్వారా (ీ స్వామివారిని నీ అనిష్ట నివారణమును 
ఇ యాచించవలసినది. 


వెంటనే ఆ వేంకటా [ద్రెపతియగు శ్రీనివాసస్వామివారు నీ _నిష్టము 
తొలగించి నీ అభీష్టములను సమకూర్చెదరు. 


ఇ౦తియేకాక వేదోపబ్బంహణమగు భవిష్యోత్తరపురాణమువలన ఈ 
టాచలమునకు, శ్రీనివాసా ద్రి, వేదాద్రి, శేషాద్రి అను నామములు 
వా తెలియవచ్చుచున్నవి. అనుభూయమానమైన శ్రీ స్వామివారియొక్క 
గాతమైన మహత్త్యమున్నూ తెలియవచ్చుచున్నది. ఇందువలననే 
ండపురాణము, స్కాందపురాణము, 

““వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన; 

వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి” 


కా॥ బ్రహ్మాండమునందు వేంకట్రాదితో సమానమైన స్థానము లేదు. 
టేశ్వరునితో సమానమైన దేవుడు (అవతారము పూర్వకాలము 
లేడు. రాగల కాలమునందును ఉండబోడు అని చెప్పుచున్నవి. 


కనుకనే అర్భావతారముననున్న శ్రీస్వామి వారు పూర్వయుగముల 
దలి రామకృష్ణావతారములవలె, ధర్మాచరణమును తత్త్వ ప్రబోధము 
అగు కార్యములను చేయక మౌనము నాశ్రయించి దక్షిణహస్తముచేత 
పాదాబ్దములను శ్రీకృష్ణావతార చరమసందేశంలోని శరణవరణ స్థాన 
గా చూపుచూ, కటియందుగల మరియొక హస్తముచేత నిజ 
బ్లగాములగు వారలకు సంసార సముద్రము కటిదఘ్నము (కటి 
ఎ) అగునని చూపుచూ వారు 


““సోళ_ధ్వనః పారమాప్నోతి తద్విష్టోః పరమం పదం” 


V 


అను శ్రుత్యుక్తమైన సంసారపదవీపారమగు శ్రీ వైష్ణవపదమును 
బడయగలరు అని సూచించుచున్నారు. 


మరియు సర్వమును చూచుచు చూడనివారివలెయుండి ని(గ్రహాను 
గ్రహములను చేయుచున్నారు. ఆగ్రితప్రార్థనానుసారముగా త్రివర్గరూపము 
లగు ధర్మ, అర్థ, కామములను వరములుగా నిచ్చుచున్నారు. సంసార 
బద్దజీవులను అతిసౌలభ్యముగా తన 'సన్నిధానమునకు రప్పించుకొను 
చున్నారు. ఇష్టార్టసిద్దియగుటచేత సంతృప్తులగు నా యాశ్రితులర్పించు 
కానుకలను స్వీకరించుచున్నారు. వారలకు మాయావిమోచకములగు త్రీర్థ 
ప్రసాదములను తమ యంతరంగపురుషులచేత నందచేయుచు వారలను 
చరమపురుషార్దకాంకూవశులనుగా చేయుచున్నారు. 


ఇటుల సర్వశక్తులను ప్రత్యక్షముగా చూపుచూ సూచించుచూ శ్రీ 
వేంకటా ద్రియందు వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారు స్వయం 
వ్యక్తమగు అర్భావతారముగ తెలియవలసియున్నది. 


అర్సావతారము అనగా:- పరమేశ్వరుడు లోకానుగ్రహార్టమై ఐదు 
ప్రకారములుగా నున్నాడు. 1. పరస్వరూపము, 2. వ్యూహస్వరూ 
పము, 3. విభవస్వరూపము, 4. అన్తర్యామిస్వరూపము, 5. అర్బా 
స్వరూపము అని శ్యాస్త్రములు చెప్పుచున్నవి. 


1. పరస్వరూపము: అనగా నిత్యవిభూతి యందుగల శ్రీ వైకుంఠ 
మునందు మహామణిమండపమున విశాలజ్ఞానముగల అనంత గరుడ 
విష్వక్సేనాది నిత్యసూరులచే తను, లీలావిభూతినుండి భక్తి 
ప్రపత్తా్టద్యుపాయములచేత బ్రహ్మపథమున నిత్యవిభూతిని ప్రవేశించిన 
ముక్త పురుషులచేతను, అనుభవింపబడుచు శేషపర్యంకమునందు దివ్య 
మంగళ విగ్రహవిశిష్టుడై శ్రీ భూదేవులతో వేంచేసియుండు స్వరూపము. 


Vi 


2. వ్యూహస్వరూపము:- అనగా లీలావిభూతికి సంబంధి ౦చిన 
సృష్టిస్థితి సంహారములను నిర్వహించుటకును, ముముక్షువులగు ఉపాసక 
జీవకోటి ననుగ్రహించుటకును వేంచేసియుండు స్వరూపము. ఈ 
వ్యూహస్వరూపము విష్ణ పురుష సత్య, అచ్యుత, అనిరుద్దరూపములవే 
అయిదు విధములుగా నున్నదని వెఖానసశా(న్హ్రము చెప్పుచున్నది. 

“ఈ వ్యూహమూర్తులు - పురుష సత్య, అచ్యుత, అనిరుద్ద 
మూర్తులుగా నున్నారని వైఖానసవేత్తలు వాసుదేవ, సంకర్షణ, 
ప్రద్యుమ్న, అనిరుద్దమూర్తులుగా నున్నారని పాంచరా త్రవేత్తలు చెప్పుచు 
న్నారు. ఉభయమతములలోను సంజ్ఞాభేదమేగాని అర్ధభేదములేదు”” అని 
మహాభారతము చెప్పుచున్నది. 


3. విభవస్వరూపము:- అనగా సాధుపరిత్రాణమును, దుష్టశిక్షణ 
మును, ధర్మసంస్థాపనమును కావించి లోకము ననుగ్రహించు రామ 
కృష్ణాది స్వరూపము. 

4. అన్హర్యామిస్వరూపము:- అనగా జ్ఞానగోచరుడై అన్హర్షియంతయై 
హృదయకమలకోశాన్తర్వర్తి సుషిరమధ్యగత వైశ్వానరభాస్వరతనుపీతశిఖా 
మధ్య విద్యోతమానమగు స్వరూపము. 

5. అర్వాస్వరూపము:- అనగా ఆశ్రితుల కభి మతమగు ద్రవ్యముల 
యందావిర్భవించి విభవస్వరూపనైలక్షణ్యముగ దేశ కాలాదినియమములేక 
సర్వసహిష్టువై అర్బకపరాధీ నుడై ఆలయగృహాదులయందు వేంచేసి 
యుండు స్వరూపము. 

పరమేశ్వరుడు సర్వకళ్యాణగుణములు కలవాడై యున్నను ఆశ్రితుల 
ఆశ్రయణమునకు సౌకర్యమును కలుగజేయు కళ్యాణగుణములు 
వాత్సల్యము, సౌశీల్యము, స్వామిత్వము, సౌలభ్యము అను నాలుగు 
గుణములై యున్నవి. అందులో ఆశ్రితుల ఆశ్రయణమునకు సౌలభ్యము 


vi 


మొదటిదై కార్యసిద్దికి పునాదుగా నున్నది. అట్టి అవసరమైన సౌలభ్యము 
పూర్వము చెప్పిన నాలుగు ప్రాకారములగు పర, వ్యూహ, విభవ, 
అన్హర్యామి స్వరూపములయందు దేశవి ప్రకర్ణచేతను, కాలవి ప్రకర్షవేతను, 
ఇంద్రియవి ప్రకర్షవేతను లేకయున్నది. 
అటుల నాలుగు ప్రకారములయందు లేని సౌలభ్యము అయిదవది 
యగు అరావతారమునందు గిరి నగర (గ్రామ గృహాదులయందధథి 
వసించియుండు కారణముచేత అడ్డులేక పరిపూర్ణముగా నున్నది. 
“అర్హావతార. స్పర్వేషాం బాంధవో బంధువత్సలఃణి? అనుప్రమా 
ణము అర్ఫావతారః (జగత్స్వామి అవతారము) అని స్వామిత్వమును, 
సర్వేషాం బాంధవః (తరతమ భావములేక అందరికి బంధువు అని 
సౌశీల్యమును, బంధువత్సలః (బంధువులయందు వాత్సల్యము కలవాడు) 
అని వాత్సల్యమును చెప్పుచున్నది. భగవంతునికి బంధువనగా భగవత్తీర్ధ 
ప్రసాదముల ననుదినము అనుభవించుచు ఆశ్రయించియుండువాడు అని 
యజార్వేద బ్రాహ్మణము చెప్పుచున్నది. 
“తదస్య ప్రియ మభిపాథో అశ్యా 
న్నరో యత్రదేవయవో మదన్తి 
ఉరుక్రమస్య స హా బన్హురిళ్ళా 
విష్ణోః పదే పరమే మధ్వ ఉత్స” 
(2-4-6-3 మనః) 


తా॥ దేవారాధకులు ఏ భగవత్తీర్ట ప్రసాదములయందు సంతుష్ట్రులగు 


అస్యా శ్రుతే రయమర్థః॥ అస్య= విష్ణోః ప్రియం తత్సాథః = తన్నివేదితమన్నాదికం, 
అభ్యశ్యాం దేవయవః = దేవారాధకాః నరః = మానవాః యత్రమదన్తి = యస్మిన్ని 
'వేదితేహృష్యన్లి॥ నివేదితం తీర్రప్రసాదాదికం స్వీకృత్యహృష్ట్రాభవన్తీ త్యర్థః॥ ఇత్టా = ఇష్టం ప్రతి 
దినం వర్హమానః। ఉరుక్రమస్య = విష్ణోః బన్టుః స ఏవ అతీవ అభిమతః। పరమే= పరమో 
త్కృష్టే, మధ్వే = మధువద్చోగ్యతమే విష్ణోః పదే, ఉత్సః = ఉత్సుకో భవతీత్యర్టః. 


Vill 


చున్నారో ఆ భగవత్తీర్ణ (ప్రసాదములను అనుదినము అనుభవించుచు 
భగవంతుని ఆశ్రయించి యుండువాడు భగవంతునకు బంధు 
వగుచున్నాడు. పరమపదమునం దాసక్తి కలవాడగుచున్నాడు. 


అందుచే ఆశ్రితులు పరమేశ్వరుడు నాశ్రయించుటకు వలయు 
కళ్యాణగుణములన్నియు అర్సావతారమున (ప్రకాశించుచున్న. 


మరియు అర్హావతారమున వేంచేసియున్న పరమేశ్వరుడు అజ్ఞానివలె, 
అశక్తునివలి, అపూర్జునివలి, అధీ నునివలెకనుపించుచున్నాడు కాని సర్వ 
జ్ఞాడు, సర్వశక్తుడు, అవాప్తసమస్తకాముడు, నిరుపాధి క సర్వశేషియగు 
టవలన నిరవధిక కారుణ్య ప్రవాహముచేత ఆశ్రితులకు యథాధి 
కారముగ నేత్ర, పుత్ర, కళత్ర, క్షేత్రాది మోకపర్యంతములగు సమస్త 
వాంఛి తములను ఇచ్చుచున్నాడు. 


ఈ అర్ఫాస్వరూపము 1. స్వయంవ్యక్తవు, 2. దివ్యము, 
3. సైద్దము, 4. మానుషము అను నాలుగు తెరంగులుగా నున్నది. 

1. స్వయంవ్యక్తము:- అనగా స్వయముగా వ్యక్తిభవించిన అరా 
స్వరూపము. 

2. దివ్యము:- అనగా దేవతలచేత ప్రతిష్టింపబడిన అర్హాస్వరూపము. 

3. సైద్దము:- అనగా యోగసంసిద్దులవేత ప్రతిష్టింపబడిన అర్వా 
స్వరూపము. ఈ స్వరూపములు పురాణాదులయందు తెలియదగి 
యున్నవి. 

4. మానుషము:- అనగా మనుష్యులచే (ప్రతిష్టింపబడిన అర్బా 
స్వరూపము. స్పష్టము. 


ix 


అయిదవదిగా నున్నదని కొందజు, పూర్వోక్తములలోనే అన్తర్భావమని 
కొందజు అభి ప్రాయపడుచున్నారు. 


ఈ అర్వాస్వరూపములలో స్వయంవ్యకార్సాస్వరూపము బహుతరక్రక్తి 
యుక్తమై ప్రకాశించుచున్నది. అట్టి స్వయంవ్యక్తార్భాస్వరూపములలో అగ్ర 
స్థానమునలంకరించి బ్రహ్మాండమునందు అద్వితీయముగా ప్రకాశించు 
చున్న వారు శ్రీ శ్రీ వేంకటేశ్వరస్వామివారు. 


ఇట్లు పురాణములచే ప్రబోధి ంవబడుటయేగాక వేలాది మానవులచే 
నాశ్రయింపబడుచు నేత్ర పుత్ర, కళత్రాది సర్వవరములను దయాపార 
వశ్యముచే దానముచేయుచూ తామ్రశకలాది రత్నాన్తములగు దక్షిణలను 
అతివాత్సల్యముచే అతి (ప్రేమచే స్వీకరించుచు శేషైలశిఖరా గ్రమునందు 
ఆనందనిలయములో పద్మపీఠమున మన్హస్మితముగా వేంచేసియున్నారు. 


ఇది భారతీయుల మహా అద్బ్నష్టము. 


పై తెల్పిన యీ అంశములను, శ్రీస్వామివారి వైెభవములను వరాహ 
పురాణము, పద్మపురాణము, గారుడపురాణము, మార్కండేయ పురా 
ణము, వామనపురాణము, బ్రహ్మపురాణము, భవిష్య్వోత్తరపురాణము, ఆది 
త్య్వపురాణము, స్కందపురాణము, స్కాందపురాణము, [బహ్మాణ్ణపురా 
ణము ఈ మొదలగు పురాణములు, వేదములు, శాస్త్రములు చెప్పుచున్నవి. 

శ్రీ వైకుంఠమునందు శ్రియఃవతియగు శ్రీమన్నారాయణుని దర్శనము 
చేయుచూ నిత్యులగువారలు ముక్తులగువారలు అందరు 


““నిత్యాంజలిపుటా హృష్టా నమ ఇత్యేవ వాదిని 


ఇత్యుక్టప్రకారము అంజలిబంధములను చేయుచూ, నమోవాకములను 
చేయుచూ అవాజ్మానసగోచరమగు నానందము ననుభవించుచున్నారు అని 
శాస్త్రములు చెప్పుచున్నవి. 


X 


అటులనే ఇచ్చట 'వేంకటా[ద్రియందు (తిరుమలయందు) శ్రీ స్వామి 
వారి దర్శనము చేయువారలు తృప్తితీరకయు, మైమరచియు పునఃపునః 
దర్గ్శునకాంక్ష లిగురెత్త తిరిగి తిరిగి దర్శించుచూ అంజలి బంధములను 
చేయుచూ, నమో వాకములను చేయుచూ నిత్యానంద సరూపమగు 
నానందము ననుభవించుచున్నారు. 


శ్రియఃపతి ఐరమ్మదియము, ఆశ్వత్లము, హిరణ్మయభవనము, 
అపరాజితపురము మొదలగు పరమానందస్థానములతో (ప్రకాశించు 
శ్రీవెకుంఠమును వదలి పరమానురాగముచే తత్సమానస్థానములచేత 
ప్రకాశించు నీ వేంకటాద్రియందు వేంచేసియుండుట వలన దీనిని 
(తిరుమలను) అధ్యాత్మవేత్తలగు మహాపురుషులు కలియుగవైకుంఠ 
మనుచున్నారు. 


శ్రీ స్వామివారి ఆసీచనక (తృష్టితీరని) దర్శనసంజనితానందసాగర 
మగ్నులె మైమరచిన వారలను తాత్కాలికముక్తులు అనుచున్నారు. 


ఇటుల లీలావిభూతియందు సంసారబద్దులగు జీవసమూహముల 
నుద్దరింప సర్వేశ్వరుడగు శ్రీమన్నారాయణుడు వైకుంఠము నుండి 
ఢీ వేంకటాద్రికి శ్రీ వేంకటేశ్వరస్వామి వారుగా వేంచేసిన విషయమును 
బ్రహ్మాదిదేవతలు క్రమముగా తెలుసుకొనగలిగిరి. పిమ్మట వారలు 
శ్రీ వేంకటా ద్రికివచ్చి పుణ్యతీర్రముల స్నానమాచరించి శ్రీ స్వామివారిని 
దర్శించి ఆరాధనములనుచేసి తీర్టప్రసాదములను స్వీకరించి ప్రభు 
వుర్యాదలతో శ్రీస్వామి వారికి ఉత్సవములను జరిపించి భక్తజన 
సమూహమునకు నటులనే పరమకాంక్ష నుదయింపజేసిరి. 


తరువాత సర్వదేశవాసులగు భక్త జనసమూహములు తిరుమల 
యాత్రను పరమపావనముగా భావించి యాత్రేచ్చకలవారలై శ్రీ స్వామి 
వారి దర్శనమునకు పాదచారులై గోవిందనామ భజనములతో వచ్చెడు 


Xi 


వారు; శ్రీస్వామి పుష్కరిణీ, ఆకాశగంగ, పాపవినాశనము, పాండవ 
తీరము మొదలగు శ్రీ స్వామివారి పుణ్యతీర్రముల స్నానమాచరించి 
విధ్యుక్త ధర్మముల ననుష్టించెడివారు; పరమ శ్రద్దాభక్తి విశ్వాసములతో 
విధేయులై (శ్రీవారి ఆలయమునకువచ్చి ఆనందనిలయ విమాన ప్రదక్షిణ 
మాచరించి ప్రార్థనలను, కానుకలను చెల్లీంచెడువారు; శ్రీ స్వామివారి 
సన్నిధానమునకు వెళ్ళి శ్రీవారిని దర్శించి త్తీర్రమును, ప్రసాదమును స్వీక 
రించెడువారు, ఇంతియేకాక శ్రీవారికి ఆరాధనములను చేయించియు, 
ఉత్సవములను చేయించియు, ఆర్జితములనిచ్చి తత్సలితములను 
గైకొనియు ధన్యులై స్వస్థానములకు వెళ్ళుచుండెడు వారు. ఇదియే 
ఇప్పటికిని ఆచారముగా జరుగుచున్నది. 


భారతదేశమునందు హిందూ మతములో అందరు ఆస్తికులైనను, 
భావభేదములచేతను, పూర్వజన్మ సంస్కార విశేషములచేతను, బహువిధ 
ములగు శెవశాక్షేయాది మతములయందు శ్రద్దకలవారలై యుండుట 
తప్పలేదు. తత్తన్మత (ప్రవక్తలు బహుళ ప్రచారము చేసి అంతయు తమ 
మతముగా చేయచూచినను జరుగలేదు. జరుగుట .లేదు, జరగబోదు. 
ఉదారులగు కొందరు సర్వమత సామరస్యము చేసి ఒకే నుతముగా 
చేయచూచినను అది మరియొక మతమై మత సంఖ్య పెచ్చగుచున్నది 
కాని ఏకత్వమును పొందుటలేదు. మరియు రాను రాను కాలము 
నాస్తిక మతమునకు దోహదమును చేయుచున్నది. 


ఇటుల భారతదేశములోని బహువిధములగు వుతములవారు 
ఆస్తికులు, నాస్తికులు కూడా ఫలార్హులై శ్రీ స్వామివారిని ద్వేషించక 
ప్రార్టించి ఫలసిద్దిని బడసి (శ్రీవారి సన్నిధానమునకు కుటుంబములతో 
వచ్చి ప్రార్థనలను చెల్లించి దర్శించి తీర ప్రసాదములను స్వీకరించి, 
అస్తికుల్రై అస్తికా గ్రేసరులై ఆనందపడుచూ వెళ్లుచున్నారు. 


౫11 


విశేషమేమనగా - శ్రీవేంకటేశ్వరస్వామి వారు పరతత్వమైన శ్రియణతి 
యొక్క అర్హావతారమై చేతనుల నుజ్జీవింపచేయ శ్రీ వేంకటా ద్రియందు 
వేంచేసియుండిీరి. 


శ్రీ వారిని దర్శించుచు మతాభి నివేశపరులగు తత్తద్దేవతోపాసకులు 
స్వోపాస్య దేవతా గౌరవమును, స్వాత్మ గౌరవమును కాంక్షించుచూ 
భేదాభి ప్రాయపడుచున్నారు. 


కొందరు ఫాలముననే త్రము లేకున్నను సువర్ల నాగాభరణములు 
ధరించియున్నాడు. “వేంకటేశ్వర? అని ఈశ్వర శబ్దముచేత వ్యవహ 
రింపబడుచున్నాడు. అందుచే శివుడు అని అభి ప్రాయపడుచున్నారు. 


కొందరు నాలుగు ముఖములు లేకున్నను, పద్మ పఠమునయున్నాడు 
గాన, పద్మాసనుడగు బ్రహ్మయని అభి ప్రాయపడుచున్నారు. 

కొందరు శరీర సంనివేశమును చూచుచున్నను శుక్రవారము నాడు 
అభిషేకము జరుగుచున్నదిగాన “దేవి” అని అభి ప్రాయపడుచున్నారు. 


కొందరు “నామైకదేశే నామగ్రహణంి” అను న్యాయము చేత భీమ 
సేనుని, భీముడు అనియు, సత్యభామను భామ అనియు, వ్యవహ 
రించుచున్నట్టు కుమారస్వామి పుష్కరిణిని స్వామి పుష్కరిణి అని వ్యవ 
హరించుచున్నారు గాన, కుమారస్వామి పుష్కరిణీ తీరమందుగల స్వామి 
కుమారస్వామి అని అభి ప్రాయపడుచున్నారు. 


కొందరు శ్రీ స్వామివారు నివసించియున్న (గ్రావుము ఏరు 
“తిరుపతి” అని కాదు, “త్రిపతి” అని పేరు. చాలా కాలముగా 
ప్రజల నోటపడి వాడుకలో “తిరుపతిగా మారినది. ఆనాడు 
“త్రపతి” అను స్వామివారి పేరును గ్రామమునకు పెట్టియుండవ 
చును. లేక దేవుని పేరే గ్రామమునకు వాడుకలో రావచ్చును. 


౫111 


““త్రిపతి' అనగా “త్రయాణాం బ్రహ్మ విష్ణు రుద్రాణాం పతిః అను 
వ్యుతృత్తిచేత బ్రహ్మ విష్ణు రుద్రులకు ప్రభ్గువెనవాడు అని అర్థము వచ్చు 
చున్నది. అందుచే శ్రీ వేంకటేశ్వరస్వామి వారు బ్రహ్మకానేరడు, విష్ణువు 
కానేరడు, రుద్రుడు కానేరడు త్రిమూర్తులకు అతీతుడు, త్రిమూర్తులకు 
ప్రభువు అని అభి ప్రాయపడుచున్నారు. 


ఇటుల పలువురు పలుఎధములుగా నిగ్రహాను గ్రహసంపన్నమగు న్స్‌ 
కలియుగ (ప్రత్యక్షదైవమును స్వోపాస్యదేవతగా నుండిన బాగుండును 
అను తలంపుతో వ్యవహరించుచున్నారు కాని వేరుకాదు. 


మహర్షిపుంగవుల వచనములగు పురాణములను కూడా చూడుము- 


శ్రీ భాగవతము, దశమస్కందము 89-వ అధ్యాయము ఇట్లు 
చెప్పుచున్నది. 

పూర్వము సరస్వతీ నదీతీరమున జరిగిన ద్లీర్గసత్రమునందు మహర్షు 
లకు ముఖ, భుజ, నయన వైలక్షణ్యము కలిగి సృష్ట సతి, 
లయమనెడుశక్తులచే ప్రకాశించు బ్రహ్మ, విష్ణు రుద్రులను దేవాధీశులలో 
“కోవుహా౯ి” (ఎవరు అధికులు అను వితర్కము కలిగెను. ఆ 
మహత్వమును తెలుసుకొనుటకై మహర్షులందరు బ్రహ్మపుత్రుడగు 
భృగుమహర్షిని పంపిరి. 

ఆ భృగువుహర్షి బ్రహ్మసభకు వెళ్ళి సత్వపరీకకై, బ్రహ్మను 
స్తోత్రమును చేయక మిన్నకుండెను. అందుచే బ్రహ్మ కోపము 


కలవాడై ఆ కోపమును జలముచేత నగ్నినివలె వివేకముచేత శమింప 
జేసుకొనెను, 


ఎమ్మట భృగు మహర్షి కైలాసమునకు వెళ్లెను. శివుడు వచ్చిన 
సోదరుని ఆలింగనము చేయబోవు, నీవు *ఉత్పథవర్తివి* (దారిమిగిలిన 


Xiv 


వాడవు) అని అంగీకరించకపోయెను. అందుచే మహాదేవుడు శూలముచే 
నామహర్షిని చంప ప్రయత్నించెను. పార్వతీదేవి పతిపాదముల ఫాలీ ఆ 
ఉద్యమమును శమింపచేసెను. 


అనంతరము భృగుమహర్షి వైకుంఠమునకు వెల్లి ఏకాంతమున యున్న 
శ్రీ విష్ణువు యొక్క వక్షస్టలమున తన్నెను. వెంటనే మహావిష్ణువు తల్పము 
నుండి దిగి మహర్షి పాదముల వ్రాలి స్వాగతమును ప్రశ్నించి ఆసనమున 
కూర్చుండబెట్టెను. 


ఓ తపోధనా! తమరాకను తెలియని నా అవరాధమును క్షమింపుము. 
నన్ను, నా లోకమును, తీీర్టములకు తీర్రమగు తమ పాదోదకముచేత పవి 
త్రమును చేయుము అనియు కోరెను. తమ పాద స్పర్శముచే పవిత్రమైన 
నా వక్షస్టలమునందు లక్ష్మీ అనపాయినిగా ఉండగలదు. ఇటుల మధు 
రాతిమధురములగు సాంత్వన వచనముల ను పలుకగా పరితృప్తుడైన 
భృగుమహర్షి భక్త అతిశయింప అఆనందబాష్ప్రములను వెలిబుచ్చుచు 
మిన్నకుండెను. 


పిమ్మట భృగుమహర్షి సరస్వతీ నది తీరమునకువచ్చి మహర్షుల 
కందరకు స్వానుభూత విషయములను దెలియజేసెను. బ్రహ్మవాదులగు 
నా మహర్షులెల్లరు ముక్తసంశయులై, (శ్రీ మహావిష్ణువు నిస్సమాభ్యధిక 
మగు పరతత్త్వము అని నిశ్చయమును చేసిరి. 


పద్మపురాణము ఉత్తర ఖండము అరువదియవ అధ్యాయము- 
ఈ విషయమునే విశేషములతో చెప్పుచూ శ్రీ మహావిష్ణువుయందు 
పరత్వవుఎను, పరత్వానుకూలవఎటలగు కల్యాణ గుణములను 
పేర్కొనుచున్నది. 


XV 


ద్వితీయాధ్యాయము - ఈ విషయమునందే “కో వా భుంక్తే యజ్ఞ 
ఫలంి” (యజ్ఞఫలమును అనుభవించువాడెవ్వడు “కస్య వార్హ్యతే” (ఎవ 
రికి అర్బించబడుచున్నది) “కో వా ధ్యేయణి (ధ్యానగమ్యుడెవ్వడు) 
అని వితర్కములుకలవారలై మహర్షులు పరతత్త్వ పరీక్షకు భృగుమహర్షిని 
పంపిరి. వెళ్లి వచ్చి భృగు మహర్షి తత్తమును తెలియజేయ మహర్షులు 
ముక్తసంశయులై శ్రీ మహావిష్ణువు పరతత్త్యమని నిశ్చయించుకుని, 
శ్రీ మహావిష్ణువునకే మఖార్చణమును చేసిరని చెప్పుచున్నది. 
భృగుమహర్షి పరతత్త్వ నిర్భయమునకై వచ్చి వెళ్ళిన తరువాత లక్ష్మీదేవి 
ఏకాన్తమున శ్రీ మహావిష్ణువుతో ఓ దేవదేవా! నా నివాస స్టలమగు వక్ష 
స్థలమును బ్రాహ్మణుడు తన్నగా మీరు సహించి నన్ను అనాదరణమును 
చేసితిరి అని ప్రణయకలహమును బూని నేను భూలోకమునకు 
వెళ్లుచున్నాను అని ఒకవ్యాజమును కల్పించుకుని వెళ్లిపోయెను. 


అంత మహావిష్ణువు విస్మయము, అనురాగము, వ్యసనము ఉపర్వు 
పరిస్థానములనా క్రమించి లక్ష్యన్వేషణార్ధమై పరమానందస్థానమగు 
వెకుంఠమునువదిలి (శ్రీ వేంకటాచలమునకు వేంచేసెను అని విశేషములను 
కూడా చెప్పుచున్నది. 

పద్మపురాణము 3౩4వ అధ్యాయము - శ్రీ స్వామివారు లక్ష్మీసప్రాప్లికె 
శుకపురమునందలి పద్మసరోవర తీరమున చాలాకాలము తపస్సును 
చేసెను. అంత లక్ష్మీదేవి ప్రణయకలహమును వదులుకొని ఆ పద్మసరో 
వరమున ఫప్రాదుర్భవించి బ్రహ్మాది దేవతలందరు చూచుచుండ చిరు 
నగవుతో కల్టారమాలను శ్రీ స్వామివారి కంఠమున వైచి వక్షః పీఠమున 
లంకరించెను. వెంటనే శ్రీ స్వామివారు ఖగరాజు నధిస్టించి భుజగరాజ 
R68 (శేషాద్రికి వేంచేసి స్వామి పుష్కరిణీతీరమున లక్ష్మీదేవితో 
ఆనందము ననుభఎంచుచుండెను అని చెప్పుచున్నది. 


Xvi 


పంచకాల పరాయణులగు అస్మదాచార్యులవారు ఒక దినమున 
తమ స్వాధ్యాయ కాలమునందు సంప్రదాయసిద్దమగు నొక ఐతిహ్యము 
ననుగ్రహించిరి. 


పూర్వమొకప్పుడు పరత్వ నిశ్చయార్హమగు దేవసభలో చతుర్వేద 
శ్రూయమాణమై పరతత్త్వ ్రతిపాదకమై వేదములయంద (గ్రస్త్రానము 
నలంకరించిన పురుషసూక్తము, జగత్రభువగు విరాట్పురుషుని ధర్మము 
లను ప్రతిపాదించుచుండ ప్రముఖులైన బ్రహ్మరుద్రాది దేవతలు ఈ 
జగ[త్రభు ధర్మములు తమకును కలవు, లేకున్న సంపాదింపనగును; 
అని మనస్సులలో ఆలోచనపడుచూ జగత్రభువును కావచ్చును -అని 
ఉత్సాహముతో నుండిరి. వీరందరు ఇటులుండగా 


“హ్రీళ్చ తే లక్మీశ్చ పత్నాా' 

అను ఉత్తరానువాక వచనము ఆ జగత్ర్రభువగు విరాట్సురుషునకు 
లక్ష్మీపతిత్వము స్వరూప నిరూపక ధర్మము అని స్పష్టముగా 
చెప్పుటతో డనే బ్రహ్మరుద్రాది దేవతలు మనస్సులలో కలుగుచున్న 
జగ త్రభుత్వాలోచనములను, ఉత్సాహములను వదులుకొని మిన్న 


కుండిరి. మహావిష్ణువు లక్షీపతియగుటచే జగ[త్రభువై పరతత్త్వమై 
ప్రకాశించుచుండెను. 


ఉత్తరానువాకము పరత్వమును లక్ష్మీపతిత్వముచే నిరూపించుచున్న 
విషయయమును పరతత్త్వ వేత్తయగు శ్రీ పరాశరభట్టరువారు: 
“అధిజగా వుత్తరశ్చానువాకళి' అను 'శ్రీసూక్తిచే తెలియజేయుచున్నారు. 


పెద్దలు, పురాణములు, వేదములు ఇటుల వాకొనుచున్నను దేవతాం 
తరోపాసకులగు వారిలో కొందరి భావములను, సంశయములను 
కనిపెట్ట, విజ్ఞాన సంపన్నులై దూర దర్శనులగు మన పూర్వులు 


Xvii 


శ్రీ వేంకటేశ్వరస్వామివారికి (శ్రీ లత్మీ అమ్మవారికి అభిషేక: 
ఏకాన్తముగా చేయతగినదై యున్నను, అట్లుచేయక, అందరి యొ 
సమక్షమున ప్రత్యక్షముగా అభిషేకమును యేర్పాటుచేసియున్నారు. 


ఇటుల చేయుటచేత పరమపురుషుడైన శ్రీ స్వామివారి యొ 
స్వయంవ్యక్త దివ్యస్వరూపము ప్రత్యక్ష ప్రమాణముచే కనుపించుచున్న 
ఆ స్వరూపమునందు తత్తద్దేవతా౭_సాధారణములగు ఆభరణములుగ 
నేత్రములుగాని, ముఖములుగాని లేకపోవుట చేత సంశయాత్నకు, 
వారలెల్లరు తమ తమ సంశయములను వదులుకొనుగలుగుచున్నా 
ఇతర దేవతాస్వరూపము కాదని నిర్దారణ చేసుకొనగలుగుచున్నా 
మహావిష్ణు స్వరూప నిర్ధారణ సమర్ధ్రమగు వక్షష్ట్రలమునందలి + 
అమ్మవారి యొక్క ప్రత్యక్ష దర్శనముచేత శ్రీ వేంకటేశ్వరస్వామివ 
శ్రీ మహావిష్ణువు యొక్క అర్హావతారమేనని దృఢముగా నిశ్చయించ 
నగలుగుచున్నారు. కనుక శుక్రవారమునాటి అభి షేకములోని స్వయం 
దివ్యస్వరూపసందర్భనము అనేక సంశయములను తొలగించుచున్ల 
అనేక నిశ్చయములను కలుగచేయుచున్నది. అందరను కృతార్గు 
చేయుచున్నది. 


ఇటుల (శ్రీ) మహావిస్ట్రవతారమగు శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి 
దేశ వాసి యాత్రాకేంద్రస్తానముగానున్ను శ్రీ వేంకటాద్రి య 
రాత్రి భాగమున బ్రహ్మాదిదేవతలచే నారాధనము జరుగుచున 
త్రకాలములయందును శ్రీ వైఖానసశా[న్త ప్రకారము ఆరా 
జరుగుచున్నది. 


వైఖానసారాధనమును ““ఢ్రౌతం వైఖానసం ప్రోక్టంి” అని స్మృత 
పురాణములు, వైదికారాధనము అని చెప్పుచున్నవి. వేదవేద్యు 
శ్రీస్వామివారికి వెదికారాధనము విశేషమైయున్నది. 


Xvill 


శ్రీస్వామివారికి ఉత్సవములు వైఖానసశా(స్త్రము ననుసరించియు, 
బ్రహ్మాదులు శ్రద్ధాభక్తులతో శ్రీస్వామివారికి ఉత్సవములను చేయించి' 
-అని ప్రతిపాదించెడు పురాణములననుసరించియు అతివైభవముగి' 
జరుగుచున్నవి. 


శ్రీ స్వామివారి నాశ్రయించుకొని యున్న పుణ్యతీర్చ వులు 
శ్రీస్వామివారి నుపాసించు మహర్షులు సేవించుటచేతను, తీరముల 
యందు తపళ్ళరణముచేతను, ఆ తీర్ణశక్తి ఆర్రేడితమై (రెట్టింపై) 
యాత్రికులను స్నానపానాదులచేత పవిత్రతములనుగా చేయుచూ శ్రీవారి 
అను[గ్రహపాత్రులను చేయుచున్నవి. 


శ్రీ స్వామివారి ఉత్సవాది సమయములు శా(స్త్రములననుసరించియు, 
ఆచారములననుసరించియు యేర్చడియున్నవి. 


శ్రీస్వామివారి సేవాసమయములు శ్రీహరి కైంకర్యానుగుణముగా 
యేర్పడుచుండును. 


శ్రీస్వామివారికి యాత్రికులగు మానవులు సేవలననుసరించి భక్తితో 
నర్చించు ఆర్జితములు కానుకలు కించిత్కారరూపమై అతిద్భుర్గభమైన 
మానవజన్మనొందిన యాత్రికులయందు పత్రపుష్పాది న్యాయముగా 
భగవత్రీతిని కలుగుచేయుచూ శేషత్వమును సంపాదించి కృతార్జులను 
చేయుచున్నవి. 


శ్రీ స్వామివారిని, వారీ వైభవములను యాత్రికులగు మానవులు 
ఫలార్జులైనవారు, అఫలార్హులైనవారు దర్శించుచూ, కృతార్టులగుచూ 
రాగా రాగా క్రమముగా నిప్పటికి దేవాలయాధి కారులు కల్పించిన 
సౌకర్యములననుసరించియు, బహువిధములగు రక్షణములననుసరిం 
చియు, ఒక్‌ రైక దినము నందు 30000 (ముప్పుదివేలమంది) 


౫1% 


యాత్రికులు కూడా శ్రీవారి దర్శనము చేయుచూ తీర్టప్రసాదములను 
స్వీకరించుచూ కృతార్థులగుచున్నారు. 

శ్రీ స్వామి సేవాపరాయణులగు భక్తజన సమూహములు శ్రీవారి 
కర్పించిన కానుకలు ఆర్జితములు మొదలగునవి 1976 సంవత్సరము 
నకు దాదాపు పదికోట్ల రూప్యములకు పైగా (్రీవారికాదాయము 
వచ్చినదని చెప్పుచున్నారు. 


శ్రీస్వామివారి అనుగ్రహపాత్రులగు దేవాలయాధి కారులు యాత్రిక 
భక్తజన సమూహమునకు ఆనందాతిశయము భక్తివివృద్దికలుగుటకై అనే 
కములగు ఉత్సవములను, ఆరాధనములను శ్రీ స్వామివారికి 
యేర్పాటుచే సియున్నారు. టేర్పాటుచేయబోవుచున్నారు. అవి 
భక్తులకు కృతార్థత చేకూరుటకై భక్తజనవశమున్నూ ' చేసియున్నారు. 
చేయనున్నారు. భక్తులగువారలు పరమానందముతో (్రీవారికా ఉత్సవాది 
కైంకర్యములను స్మరించుచూ దర్శించుటకు, చేయించుటకు ఉవ్విళ్లూరు 
చున్నారు. 

ఉత్సవము - అనగా “ఉత్పూతే హర్షం ఇతి ఉత్సవ” అను 
నిర్వచనముచేత ఆనందమును అధి కముగా కనునది- అని అర్ధము. 
శ్రీ స్వామివారి ఉత్సవముల వైభవమును యాత్రికుల ఆనందాతిశయ 
మును పరికింతము. 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ స్వామివారి మహోత్సవ 
ములకు ముందుగా అతిమనోహరాలంకారములతో భాసిల్లు ఊర్హ్వవుం 
డ్రముల ధరించిన ఐరావతములవంటి మత్తగజములు; దృష్టిపయములగు 
వినూత్నాలంకారములతో ప్రకాశించు జఉన్తైశ్రవములవంటి అశ్వములు; 
మనోహరాకృతులచేతను, అలంకృతులచేతను భాసురములై మహేశ్వ6 
వాహనమును ధి క్కరించు వృషభములు; వైష్ణవ స్వరూపధారులై 


XX 


పరమేశ్వర కైంకర్యము[ద్రాలంకృతులై ప్రకాశించు పరివారజనములు - 
ఉత్సవపతాకములుగా విచిత్రగతులతో మందగమనము చేయుచుండ, 


శ్రీ వస్తు భాగవతోత్తములు ద్వాదళోర్హ్వవుండ్రధారులై పవిత్ర పద్మా 
క్షమార్యాద్యలంకృతులై పంక్తులు తీరి నాలాయిరదివ్య ప్రబంధగాథలను 
వుధురగళారావములతో గానము చేయుచూ ్రేక్షకుల కిదియే 
శ్రీ వైకుంఠము అను భావమును కలుగచేయుచూ మందగమనము 
చేయుచుండ, 


నానాదేశాగత నానాభాషా భాషణ తత్సరులగు యాత్రిక భక్తజన 
సమూహములు,. భగవదుత్సవ సంనివేశసందర్శనముచేత నమందానంద 
మందాకినీవీచికల నీదులాడచుండ, 


నాదస్వరవాద్య వాదనకళారంగములయందు ప్రఖ్యాతిగాంచి సువర్ణ 
బిరుదభూషిత్తులైన గాన వాదననిపుణులు శ్రీ స్వామివారి ఉత్సవ సంని 
వేశమును తిలకించి మహోత్సాహముతో తమ గాన వాదన వైశద్య 
వైచిత్య మాధుర్య నైవుణ్యములవేత (ప్రేక్షకులను, శ్రోతలను మైమర 
పించి ఆనందపారవశ్యమునొందచేయుచూ తామును ఆనందపారవశ్యము 
నొందుచుండ, 


దేవాలయాధి కారులు, వారి అనుచరులు, వరివారములు, రాజుకీయ 
భటవర్గములు శ్రీ స్వామిసందర్శనపరాయణులగు భక్తభాగవత సందోహ 
ముల సంమర్దకోలాహలములను నివారించుచుండ, 


శ్రీ వైకుంఠమున అశ్రుతములగు నీమహోత్సవ విశేషములను 
తిలకించి ఆనందపరవశులై కామ్యమీ కలియుగ శ్రీ వైకుంఠమే (తిరు 
మలు యని ద్నప్త (ప్రపన్న జనసమూహములు పరస్పురాలాపములు 
చేయుచుండ, 


xxi 


శ్రీవారి వెనుక భాగమున వైదిక సార్వభౌములై చతుర్వేద 
పారాయణ ప్రవిణులైన భాగవతోత్తములు చిత్తహరములగు 
వేదపఠన ధ్వానములచేత శ్రోతల కర్ణపుటముల నమృుతమును 
చిలుకుచుండ, 


లయ॥బ్రహ్మలగు నామభజనపరులు నామసంకీర్తనముచేయుచూ 
పులకితగా త్రులై తన్మయులై వర్తుల పంక్తులతీరి మృదంగాది వాద్య 
నినాదముల ఫక్కితో మేళవించి నృత్యముల నతిరమణీయముగా 
చేయుచుండ, 


మహాజనసందోహముల మధ్యభాగమునందు వజికవచాది 
మనోహరాలంకారభూషితులై, విచిత్ర పుష్పమాలాద్యలంకృతులైన 
శ్రీ వేంకటేశ్వరస్వామివారు నానావిధ రత్నాభరణ, సువర్ణాభరణ, 
విచిత్ర పుష్పమాలాద్యలంకార  శోభితులైన  పట్టమహిషులగు 
శ్రీభూదేవులతో సువర్ణమయ వాహనారూఢులై మహారాజ మర్యాదలతో 
తిరువీథులలో వేంచేయుచుందురు. 


ఈ ఉత్సవవైభవములు అతిమనోహరములై అత్యానంద ప్రదములై 
శ్రీస్వామివారికి కూడా (శ్రీ వెకుంఠమునందు విరక్తిని ఈ కలియుగ 
వెకుంఠమునందు (తిరుమలయందు) అనురక్తిని సంపాదించుచున్నవి - 
అని తలంచవలసియున్నది. 


ఇటుల ఉత్సవములేకాక శ్రీ. స్వామివారికి సంబంధి ంచిన అన్ని 
విషయములు అత్తివైభవమును సంపాదించుకొనియున్నవి. 


శ్రీస్వామివైభవ సంతుష్ట్రహృదయులగు దేవాలయాధి కారుల అభి 


ప్రాయముమిద, శ్రీ స్వామివారికి ప్రతినిత్యము జరుగు కైంకర్యములను, 
శ్రీవారికి సంవత్సరములో జరుగు ఉత్సవ విశేషములను, శ్రీవారికి సంబం 


(11 


ధి ంచియున్న పుణ్యతీర్రముల మహత్యమును, *ే శ్రీ స్వామివారల ఉత్స 
వాది సమయములను, శ్రీవారి సేవాసమయములను, ఫలదాయకములగు 
శ్రీవారి ఆర్జితములను, భక్తభాగవత జనములు తెలుసుకొనుటకై 
చిన్నపొత్తమును రచించబూనితిని, 


కాని శ్రీవారి దేవస్థాన సర్వవిషయ పరిపాలనాధి కారులగు 
శ్రీ పఏ.యస్‌. రాజగోపాలరాజు మహాశయులు త్వరలో ఫపూర్తిచేయమని 
చెప్పినను ఈ (గ్రంథరచనము శా(స్త్రముకంటె ఆచారముమీద నధికముగా 
నాధారపడియుండుటచేత, కాలము నతిక్రమించినది. దైవబలముచే 
యథాశక్తి వైష్ణవమగు నీ చిన్న పొత్తమును షడంశములతో రచించి 
అఖిలభువైైక నియన్తర్లై దయాసముద్రుడగు శ్రీ శ్రీ వేంకటేశ్వరస్వామి 
వారికి సమర్పించడమైనది. 

శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానము ఆంధ్రదేశములోనిదైనను 
సంనిహితమగు ద్రావిడదేశ సంబంధమువలన చాంద్రమాన సౌరమాన 
భేదములచే శ్రీవారికి ఉత్సవములు ప్రారంభమైనవి. చాంద్రమాన సౌర 
మాన భేదసిద్దములగు నా ఉత్సవముల క్రమము అప్పుడప్పుడు మారు 
చుండును. పాఠకులు గమనించుదురుగాక. 


నీ స్వామివారి దేవాలయ పరిపాలక సభాధ్యక్షులగు 
శ్రీ అన్నారావు మహాశయులు, శ్రీస్వామివారి దేవాలయ సర్వవిషయ 
పరిపాలనాధి కారులగు శ్రీ' ప.యస్‌. రాజగోపాలరాజు మహాశయులు, 
(ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు) వారల యొక్క శ్రద్దాభక్తిశక్త తిశయములచే 
హిందూమత విజయపతాకమై విలసిల్లునీ దేవాలయము డినదినాభివృద్దిని 





* వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవాది సమయములను, సేవాసమయములను, అర్జిత 
సేవా సమయములను భక్తజనులు తెలుసుకొనుటకు 'తీరుమల తిరుపతి యాత్రిక దర్శిని 
అను పేర దేవస్థానం చిన్న పుస్తకమును ప్రతి సంవత్సరము ప్రచురిస్తోంది. 


౫6111 


కాంచి ప్రపంచములోని దేవాలయ సంస్థలలో అద్వితీయ. 
దేవాలయముగా ప్రకాశించుచున్నది. శ్రీ స్వామివారి ఆలయము క 
శ్రీస్వామివారివలె నిస్సమాభ్యధి కమైన దేవాలయముగా పేరుకాం? 


శ్రీ వేంకటాద్రినివాస రసికుడగు శ్రీస్వామివారు అర్బావతార 
తమ యోగక్షేమములను విచారించుచున్న వీరలకు, వీరల కుటుం 
లకు యోగక్షేమములను విచారించుటయేకాక, ఆయురారోగ్య సౌ 
ములను ప్రసాదించుదురుగాక. 


గుణైకపకపాతులగు పాఠక మహాశయులు రాజహంస న్యాయ 
నిందలి దోషములను వదలి గుణములనే 'గ్రహించుదురుగాక 
కోరుచున్నాడను. 


పణ్ణిత వేదాన్తం జగన్నాథాచారు 
ఆస్టాన వి 
తి.తి. దేవస్త్రానవ 


pT 


ఓమ్‌ 
న 
శ్రీ వేంకటేశ్వర వైభవ 
విషయసూబక 


. 
. 
శ 


ముముకుశింకుకుకుకుకంకుకుకింతెంకెంఘి మొ తల తిల లల కిల తలము కిలకిల కం రిం లం కిల కురు 


ము న మ మ స న ను 


ఎషయ సూచిక 


x 
ఎషషయము పేబీలు 
1. శ వేంకటేశ్వరస్వామివారి నిత్యారాధనము 1 
2. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 43 
3. శ్రీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్హములు 104 


4. శ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాదిసమయములు 165 


5. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆర్జితములు 312 


అరళంళ6606ర0 6006000660 602 602602 657౯6౧26౯౯6౯6౬౧౭6౧౯౯ ౬౧౯౧౧౭౧౯౯౬ ౧౧౭౯౧౧౯౧౮౫ ౧౧౭౧4 6౮4౫ (రక 66 అడ ల ల 


ఆయియంయయ౧యంయయయయయయష(౧౧౧యయయయషయయెయయయషయయషయ౧(౧౩(౧1(౧౩ 


1 


నిత్యారాధన విషయానుక్రమణికా 


దెం౧ఎ౫4రారొానుటైి గు ఆ 


సంగం సి గం ౧౧ గం గి మీ మీ మీ మీ ఆటే. మీ మీ అమీ అమే 
గ షి్‌ ప్రి ప్ర స ప సస ఏపి తరవనవభజభళలనిదటస = 


ఎషయము 


సుప్రభాతము 


. చిశ్వరూపదర్శనము 


శుద్ధి 
ప్రాతకాలారాధనము 
శోమాలసేవ 


. కొలువు (ఆస్టానము) 


సహ(్రనామార్చనము 


. ప్రాతర్నివేదనము (మొదటి ఘంట) 


హోమము 
బలి 


. శాత్తుమొలి 

. సర్వదర్శనము స్ట 
. శుద్ది జట్‌ 
. మాధ్యాహ్నకారాధనము వా 
. అమ్టోత్తరశతనామార్చనము స 
. మాధ్యాహ్నిక నివేదనము (రెండవ ఘంట) i 
. సర్వదర్శనము 

. శుద్ది 

=, సాయంకాలారాధనము 

. తోమాలసేవ 


అష్టోత్తరశతనామార్చనము 


. నివేదనము (ఘంటా కాలము) 

. సర్వదర్శనము 

. ఏకాంతసేవ (శయనాసనము) 

. గురువార విశేషము (పూలంగి) 

. శుక్రవార విశేషము (అభిషేకము) 

. కల్యాణాద్యుత్సవములు ట్‌ 
. దైనందిన కార్య సంగ్రహము నం 


€ 
ట్‌ 


oo O0౮ AAD 


hh మీ MND BP RP Re tL te RR pe సతు. BD Be Re PB Re bo pp సమ 
~*~ అ రా ఉఅఉ + + రఈ9 రాల ౮ ౮ శవ గు సు జ ప ఖ 6౧6౦ oO 


ఉత్సవ విషయానుక్రమణికా 


MM MM fp అమీ ద వామే 
Ran సీ పై ప ఉఅవశసరోరోనిదెన 


పప యం... 
వదం ౧4 రాలాపాలు గు 


ఎషయము 


సంవత్సరాది ఆస్థానోత్సవము 
నిత్యోత్సవము 


. కొలువు (నిత్యాస్థానోత్సవము) 
. కల్యాణోత్సవము 
. సహ్రకలశాభి షేకోత్సవము 


రోహిణీ నక్షత్రోత్సవము 
ఆరా నక్షత్రోత్సవము 
పునర్వసు నక్షత్రోత్సవము 
శ్రవణ నక్షత్రోత్సవము 


. శ్రీరామనవమి ఆస్థానోత్సవము 


శ్రీరామపట్టాభి షేక ఆస్టానోత్సవము 


. వసంతోత్సవము 

. శ్రీ భాష్యకారులవారి ఉత్సవము 

. చందనచూర్జ్చోత్సవము 

. శ్రీ నృసింహజయన్లి ఉత్సవము 

. ఆణీవర ఆస్టానోత్సవము' 

. నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవము 
. పవిత్రోత్సవము 

. శ్రీరాహజయన్లి ఉత్సవము 

. గోకులాష్ట్రమీ ఆస్థానోత్సవము 

. ఉట్ల ఉత్సవము 

. అనంతపద్మనాభ చతుర్దశీ ఉత్సవము 
. బ్రహ్మోత్సవము 

. డోలోత్సవము (ఊంజలిసేవ) 


వుట 


43 
45 
45 
47 
48 
48 
49 
50 
51 
53 
ర్‌4ీ 
56 
57 
58 
59 
60 
63 
64 
65 
65 
66 
67 
68 
71 


25. విజయదశమీ పార్వేట ఉత్సవము 

26. దీపావళీ ఆస్థానోత్సవము 

27. చక్రతీర్రముక్కోటి ఉత్సవము 

28. కైశికద్వాదశీ ఆస్థానోత్సవము 

29. కార్తిక దీపోత్సవము 

30. దీపావళీ దీపోత్సవము 

31. ధనుర్మాస ప్రారంభోత్సవము 

32. అధ్యయనోత్సవము 

33. శ్రీ వైకుంఠ ఏకాదశి ఉత్సవము 

34. శ్రీ స్వామి పుష్కరిణీతీర్ణ ముక్కోటి ఉత్సవము 
35. పార్వేట ఉత్సవము 

36. శ్రీరామకృష్ణ తీర్రముక్కోటి ఉత్సవము 
37. ప్రణయకలహోత్సవము 

38. రథసప్తమీ ఉత్సవము 

39. కుమారధారా తీర్థముక్కోటి ఉత్సవము 
40. ఇేత్రపాలక పూజోత్సవము 

41. ఫ్రవోత్సవము (తెప్ప ఉత్సవము) 

42. తుంబురుతీర్థముక్కోటి ఉత్సవము 
43. దర్పణభవనములో డోలోత్సవము 


3 
పుణ్యతీర్థ విషయానుక్రమణికా 
ఎషయము 


పుణ్యతీర్థములు 

పుణ్యతీర్థనామనిర్వచనము 

ధర్మరతిప్రదములగు పుణ్యతీర్హములు 
జ్ఞానప్రదములగు పుణ్యతీర్హములు 
జ్ఞానప్రదములగు పుణ్యతీర్హముల నామములు 
భక్తివెరాగ్యప్రదములగు పుణ్యతీర్ధములు 
భక్తివైరాగ్యప్రదములగు పుణ్యతీర్రముల నామములు 
ముక్తి ప్రదములగు పుణ్యతీర్హములు 


72 
73 
75 
76 
77 
81 
82 
84 
86 
86 


89 
90 
91 
93 
95 
96 
98 
99 


వుట 
104 
105 
106 
107 
107 
108 
108 
109 


ముక్తి ప్రదములగు పుణ్యతీర్రముల నామములు 
పురాణభేదము - సమన్వయము 
పర్వవివరణము 

పర్వసమయములు 
తీర్రపర్వోత్సవములు 

ఉ(త్రేక్షణము 

1. శ్రీస్వామి పుష్కరిణీ పుణ్యతీర్హము 
. కుమారధారా పుణ్యతీర్ణము 
తుంబురు పుణ్యతీర్హము 
అఆకాశగంగా పుణ్యతీర్హము 
పాపవినాశన పుణ్యతీర్ణము 
పాణ్ణవ పుణ్యతీర్థము 
రామకృష్ణ పుణ్యతీర్హము 
దేవపుణ్యతీర్ణము 
చక్రపుణ్యతీర్దము 

10. సనక సనందన పుణ్యతీర్హము 
11. కాయరసాయన పుణ్యతీర్రము 
12. ఫల్లునీ పుణ్యతీర్ణము 

13. జాబాలి పుణ్యతీరము 

14. వరాహపుణ్యతీర్థము 

15. కాపిల పుణ్యత్తీర్ణము 

16. పద్మసరోవర పుణ్యతీర్ణము 
17. నిగమనము 


(0౦-౯౮౩ ర్రుగు 


4 


ఉత్సవాది సమయానుక్రమణికా 
విషయము 

చెత్రమాసము 

చాంద్రసంవత్సరాది, శ్రీ స్వామివారి ఆస్థానము 
శ్రీ మత్స్యజయని 

శ్రీరామనవమి శ్రీరామస్వామివారి ఆస్థానము 
శ్రీరామ పట్టాభిషేకము ఆస్థానము 

శ్రీ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవము 


hr PO జ INGE 


తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారికి పొన్నకాల్వ ఉత్సవము. .. 


110 
110 
111 
111 
113 
114 
114 
128 
132 
136 
141 
144 
146 
147 
148 
1489 
151 
152 
154 
156 
157 
159 
163 


1656 
166 
166 


174 
183 
183 


. మేషసంక్రమణము 


9. సౌరసంవత్సరాది 


10. 
11. 
12. 
13. 
14. 
15. 
16. 
Lt: 
18. 
19. 
20. 
21. 
22. 
23. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 


శ్రీ భాష్యకారులవారి శాత్తుమొర 

శ్రీరామజయని 

శ్రీ ముదలియాండాన్‌ వర్ష తిరునక్షత్రము 

శ్రీ మధురకవి యాళ్నార్గవారి శాత్తుమొర 

శ్రీ పరాశరభట్టర్‌ వర్ష తిరునక్షత్రము క్ల 
నాగులాపురం శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవము 
తిరుపతి గంగజాతర 

వెశాఖమాసము 

భృగుమహర్షి తిరునక్షత్రము 

శ్రీ శ్రీనివాస దీక్షితులవారి తిరునక్షత్రము 

శ్రీ పరశురామజయని 

శ్రీ శంకరజయన్తి 

శ్రీ పద్మావతీ శ్రీనివాసుల పరిణయమహాత్సవము 

శ్రీ నృసింహజయని 

శ్రీ కూర్మజయని 

అన్నమాచార్య జయని 

శ్రీమహీజయన్తి 

శ్రీ హనుమజ్ఞయని 

వృషభ సంక్రమణము 

మెయి౯ వరదరాజస్వామివారి వర్షతిరునక్షత్రము 
తిరుమలనంబి వర్షతిరునక్షత్రము 

ఢీ నమ్మాల్వార్గవారి శాత్తుమొర 

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవము 
నారాయణవనం శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవము 
శ్రీ కల్యాణ చేంకటేశ్వరస్వామివార్గ బ్రహ్మోత్సవం, హృపీకేశ్‌.... 
జ్యేష్ట్ణమాసము 

బుద్రజయని 

తిరుచానూరు శ్రీ పద్మావతి తాయార్లవారి స్థవోత్సవము 
ఎటువాక పౌర్ణిమ 

మిథున సంక్రమణము 


184 
184 
184 
185 
185 
186 
186 
186 
188 
188 
188 
189 
189 
189 
190 
193 
194 
194 
194 
195 
195 
195 
196 
196 
197 
198 
199 
201 
201 
201 
201 
201 


40. 
41. 
42. 
43. 
44. 
45. 


46 


47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 
ర్‌, 
55. 
56. 
57. 
58. 
59. 
60. 
61. 
62. 
63, 
64, 
65. 
66. 
67, 
68. 
69. 
70. 
71. 


ఢీ పెరియాళ్వార్లవారి శాత్తుమొర 

శ్రీనాథమునులవారి వర్షతిరునక్షత్రము 
జ్యేషాభిషేకమహోత్సవము 

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివార్గ బ్రహ్మోత్సవము, అక 
తిరుచానూరు శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవము .... 
ఆషాఢ మాసము 

మరీచిమహర్షి జయని 

శయనైకాదశీ 

శ్రీ విఖనసాచార్యులవారి శాత్తుమొర 

చాతుర్మాస్య వ్రతారంభము 

శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్టాభిషేకోత్సవము 

వ్యాసపూజ 

మంగాపురం శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి సంకు 
కటక సంక్రమణము 

శ్రీ స్వామివారికి ఆణివర ఆస్థానము 

నాగచతుర్జి 

గరుడపంచమి 

నారాయణగిరిలో ఛత్రస్తాపనోత్సవము 

తులసీమాహాత్మ $ము, ఆస్టానము 

చ[క్రతాళ్వార్గవారి వర్ష తిరునక్షత్రము 

శ్రీ ఆండాళ్‌ తిరువాడిప్పూరం శాత్తుమొర 

తిరుమల శ్రీవారు పుర్ణావారి తోటకు వేంచేయుట 
కశ్యపమహర్షి జయని 

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారు అహోబిలమఠమునకు వేంచేయుట 
శ్రీ ఆళవందార్గవారి వర్షతిరునక్షత్రము 

శ్రావణమాసము 

కల్కీజయని 

వరలక్ష్మీవత్రము 

తిరుమల శ్రీవారి పవిత్రోత్సవము 

శ్రీవైఖానసమహర్షి జయని 

కార్వేటినగర (్రీ వేణుగోపాలస్వామివారి స్థవోత్సవము 
హయగ్రీవ జయని 


202 
202 
203 
203 
205 
205 
205 
205 
207 
207 
207 
208 
208 
208 
209 
209 
210 
210 
210 
210 
210 
211 
212 
212 
212 
213 
213 
213 
214 
215 
215 
215 


72. 
73. 
74. 
75. 
76. 
Th 
78. 
79. 
80. 
81. 
82. 
83. 
84, 
85. 
86. 
రగ, 
58. 
89. 
90. 
91. 
92. 
93. 
94, 
95. 
96. 
లగ, 
98. 
99. 


100. 


101 
102 


103. 


శ్రావణోపాకర్మ 

బుగ్వేదినా ముపాకర్మ 

యజుర్వేదినా ముపాకర్మ 

హిరణ్యకేశీయోపా కర్మ 

ఆపస్తంబోపా కర్మ 

బౌధాయనోపాకర్మ 

కాణ్వమాధ్యందినోపాకర్మ 

సామవేదినాముపాకర్మ 

అథర్వవేదినాముపాకర్మ 

నూతనోపనీతానాముపా కర్మ 

గొయత్రీ జపము 

శ్రీకృష్ణ జన్మాష్టమి 

గోకులాష్టమి ఆస్థానం 

తిరుమల శ్రీవారి దేవస్తానమున శిక్యోత్సవము (ఉట్టు) 
తిరుపతి శ్రీకోదండరామస్వామివారి దేవస్థానమున శిక్యోత్సవము 
తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి దేవస్తానమున చిన్నవీధి శిక్యోత్సవము 
తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి దేవస్థానమున పెద్దవీధి శిక్యోత్సవము 

స్వతంత్రదినము 

సింహసం[క్రమణము 

శ్రీకృష్ణజయన్తి 

భాద్రపదమాసము 

సామవేదినాముపాకర్మ 

శ్రీబలరామజయన్ని 

శ్రీవరాహజయన్ని 

వినాయకచతు్సురి 

శ్రీకపిలేశ్వరస్వామి సన్నిధానమున వినాయకోత్సవము 
బుషిపంచమి 

విష్ణుపరివర్తనైకాదశి (భా ద్రపదశుద్దెకాదశి) 
విష్ణుశ్చంఖలయాగము 

. (ఢ్రవణద్యోదశి 

. ఢ్రీవామన జయని 

అనంతపద్మనాభ [వ్రతము 


216 
216 
217 
217 
217 
218 
218 
218 
219 
219 
219 
220 
222 
223 
223 
223 
224 
224 
224 
224 
226 
226 
227 
227 
227 
228 
228 
228 
228 
229 
230 
230 


104. 
105. 
106. 
107. 
108. 
109. 
110. 
111: 
112. 
113. 
114. 
115. 
116. 
117. 
118. 
119. 
120. 
121: 
122. 
123. 
124. 
125. 
126. 
12T: 
128. 
129. 
130. 
131. 
132. 
133. 
134. 
135. 


మహాలయ పక్షారంభము 

బృహత్యుమావ్రతము 

మహాభరణి 

మధ్యాష్టమి 

గజచ్చాయా 

మహాలయామావాస్యా 

కన్యాసంక్రమణము 

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవము 
ఆశ్వయుజమాసము 

శరన్నవరా త్రారంభము 

శ్రీ కపిలేశ్వరస్వామివారి సన్నిధి లో కలశస్థాపనము 
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి రెండవ బ్రహ్మోత్సవము 
సరస్వతీపూజ 

మహాష్ట్రమి 

మహానవమి 

విజయదశమి 

శ్రీవారి బాక్‌సవారీ ఉత్సవము 
చంద్రోదయోమావ్రతము 

నరకచతుర్దశి 

దీపావళి అమావాస్యా ఆస్థానం 

కేదార గౌరీవ్రతము 

తులా సంక్రమణము 

తులాకావేరీ స్నానము 

శ్రీకపిలేశ్వరస్వామి సన్నిధానమున అన్నాభి షేకోత్సవము 
సువర్ణముఖరీ తీర్థముక్కోటి - రుద్రపాదాలు:; 

శ్రీ తిరుమలనంబివారి శాత్తుమొర 

శ్రీమణవాళ మహామునులవారి శాత్తుమొర 
శ్రీసవైమొదలియార్‌వారి వర్షతిరునక్షత్రము 

శ్రీ వేదాన్తదేశికులవారి శాత్తుమొర 

శ్రీ ప్హైలోకాచార్యులవారి వర్షతిరునక్షత్రము 

శ్రీ పాయ్‌గ్రెయాళ్వారు వర్త తిరునక్షత్రము 

శ్రీ పూదత్తాళ్వార్లువారి వర్ష తిరునక్షత్రము 


231 
231 
231 
231 
232 
232 
232 
233 
238 
238 
238 
239 
242 
242 
242 
243 
244 
245 
245 
246 
247 
247 
247 
248 
248 
251 
252 
253 
253 
254 
254 
256 


136. 
137. 
138. 
139. 
140. 
141. 
142. 
143. 
144. 
145. 
146. 
147. 
148. 
149. 
150. 
151. 
152. 
153. 
154. 
155. 
156. 
157. 
158. 
159. 
160. 
161. 
162. 
163. 
164. 
165. 
166. 


ఢీ పేయాళ్వార్లవారి వర్ష తిరునక్షత్రము 

కార్తికమాసము 

ఆకాశదీపము 

శ్రీవారి పుప్పయాగమహోత్సవము 

అత్రిమహర్షి జయన్తి 

ప్రబోధనైకాదశి 

కీరాబ్దీద్వాదశి 

చాతుర్మాస్యవ్రత సమాప్తి 

కైశికద్వాదశి, ఆస్థానం 

నారాయణవనం శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి స్థవోత్సవము 

ఏష్ట్వాలయములయందు కార్తికపర్వ దీపోత్సవము 

వృశ్చిక సంక్రమణము అ 

తిరుచానూరు శ్రీ పద్మావతీతాయార్లవారి బ్రహ్మోత్సవము .... 

శ్రీ కపిలేశ్వరస్వామివారి సన్నిధానమున స్కందషష్టు కత్సవము 

చక్రతీర్ణ ముక్కోటి 

శ్రీ ఆభ్వారుతీర్టముక్కోటి (కపిలతీర్చముక్కోటి) 

శ్రీకపీలేశ్వరస్వామివారి సన్నిధానమున కృత్తికాదీపోత్సవము .... 

శ్రీ తిరుమంగైయాళ్వార్లవారి శాత్తుమొర 

శ్రీ తిరుప్పాణాళ్వార్లవారి వర్షతిరునక్షత్రము 

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారు తిరువడి సన్నిధి కి వేంచేయుట 

శ్రీ కపిలేశ్వరస్వామివారి సన్నిధానమున కార్తీకసోమవారాభి షేకము 

మౌర్గశీర్షమాసము 

దత్తాత్రేయ జయని 

హూణసంవత్సరాది 

న రామచం ద్రతీర్ధకట్టమీదికి వేంచేయుట 
నుస్సంక్రమణము 

మ. పూజూరంభము 

శ్రీ తొండరడిప్పాడియాళ్వారు వర్షతిరునక్షత్రము 

శ్రీ కపిలేశ్వరస్వామివారి సన్నిధానమున ప్లవోత్సవము 

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆగ్రాదర్శన మహోత్సవము 

తిరుమల శ్రీవారి సన్నిధానమున అధ్యయనోత్సవారంభము .... 


256 
257 
257 
257 
258 
258 
258 
259 
259 
259 
260 
260 
260 
262 
262 
262 
263 
263 
263 
264 
264 
264 
265 
265 
265 
265 
266 
266 
266 
267 
267 


167. 
168. 
169. 
170. 
171. 
172. 
173. 
174. 
175. 
176. 
177. 
178. 
179. 
180. 
181. 
182. 
183. 
184. 
185. 
186. 
187. 
188. 
189. 
190. 
191. 
192. 
193. 
194. 
195. 
196. 
197. 


చిన్నశాత్తుమొర 

శ్రీవైకుంఠైకాదశి 

శ్రీస్వామిపుష్క రిణీతీర్చముక్కోటి 

వ్రణయకలహోత్సవము 

పెద్దశాత్తుమొర 

శ్రీవారి సన్నిధానమున అధ్యయనోత్సవము పూర్తి 

శ్రీఆండాళ్‌ నీరాట్లోత్సవము 

భోగిపండుగ - భోగితేరు 

పౌషమాసము 

మకరసంక్రమణము - ఉత్తరాయణ పుణ్యకాలము 

కనుమపండుగ 

శ్రీ గోదా పరిణయోత్సవము 

తిరుమల శ్రీవారు పార్వేట మండపమునకు వేంచేయుట 
శ్రీకపిలేశ్వరస్వామివారి సన్నిధానమున శ్రీకామాక్షీదేవికి చందనాభి షేకము 
శ్రీరామకృష్ణతీర్ణముక్కోటి 

శ్రీ తిరుమళ్లో యాళ్వారు వర్షతిరునక్షత్రము 

శ్రీకూరత్తాళ్వారు వర్షతిరునక్షత్రము 

తిరుపతిశ్రీగోవిందరాజస్వామివారి సన్నిధానమున టన 
చిన్నశాత్తుమొర 

మకరశుక్షైకాదశీ 

ప్రణయకలహోత్సవము 

'పెద్దశాత్తుమొర 

తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి సన్నిధానమున క పూర్తి 
మాఘమాసము 

అర్జోదయము - మహోదయము 

రథసప్తమి 

భీష్మాష్టమి 

మధ్వనవమి 

భీ ప్మైకాదశి 

ఢ్రీకల్యాణవేంకటేశ్వ రస్వామివార్గ బ్రహ్మోత్సవము, Biss 
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్ప ఉత్సవము 


267 
268 
268 
269 
269 
270 
270 
271 
272 
272 
273 
274 
274 
274 
274 
275 
275 
276 
276 
276 
277 
277 
277 
278 
278 
279 
280 
280 
280 
280 
282 


198. 
199. 
200. 
201. 
202. 
203. 
204. 
205. 
206. 
207. 
208. 
209. 
210. 
211. 
212. 
213. 
214. 
215. 
216. 
217. 
218. 
219. 
220. 
221. 
222. 
223. 
224. 
225. 
226. 
227. 
228. 


మహాశివరాత్రి 

శ్రీ కపిలేశ్వరస్వామివారి నందివాహనోత్సవము 
కుంభసంక్రమణము 

కుమారధారా తీర్భముక్కోటి 

తిరుక్కచ్చినంబివారి శాత్తుమొర 

శ్రీ కులశేఖరాళ్వారు వర్షతిరునక్షత్రము 
ఫాల్గుణమాసము 

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్లవోత్సవము 
హోలీకాపండుగ 

చంద్రగ్రహణము 

సూర్యగ్రహణము 

శ్రీలక్ష్మీజయన్తి 

మీనసంక్రమణము 

మహానదీ పుష్కరములు 

తిరుపతి శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవము 
తుంబురుతీర్థముకో టి 

శ్రీ గోవిందరాజస్వామివారి పంగున్యుత్తరం శాత్తుమొర 
శ్రీశాలనాచ్చియార్‌ శాత్తుమొర 

నాగులాపురం శ్రీవేదనారాయణస్వామివారి సూర్యసేవా; స్టవోత్సవం 
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి పూలంగి 
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి పూలంగి 
శ్రీకృష్ణస్వామివారికి రోహిణీ నత్షత్రాస్థానము 
శ్రీస్వామివారికి ఆ(రానక్షత్రాస్థానము 
శ్రీరామస్వామివారికి పునర్వసు నక్షత్రాస్థానము 
శ్రీస్వామివారికి శ్రవణనక్షత్రాస్థానము 

తిరుమల శ్రీస్వామివారికి సవ (తెప్ప) ఉత్సవము 
శ్రీస్వామివారికి పూలంగి ఉత్సవము 
ఢ్రీస్వామివారికి అభి షేకమహోత్సవము 

శ్రీ స్వామివారికి (ప్రభుతోత్సవము 

శ్రీ స్వామివారికి కల్యాణోత్సవము 

1శీసా?మివారికి దరోణభవనములో డోలోతువము 


262 
283 
283 
284 
284 
285 
285 
286 
286 
286 


293 
295 
295 
297 
298 
299 
299 
300 
303 
303 
303 
303 
304 
304 
304 
306 
306 
307 
307 
308 


229. శ్రీ స్వామివారికి ఏకాంతోత్సవము 30! 
230. శరణ్యదంపతులగు శ్రీలక్ష్మి వేంకటేశ్వర్గ్లదివ్య దంపతులకు eee 30 


అర్జిత విషయూానుక్రమణీకా 


విషయము పు 
ఉపోద్దాతము స 31 
(ప్రత్యేక దర్శనము క 31 

సేవలు 31 


ఫలితార్థము is 31 


మ న న. 


ర్త 

3 
. శి వేంకటేశ్వర వెభవము 
గ్ర ర్ట 
ర్ట 5 
అ J 
గ్ర 3 
ర స్త 
గ్ర స్త 
గ్ర ర్ట 
3 
గ్ర 1 3 
. తిరుమల . 
శ్రీ వేంకటేశ్వరస్వామివారి J 
9 నిత్యారాధనము 
గ్ర 
వ 3 
గ్ర 3 
గ్ర వ్ర 
ఆలే. 


| 
శీ స్వామివారి నిత్యారాధన కార్య క్రమము 


ఓమ్‌॥ అపార కారుణ్యౌదార్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ 
సొలభ్యాద్యనన్తకళ్యాణ గుణ మహోదధి యై, కలియుగస్రత్యక్ష దైవమై 
కామితార్థ ప్రదుడై శ్రీవేంకటాద్రి (తిరుమల) యందు ఆనంద 
నిలయమున పరమానంద ప్రదాతయై అర్బావతారమున వేంచేసియున్న 
శ్రీ వేంకటేళ్వరస్వామివారి దేవస్థానములో ప్రతినిత్యము కవాటోద్దాట 
నాది కవాట బంధపర్శన్తము అనగా ఆలయము తలుపులు తెరచినది 
మొదలు తలుపులు మూయువరకు గల కాలములో జరుగు కార్యక్రమ 
ఎవరణము. 


సుప్రభాతము 


బ్రాహ్మముహూర్తమునకు (56 ఘడియలకు)) ముందుగానే, 
ప్రబోధవాద్యములను వాదకులు మధురముగాను, మృదులముగాను 
శ్రీవారి దేవస్థానములో మోగించుచుండ అర్చకస్వాములు, జియ్యం 
గొర్గు ఎకాంగులు, ఆచార్య పురుషులు శ్రీ వైష్టవస్వాములు, వేద 


2 (శీ వేంకటేశ్వర వైభవము 


పరివారములు మొదలగు వారు తమ తమ విధ్యుక్తధర్మముల నాచరించి 
పవిత్రగాత్రులై స్వరూపధారులె శ్రీ స్వామివారి దేవాలయ మహాద్వా 
రము నుంచి భగవద్దా్యనము చేయుచు గోవిందనామ సంకీర్తనమువే 
యుచూ ధ్వజప్రదక్షిణ పార్గ్వము నుంచి ఆనందనిలయ విమాన 
ప్రదక్షిణముగా శ్రీస్వామివారి సువర్ణద్వారమున గల ద్వారపాలకుల 
పురోభాగమునకు క్రమముగా చేరెదరు. అర్చకస్వాములు శ్రీవారి 
సువర్ణ ద్వారములోని బంగారు తలుపులకు గల అంతర్భంధమును 
(లోపలిగడియను) మంత్ర పూర్వకముగా యంత్రికతో (కుంచె 
కోలతో) తొలగించెదరు. ఆ తలుపులకు బయట అధి కారులచే 
బంధి ౦పబడియున్న రెండు తాళములయందుగల సీళ్ళను తొలగించి 
తాళములను తీసి వంశ పరంపరా ప్రాప్తమగు శ్రీవారి కెంకర్యముగల 
యాదవుడు (గొల్ల) తలుపులను తెరుచును. వెంటనే అర్భకస్వాములు 
మహర్షికుల తిలకుడగు విశ్వామిత్ర మహాముని గ్రేతాయుగమునందు 
శ్రీ స్వామివారిని గూర్చి యొనరించిన “కౌసల్యా సుప్రజా రామ! 
పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరశార్దూల! కర్ణవ్యం దైవమాహ్నికం” 
అను సుప్రభాత గీతమునుప్రారంభించి శ్రీవారి సుప్రభాతమును 
పఠించుచు, జియ్యంగార్లతోను ఏకాంగులతోను యాదవుని( గొల్ల) తోను 
ఆలయమందు ప్రవేశించెదరు. ఇచ్చట సువర్ణ ద్వారమునందుగల 
భక్తులందరు, ఆ సుప్రభాతముననువదించుచు శ్రీవారి సుప్రభాతమును 
ఉచైస్సరముతో నతివుధురముగా (్రీస్వామివారు నిదురనుండి 
లేచునట్లు పఠించి క్రమముగా శ్రీ వేంకటేశస్తోత్రమును, శ్రీవేంకటేశ 
ప్రపత్తిని, శ్రీ వేంకటేశమంగళాశాసనమును పఠించుచుందురు. ఆలయ 
మునందు ప్రవేశించిన అర్చకస్వాములు అన్తర్ద్వారమునందు తమచే 
బంధింపబడిన తలుపుల తాళమును తీసి తలుపులు తెరచెదరు. క్రమ 


(శీ స్వామివారి నిత్యారాధన కార్యక్రమము 3 


నాశ్రయించి నమస్కరించి ధ్యానించి, సాత్మ్రికత్యాగ మొనరించి, 
ఆజ్ఞగైకొని, శయనమునందు నిదురించుచున్న (్రీభోగ శ్రీనివాసస్వామి 
వారి సన్నిధానమునకు వచ్చి, కరతలధ్వానములు చేసి ప్రణవ పూర్వ 
కముగాను, మంత్రఫూర్వకముగాను శ్రీవారిని నిదురనుండి మేల్కొలిపి 
శ్రీవారి సన్నిధానమున వారి స్వస్థానమవుందు వేంచేపుచేయుదురు. 
బియ్యంగార్లు, ఏకాంగులు సన్నిధి కివచ్చి, దీపోద్దీపనము గర్భాలయ 
సంమార్దనము మొదలగు క్రియలను నిర్వర్తించెదరు. తరువాత పరీ 
చారకులు యవనిక (తెరను వేయగా అర్చకుడు శ్రీస్వామివారికి 
వెన్న, పాలు, పంచదార నివేదనము చేయును. కర్నూరైలాలవంగ 
జాజీక్రముకాది చూర్ణముతో కూడిన సుగంధి ముఖవాసమును 
(తాంబూలమునుు సమర్పించి నీరాజనమును చేయును. అర్భకుడు 
తాను తీర్టస్వికారము చేసి శఠారి తీసుకొని అచ్చటి వారలకు కూడా 
తీర్థము శఠారి సాయించును. సువర్ణ ద్వారము ముందుగల భక్తులు 
చేయుమంగళా శాసనము పూర్తికాగానే సువర్ణద్వారము తలుపులు తెరు 
వబడును. అప్పుడు శ్రీస్వామివారికి కర్పూరహారతి చేయబడును. 
సువర్ణద్వారము నందుండి మంగళాశాసనముచేయు భక్తులందరు అతి 
ఆతురతతో క్రమక్రమముగా శ్రీవారి సన్నిధానమునకు వచ్చెదరు. 


ఎశ్వరూప దర్శనము 


ఈ విశ్వరూప దర్శనమునందు రాత్రి పూజాన్లమున ఆలయము 
తలుపులు మూయగానే (బ్రహ్మాది దేవతలు వచ్చి శ్రీస్వామివారికి 
ప్రణమిల్లి, ప్రార్టించి, ధ్యానించి, అర్చించి, తీర్ణస్వీకారము చేసి పరమ 
పవిత్రులై సంతుష్ట్రాంతరంగులై వెళ్ళెదరు. గాన, బ్రహ్మాది దేవతలు తీర్ట 


4 (శీ వేంకటేశ్వర వైభవము 


శ్రీ జియ్యంగార్లకు ఆచార్యపుగుషులకు శ్రీ వైష్టవగోష్టికి భక్తులకు 
క్రమముగా వినియోగము చేయబడును. ఇందులకై విశ్వరూప సేవా 
పరాయణులగు భక్తాగ్రేసరులు అతి కౌతుకముతో కనిపెట్టుకునియుం 
దురు. ఇది గొప్ప విశేషముగా సంప్రదాయవేత్తలు భావించెదరు. 
విశ్వరూప సేవాపరాయణులందరకు [క్రమముగా దర్శనము లభించును. 


శుద్ధి 


తరువాత ఆలయములో పూర్ణముగా శుద్దిజరుగును. 


ప్రాతఃకాలారాధనము 


ఆరాధనమునకు  పూర్వాంగముగా _ శ్రీ జియ్యంగారు 
పుష్పసంచయ స్థానమగు యమునత్తురైకి వేంచేసి అచ్చట శ్రీ స్వామివారి 
పుష్షకెంకర్యవరులగు పరిచారకులు పుష్పములచేతను, కమలముకుళము 
లచేతను, దవనముచేతను, మరువముచేతను ప్రత్యేకముగ తయారుచేసిన 
వివిధ మాలలచేతను; పుష్పములచే తను, తులసీదళముల చేతను 
నిండించిన వేణుమయ పాత్రమును (వెదురుగంపను) శిరస్సు యందుం 
చుకుని భగవద్దా్యనము చేయుచూ జాఘంటానాదము చేయువాదకుడు 
ముందు నడుచుచుండ ధ్వజదండపార్శ్వమునుంచి శ్రీస్వామివారి సన్ని 
ధానమునకు తెచ్చి ఉంచెదరు. అర్చకుడు ఆ పుష్పసంచయమును శుద్ది 
యొనరించి, పూర్వాంగములను ఫూర్తికావించుకుని సంస్కరించి ఘంటా 
నాదము చేయుచూ, అఖిలబ్రహ్మాండకోటి నాయకుడైన శ్రీ వేంకటేశ్వర 
స్వామివారి ఆరాధనమును శ్రీ వైఖానస శాన్హ్రప్రకారము ప్రారంభిం 
చును. ప్రారంభించి క్రమముగా శ్రీ కౌతుక మూర్తియగు శ్రీభోగ 


శ్రీ స్వామివారి నిత్యారాధన కార్యక్రమము 5 


పీశమునందు వేంచేపుచేసి పురుషసూక్తముతో అభిషేకము ప్రారంభిం 
చును. వేదవేత్తలు శ్రీవెప్లవస్వాములు ఆ పురుషసూక్టమును పరి ంచుచుండ 
అభిషేకము పూర్తిచేయుదురు. శ్రీ జియ్యంగార్డు శ్రీ వైష్టవస్వాములు 
నీరాట్టమును పఠించుదురు. తరువాత శ్రీవారికి వస్రాభరణ పుండ్రా 
దులు సమర్పించి శ్రీవారి సన్నిధానమున వేంచేపు చేయుదురు. తరువాత 
శ్రీవారి (తిరువడి) సువర్ధపాదములను స్నాన పీఠమునందుంచి భక్తి శ్రద్ద 
లతో అభిషేకము. చేసి శ్రీవారి పాదాబ్దములయందు సమర్పింతురు. 
పిమ్మట మహత్తర శక్తియుక్తములై శ్రీవారి సన్నిధానమున వేంచేసియున్న 
శ్రీ సీతారామ, నరసింహ, గోపాల, మత్స్య కూర్మాద్యనేకసాల (గ్రామ 
మూర్తులను స్నాన పీఠమునందుంచి అభిషేకము సమర్పించి తిరిగి వారి 
స్వస్థానమందుంచెదరు. ఇట్లు జరిగిన అభి షేకతీర్ణములన్నియు త్రిపథగా 
త్తీర్రములవలె ప్రకాశించుచు అస్మదాదులను తరింపచేయుట్లకై పతద్లహపా 
త్రమునకు వచ్చి చేరును. అనంతరము క్రవుముగా శ్రీవారికి, 
ఇతర మూర్తులకు మహనీయమూర్తులకు గర్భాలయ దేవతలకు 
యథోక్తములగు ఉపచారములు జరుగుచుండును. అటు సమయములో 
శ్రీ జియ్యంగార్లు, శ్రీ వైష్టవస్వాములు శ్రీ తొండరడిప్రొడియాళ్వారు 
సాయించిన తిరుప్పళ్లి ఎళుచ్చి అరువది పాశురములు దివ్యప్రబంధ 
మును గానము చేయుచుందురు. తరువాత అలంకారాసనములోని 
తోమాలసేవ ప్రారంభమగును. 


తోమాలసేవ 


శ్రీ జియ్యంగార్డు ఆచార్యపురుషులు, అధ్యాపకులు, శ్రీ వైష్ణవ 
స్వాములు శ్రీ ఆండాళ్‌ సాయించిన తిరుప్పావు (30) ముప్పది పాశు 
రములు దివ్యప్రబంధములో 28 ఇరువదియెనిమిది పాశురములను 


6 (శ్రీ వేంకటేశ్వర వైభవము 


అతి వుధురముగా అతి శ్రావ్యముగా గానమును చేయుచుండ 
అర్చకుడు శ్రీ జియ్యంగార్లు ఇచ్చు పుష్పమాలలను తీసుకుని భయభీక్టి 
శ్రద్దావిధేయతలతో మామూలుమేరకు శ్రీభోగ (శ్రీనివాసమూర్తివారికి, 
శ్రీ భూదేవులకు శ్రీవారికి కంఠమాలలు, హృదయపర్యన్తమాలలు, 
నాభి పర్యన్త మాలలు, కటిపర్యన్త మాలలు, జానుపర్యన్తమాలలు, 
పాదపర్యన్నమాలలు, కఠారిమాలలు, శంఖచక్ర మాలలు, శిరోమాలలు, 
శిఖరమాలలు, బహుఎధములగు వుష్పమాలలను బహుఎధముగా సమ 
రృించును. క్రమముగా ఇతర మూర్తులకు ఇతర స్వాములకు పుష్ప 
మాలలు సమర్పించును. తోమాల సేవ అను పేరుతో జరుగు అలం 
కారాసనములోని ఈ పుష్పమాలాలంకార సమర్పణ వైభవమును 
రెప్పలువాల్చక శ్రీవారిని దర్శించు యాత్రికులగు భకా (గ్రేసరులు 
ఆనందపరవశులే ముమరచయుందురు. పమ్మట మంత్రపుష్పము జరిగి 
నక్షత్రహారతి కర్ఫూర హారతి జరుగును. తరువాత శ్రీవారికి కొలువు. 
(ఆస్థానము) ప్రారంభమగును. 


కొలువు (ఆస్టానము) 


శ్రీనివాస ప్రభుమూర్తి (కొలువు శ్రీనివాసస్వామివారు) సువర్ణ 
ద్వారమునకు (బంగారు వాకిలికి ముందుగల ఆస్తాన మండపమందు 
అమర్చిన సింహాసనమునకు సువర్ణఛ[త్రము, వింజామరలు మొదలగు 
మహారాజ మర్యాదలతో వేంచేసి, సింహాసనము నధిస్టించెదరు. వెంటనే 
అర్భకుడు శ్రీవారికి ఆరాధనముచేయు మహారాజమర్యాదలు జరువును. 
శ్రీవారి అర్బకునకు మాత్రాదానమును అనగా దక్షిణ తాంబూరతిల 
ఫలాదియుత తండులదానమును చేయుదురు. అర్చకుడు ఆ దాన 
మును ప్రతిగ్రహించి శ్రీస్వామివారికి నిత్యైశ్వర్యోభవ అని మంగళా 
శాసనముచేయుచు శ్రీవారి పాదాబ్దవులయందు పుష్పాంజలి 


శీ స్వామివారి నిత్యారాధన కార్యక్రమము 


నర్శించును, తరువాత మిరాశీదార్లు దివ్య ప్రబంధమును, చతుర్వ! 
లను, ఉపనిషత్తులను, పురాణములను, ఇతిహాసములను, కల్పసూ( 
లను, బ్రహ్మసూత్రములను, భాష్యములను శ్రీవారికి శ్రద్దాభక్తు' 
వినిపించెదరు. ఎమ్మట పంచాంగమును ఆ దినమునందును, పరది, 
నందునుగల తిథి వారనక్షత్ర యోగకరణములతోను, (గహసం 
విశేషములతోను, ఉత్సవాది పోషములతోను వినిపించెదరు. అనంత 
శ్రీవారికి పూర్వదినమున భక్తులు సమర్పించిన కానుకల ద్రవ్యమ 
తయు నాణెముల (ప్రకారము వివరముగా వినిపించెదరు. తరు 
శ్రీవారికి గుడమి(శ్రవుగు తిలచూర్షవు (బెల్లవుతో కూ 
నువ్వుపిండి) నివేదనము జరిగి హారతి జరుగును. జియ్యం। 
అధి కారు వెందలగువారలకు శఠారి జరిగి ఆ (ప్ర 
వినియోగము జరుగును. అంతట శ్రీ స్వామివారు కొలువు చా 
వుహారాజవుర్యాదలతో శ్రీవారి సన్నిధానమున స్వస్థానము 
వేంచేయుదురు. తరువాత శ్రీస్వామివారికి సహ/స్రనామార్శః 
ప్రారంభమగును. 


సహస్రనామార్చనము 


అర్చకుడు శ్రీస్వామివారి పాదాబ్బముల సాన్నిధ్యమున కు 
సనము మీద పద్మాసనమున కూర్చుని ఘంటానాదము చేయ 
సంకల్పమొనరించి ఫూర్వాంగములగు ఉపచారములు సమర్పించి 
పుష్పములను తీసుకుని “ఓమ్‌ శ్రీ వేంకటేశాయ నమః” అని 
నము ప్రారంభించగానే, మిరాశిదారగు భాగవతోత్తముడు బ్ర 
పురాణాంతర్గతమగు (శ్రీ వేంకటేశ్వరస్వామివారి సహ(స్రనామమ 


8 (శీ వేంకటేశ్వర వైభవము 


ప్రణవ నమస్సంపుటీకరణము చేసి ఉవ్చైస్స్వరముతో శ్రద్ధాభక్తులతో 
పఠించుచుండును. అర్చకుడు తదేక ధ్యానముతో సంసారసాగర సము 
త్తరణ సేతువులగు శ్రీవారి పాదాబ్బములయందు తులసీదళములను, 
పుష్పములను సమర్పించుచుండును. ఇది అర్చకుని యొక్క జన్మాన్హర 
సహస్రార్షిత పుణ్యసముదాయ ఫలముగా భావించవలసియున్నది. 
ఇటుల శ్రీవారి సహస్రనామార్చనము పూర్తి కాగానే శ్రీవారి పాదముల 
యందు పూజించబడిన తులసీదళములను పుష్పములను తీసుకుని అర్బ 
కుడు [శ్రీవారి వట్టమహిషులగు శ్రీభూదేవుల చరణారవిందములయందు 
“ఓమ్‌ శ్రీం (శ్రియెనమణి అని పూజించుటకు ప్రారంభి ౦చును. 
మిరాశీదారగు భాగవతోత్తముడు వరాహపురాణోక్తములగు లక్ష్మీనామ 
ములను అతిమధురముగా గ్రద్దాభక్తులతో పఠించుచుండును. అర్చ 
కుడు తదేకధ్యానముతో జగన్మాతృస్థానము నలంకరించిన [శ్రీభూదేవు 
లను పూజించుచుండును. శ్రీశ్రీవారి సహస్రనామార్చన దర్శన సేవాప 
రాయణులగు యాత్రికులు, భక్తులు కన్నుల కరువుదీర చూచుచు 
తమజన్మ ధన్యతను తలపోయుచు పరమానందసముదద్రములో మునిగి 
ఒడలుమరచియుందురు. (్రీవార్గకు శ్రీతాయ్యార్లకు పూజనము పూర్తికా 
గానే నక్షత్ర హారతి వెంటనే కర్పూరహారతి జరుగును. ఈ అర్చన 
సేవాపరాయణులయొక్క దర్శనసేవ పూర్తి అయిన వెంటనే శ్రీవారికి 
భోజ్యాసనము ప్రారంభమగును. లఘుశుద్ది జరుగును. 


ప్రాతర్షివేదనము (మొదటిఘంట) 


శ్రీవారి పరిచారకుడు సువర్ణద్వారమునందు నిలువంబడి పచ 
నాలయమందు పాకకైంకర్యపరతంత్రులైయున్న పాచకుల యొక్క 
శ్రవణా కుహరములయందు ప్రవేశించునటుల “(శీవారికి ప్రసాదములు 


(శీ స్వామివారి నిత్యారాధన కార్యక్రమము 9 


సిద్దము కావలెను? అను విచిత్ర శబ్దనాదము చేయును. వెంటనే 
కైెంకర్యపరులు పాకశాలనుంచి శ్రీవారికి మామూలుగా నిత్యము 
జరుగుచున్న మాత్రా ప్రసాదము, ఇతర ప్రసాదములను, విశేష ప్రసా 
దములన్సు స్రార్థనా ప్రసాదములను మించి తెచ్చి శ్రీవారి దృష్టి ప్రసార 
స్థానమునందు ఉంచి ప్రతి కైంకర్యపరుడున్నూ “ధన్యో౭_స్మి' అని 
ఆనందపడుచూ శ్రీవారిని దర్శించి వెళ్ళుదురు. పిమ్మట అర్చకస్వా 
ములు ఆలయములో ప్రవేశించి తృతీయద్వారవు తలుపులు 
వేయుదురు. భక్తాగ్రేసరుడగు పరిచారకుడు ఆస్థానమండపములో 
సువర్ణ ద్వారమునకు దక్షిణ భాగమునయున్న రెండుమహాఘంటల 
యొక్క మధ్యభాగమున కూర్చుని రెండు ఘంటలయొక్క అంత 
ర్భాగమునగల ఆయసదండముల రెండుచేతులంబూని గర్భాలయమందు 
శ్రీస్వామివారు ఇతర మూర్తులు ఆరగించువరకు ప్రణవధ్వని 
పరంపరలు బయలుదేర మోగించుచుండును . ఇదియే ఘంటాకాలము. 
శ్రీస్వామివారి సన్నిధానమునగల అర్భకుడు శ్రీవారికి ప్రతిపదార్థమును 
వివరముగా మంత్రపూర్వకముగా నివేదించి భోజ్యాసనోచితములగు 
ఉపచారములను సమర్పించును. ఏలాలవంగ తక్కోల జాజీ కర్పూర 
క్రముకాది చూర్ణమి(శ్రితవుగు ముఖవాసమును (తాంబూలము) 
సమర్చించును. కర్ఫూరహారతి జరుగును. పిమ్మట అర్చకుడు శ్రీవారికి 
నివేదితములైన (ప్రసాదములలో శ్రీవారి ఆజ్ఞప్రకారము తనభాగ 
లబ్దమైన (ప్రసాదమును తీసుకొని వేరొక పాత్రయందుంచుకొనును. 
అర్భకస్వాములు ఘంటాకాలమునందు బంధి ౦పబడిన ద్వారము 
తలుపులు తెరవెదరు. మహాఘంటా స్రణవధ్వానము శమించును, పాచక 
కైంకర్యపరులు ఆలయములో ప్రవేశించి శ్రీవారికి నివేదింపబడిన 
5 (ప్రసాదములను నిర్ణిత స్థానములకు చేర్చెదరు. 


10 (శ్రీ వేంకటేశ్వర వైభవము 
హోమము 


అనంతరము యాగశాలయందు హోమము జరుగును. 


బలి 


పిమ్మట ఆలయదేవతలు, ద్వారదేవతలు, ద్వారపాలకులు, లోక 
పాలకులు, విమానపాలకులు, అనపాయినులు మొదలగు దేవతలలో 
నితృతృప్తులగు పూజాకాంకులకు పూజలు జరిగినవి కాన బలికాంక్షులకు 
దేవాలయమునకు చుట్టుగల వారివారి బలిపీఠములయందు బలిని సమం 
త్రకముగా ఉపచారములతో నిచ్చి బలిపీఠమునందును బలిశేషమును 
దివానక్తంచరులగు భూతయక్షపిశాచాదులకు ధ్వజదండప్పష్టభాగమున 
ప్రకాశించుచున్న సువర్ణ బలిపీఠ పార్శమునందు సమంత్రకముగా 
నిచ్చెదరు. పిమ్మట శ్రీవారి సన్నిధానమునకు వెళ్ళెదరు. ఈ సమయమున 
అర్చకులు ఇతర దేవతలకు ఆరాధనమును నివేదనమును చేయుదురు. 
(శ్రీ భాష్యకారుల వారికి ఆరాధనమును శ్రీవారికి నివేదితమైన ప్రసాద 
మును నివేదనవేయుదురు. 


శాత్తుమొటి 


పిమ్మట శ్రీవారి సన్నిధానమునకు జియ్యంగార్లు ఏకాంగులు, 
ఆచార్యపురుషులు, శ్రీవెస్టవస్వాములు వచ్చి శ్రీ ఆండాళ్‌సాయించిన 
తిరుప్పావు ముప్పది పాశురముల దివ్యప్రబంధములో శేషించిన రెండు 
పాశురములు ఈ శాత్తుమొరలో అనుసంధానముచేసి మంగళాశాసనము 
చేసెదరు. కర్పూరహారతి జరుగును. పిమ్మట గోష్టికి తీర్ధము, శఠారి, 
చందనము, ప్రసాదము వినియోగము జరుగును. శ్రీవారిని సేవించు 


శ్రీ స్వామివారి నిత్యారాధన కార్యక్రమము 11 


కుని వైష్టనస్వావఎలు స్వరూపానుగుణవుుగా వెలుపలకు 
వచ్చెదరు. 


ఇది (శ్రీవారి ప్రాతఃకాలారాధనము. 


సర్వదర్శనము 


అనాలోచిత విశేషాశేషలో కళరణ్యుడగు (శ్రీ స్వామివారు సర్వదర్శ 
నము అను పేరుతో విశేష విచారములేకనే సర్వమానవులకు క్రమముగా 
(క్యూలో) తమ దర్శనమును ఇచ్చుచూ తీర్థమును, శఠారిని, ప్రసాదము 
లను ఇప్పించుచూ వారల కష్టసుఖములను స్రార్ధనలను తెలుసుకొనుచూ 
తెలియనివానివలె నటించుచూ వేంచేసియుందురు. ఇదియే సర్వదర్శనము. 


శుద్ది 
(శ్రీసామివారికి మాధ్యాహ్నిక కాలారాధిన సవుయముకాగానే 
సర్వదర్శనము ఆపివేయబడి శుద్ది జరుగును. 


మాధ్యాహ్నాకారాధనము 


అర్చక స్వాములు విధ్యుక్తకర్మానుష్టానము పూర్తి యొనరించుకుని 
శ్రీస్వామివారికి మాధ్యాహ్నికారాధన కైంకర్యమును చేయుటకై శ్రీవారి 
సన్నిధానమునకు వచ్చి చేరెదరు. 


అర్చకుడు శ్రీవారి సన్నిధానములో కూర్మాసనము మీద 
కూర్చుని ఘంటానాదము చేయుచూ మాధ్యాహ్నికారాధనమునకు 
సంకల్పము చేసి ఆరాధనము ప్రారంభించును. శ్రీవారికి మాధ్యాహ్నికా 
రాధనోపయుక్తములగు ఉపచారములు సమర్పించును. ఇతర 


12 (శీ వేంకటేశ్వర వైభవము 


మూర్తులకు, ఇతర దేవతలకు అట్టే ఉపచారములు సమర్సించును. 


అష్టోత్తర శతనామార్చనము 


అర్చకుడు (్రీస్వామివారికి అష్టోత్తర శతనామార్చనమును 
సంకల్పించి “ఓం వేంకటేశాయ నమః అని వరాహ పురాణాన్తర్గత 
ములగు శ్రీ వేంకటేశ్వరాష్టోత్తర శతనామములను ప్రారంభించగానే, 
మిరాశిదారగు వాద్యారి ఆ నామమును అనువదించుచు, అతి మధుర 
ముగా “ఓమ్‌ శ్రీ శేషాద్రినలయాయ శ్రీ వేంకటేశాయ నమః” అని 
నూట యెనిమిది నామములను శ్రోతల జన్మపావనమగునట్లు పఠించు 
చుండును. అర్చకుడు ప్రతినామాన్తమునందును తులసీ పుష్పములను 
శ్రీవారి పాదాబ్దములయందు పరమభక్తితో సమర్పించుచుండును. ఇటుల 
- శ్రీవారికి అష్టోత్తర శతనామార్చనము పూర్తి అయినవెంటనే అర్చకుడు 
శ్రీవారి పాదాబ్బములయందు పూజించిన తులసీపుప్పములను తీసుకుని 
శీవారి నిత్యానపాంయినులగు శ్రీ భూదేవులను పూజింప 
““ఓవ్ల్స్‌ శ్రీం (్రియొనవులి? అని (శ్రీ లతష్మీనావువఎను 
ప్రారంభించగానే మిరాశిదారు అతిమధురముగా వరాహపురాణాంతర్గత 
వయలగు లవ్మీనావువటలను పరి ంచుచుండును. అర్చకుడు 
జగన్మాతలగు శ్రీ భూదేవుల యొక్క పాదాజ్దములయందు తులసీపుష్టు 
ముల నర్పించుచుండును. నామార్భనము పూర్తి అయినతోడనే నక్షత్ర 
హారతి అయి కర్ఫూరహారతి జరుగును. జియ్యంగారికి నామపాఠకు 
నకు శఠారి జరుగును. 


మాధ్యాహ్నిక నివేదనము (రెండవ ఘంట) 


పరిచారకుడు సువర్ణ ద్వారము ముందు నిలబడి పచనాలయములోని 


(శీ స్వామివారి నిత్యారాధన కార్యక్రమము 13 


వైంకర్యపరులకు తెలియునట్టుగా “్రీవారికి ప్రసాదములు సిద్దము 
కావలెను.” అను విచిత్ర శబ్దనాదము చేయును. వెంటనే -కెంకర్యపరులు 
పచనాలయమునుంచి శ్రీవారికి మధ్యాహ్నకాలమున జరుగు శుద్దాన్నము, 
ఇతర (ప్రసాదములు, విశేషప్రసాదములు, ప్రార్ధనా ప్రసాదములు, 
ఉత్సవ (ప్రసాదములను భక్తి శ్రద్దలతోతెచ్చి శ్రీవారి దృష్టిప్రసార 
స్థానము నందుంచి శ్రీవారికి నమస్కరించి కృతకృత్యులమైతిమి - అని 
సంతోషించుచూ వెళ్లెదరు. పిమ్మట అర్చకస్వాములు ఆలయములో 
ప్రవేశించి ద్వారము తలుపులు వేయుదురు. అర్బకుడు శ్రీవారికి ఇతర 
మూర్తులకు ఇతర దేవతలకు భోజ్యాసనమును ప్రారంభించి ప్రసాద 
ములను క్రమముగా నివేదించి ఉత్తరాంగములగు ఉవచారములను సమ 
ర్పించుచుండును. సువర్ధద్వారమునకు దక్షిణ భాగమునయున్న మహా 
ఘంటలకు మధ్యగా కూర్చుని పరిచారకుడు రెండు ఘంటలను 
తలుపు మూసినది మొదలు తలుపులు తెరచువరకు శ్రీవారికి నివేదన 
సవుయమున ప్రణవనాదముతో మైోగించుచుండును. పిమ్మట 
అర్చకుడు శ్రీవారికి ఏలాలవంగక్రముకాదిచూర్ణయుతమైన తాంబూల 
మును సమర్శించి కర్పూరహారతి చేసి పుష్పాంజలిని శ్రీవారిపాదముల 
యందుంచి క్షమామంత్రము ననుసంధి ౦చును. అర్చకస్వాములు 
మామూలు ప్రకారం ఆజ్ఞాలబ్దమైన (ప్రసాదము వేరుగా తీసికొని 
ద్వారవఎ తలుపులు తెళచెదరు. వుహాఘంటానాదవుు 


శమించును. కైంకర్యపరులు నివేదిత (ప్రసాదములను నిర్గీత స్థానములకు 
చేర్చెదరు. 


శ్రీ భాష్యకారులవారికి నివేదనము జరుగును. శ్రీవారికి మాధ్యా 
హ్నాకారాధనము పూర్తికాగానే శ్రీ మలయప్పుస్వామివారు జగన్మాతలగు 
శ్రీ భూదేవులతోకూడి నరవాహనమగు తిరుచ్చియందు వేంచేసి సకల 


14 (శీ వేంకటేశ్వర వైభవము 


ఎదురుచూచుచు ఆనందపడుచు కనిపెట్టుకునియున్న కల్యాణ ప్రార్థనా 
దిపరులగు భక్షాగ్రేసరులయొక్క మనోరథములను తీర్చగలందులకై 
రంగమండపమునకు వేంచేయుదురు. అచ్చట నిరుపాధి క మాతా 
పితృలగు శ్రీ భూదేవులు శ్రీ మలయప్పస్వామివారు సాయంకాలము 
వరకు బిడ్డలగు ప్రార్ధనాపరులయొక్క ప్రారన్రారూపములగు కల్యాణో 
త్సృవములను, బ్రహ్మోత్సవములను, వసంతోత్సవములను, వాహనోత్స 
వములను, ఆదర్శమండప దర్శనోత్సవములను (అద్దముల మహల్‌ 
ఉత్సవము) పూర్తి యొనరించి ప్రారనాపరులను సంతోషపెట్టు 
అదృష్టవంతుని అదృష్టాధీ నమగు వాహనము నధి స్టించి తిరువీధులు 
వేంచేసి జనానావారితోసహా శ్రీ మలయప్పస్వామివారు శ్రీవారి సన్నిధా 
నమున తమ స్థానములకు వేంచేయుదురు. ఇచ్చట శ్రీవారికి మాధ్యాహ్ని 
కారాధనము పూర్తి అయిన వెంటనే అధి కారులు దర్శన ప్రియులు, 
దర్శనము చేసెదరు. సర్వదర్శనము ప్రారంభమగును. 


సర్వదర్శనము 


శ్రీవారు మధ్యాహ్నమునుంచి సాయంకాలము వరకు సర్వదర్శన 
మను పేరుతో సర్వమానవులకు దర్శనమిచ్చుచు భక్తిపూర్వకముగా 
వారు సమర్పించు కానుకలను స్వీకరించుచూ వారి కామితముల 
నివ్వనాలోచించుచూ (శ్రమయనక వేంచేసి యుండెదరు. 


ప్రతిదినము ఉదయమునుంచి సాయంకాలము వరకు శ్రీవారి 
అధి కారులు, పరిచారకులు, పరివారములు ఆస్తానమండపములో 
కుబేరభాగమున శ్రీవారికి పూర్వదినమునందు భక్తులు సమర్పించిన 
కానుకలను జాతీయముల ప్రకారముగా గణించి పెట్టెలకు పెట్టి సిళ్ళు 
వేయించి ఆలయములో .చేర్భెదరు. దీనినే పరకామణి అని యందురు. 


(శీ స్వామివారి నిత్యారాధన కార్యక్రమము 15 


శుద్ది 
శ్రీవారి సాయంకాలారాధన సమయము కాగానే సర్వదర్శన 
మును ఆపీవేసి స్తాన శుద్ధి జరుగును. 


సాయంకాలారాధనము 


శ్రీవారికి సాయంకాలారాధనము చేయుటకై, విధ్యుక్తకర్మానుష్టాన 
వెఎనరించుకుని అర్చకుడు శ్రీవారి సాన్నిధ్యమునకు వచ్చును. 
ఆరాధనపూర్వాంగముగా శ్రీ జియ్యంగారు, పుష్పసంచయ స్టానమగు 
యమునత్తురైకి వెళ్లి అచ్చట పుష్పకెంకర్యవరులచేత, పుష్పములతోటియు, 
పుష్పసరములతో టీయు, తులసీదళములతోటియు నిండింపబడి యున్న 
వేణుపాత్రమును (వెదురు గంపను శిరస్సుయందుంచుకుని జాఘంటా 
నాదముతో శ్రీవారి సన్నిధానమునకు తెచ్చి ఉంచెదరు. అర్చకుడు 
పుష్టసంచయమును శుద్ది యొనరించి మామూలు (ప్రకారము శ్రీవారికి 
ఆరాధనము ప్రారంభించును. సాయంకాలౌపయికములగు ఉపచారము 
లను 'సవుర్చించును. (శ్రీ జియ్యంగార్లు, శ్రీ వైష్ణవ స్వాములు 
మామూలు (ప్రకారము దివ్య (ప్రబంధము నిత్యానుసంధాన పాశురము 
లను ప్రారంభించెదరు. అర్భకుడు ఉపచారములు పూర్తికాగానే 
తోమాల సేవ ప్రారంభించును. 


తోమాల సేవ 


అర్చకుడు శ్రీస్వామివార్లకు మామూలు ప్రకారము పుష్పసర 
ములు 'సమర్పించుచుండును. శ్రీ వైష్ణవస్వాములు దివ్యప్రబంధమును 
గానము చేయుదురు. మంత్రపుష్పము జరుగును. నక్షత్రహారతి అయి 


16 (శీ వేంకటేశ్వర వైభవము 


కర్ఫూరహారతి జరుగును. శ్రీవారికి తోమాలసేన పూర్తి అగును. 


అష్టోత్తర శతనామార్చనము 


అనంతరము శ్రీస్వామివారికీ మామూలు ప్రకారం అష్టోత్తరశత 
నామార్చనము, శ్రీ భూదేవులకు లక్ష్మీనామార్భనము [క్రమముగా 
జరుగును. అర్భనవఎ పూర్తికాగానే వూవూలు[ప్రకారము 
జియ్యంగార్లకు, స్వాములకు, నామపాఠకునకు శఠారి జరుగును. 
నివేదనము ప్రారంభమునకుగాను లఘుశుద్ది జరుగును. 


నివేదనము (ఘంటాకాలము) 


పిమ్మట మామూలు ప్రకారము పరిచారకుడు ఆహ్వానించగానే పాక 
కైెంకర్యపరులు పాకశాలనుంచి ప్రసాదములు, దోసెలు పణ్యా 
రములు తెచ్చి శ్రీవారికటాక్షపాత్రమగునట్లు వుంచి వెళ్లెదరు. అర్చక 
స్వాములు ఆలయములోనికి వచ్చి తలుపులు వేయుదురు. అర్భకుడు 
మామూలుగ్రకారం నివేదనము చేయును. మామూలు ఘంటానాదము 
జరుగుచుండ్నను. (శ్రీవారికి ఆరగింపు పూర్తికాగానే, తలుపులు 
తీయుదురు. ఘంటానాదము ఆగిపోవును. పొచక కైంకర్యవరులు 
శ్రీవారికి నివేదితములైన ప్రసాదములను నిర్ణీతస్థానములకు చేర్చెదరు. 
వెంటనే తిరువీస ప్రసాదము శ్రీవారి నివేదనకై తెచ్చి ఉంచెదరు. 
అర్చకుడు తలుపులువేసి (శ్రీవారి నివేదనము ప్రారంభించును. ఈ 
నివేదన కాలములో శ్రీవారి ఆలయములో నున్న చిన్న ఘంటను మోగిం 
చుచుందురు. నివేదనము పూర్తికాగానే తలుపులు తీయుదురు. వెంటనే పచ 
నైంకర్యపరుడు, తిరువీస ప్రసాద పాత్రమును తీసికుని వెళ్ళును. ఏకాం 
తముగా శాత్తుమొర జరుగును. వెంటనే సర్వదర్శనము ప్రారంభమగును. 


(శ్రీ స్వామివారి. నిత్యారాధన కార్యక్రమము 17 
సర్వదర్శనము 


శ్రీ స్వామివారు ప్రాతఃకాలము మధ్యాహ్నకాలము సర్వదర్శనము 
లలో దర్శనములేని వారలకు అభ్యాగతులకు దర్శనమిచ్చుటకే ఈ సమయ 
ములోకూడా సర్వదర్శనము నంగీకరించినారు. భక్తులు మామూలు 
దర్శనము చేయుచూ విమాన ప్రదక్షిణము చేయుచు కానుకల నర్పించుచూ 
ఆనందపడుచూ వెళ్ళుచుందురు. శయనాసనమునకు సమయము కాగానే 
సర్వదర్శనము ఆపివేయబడి స్టానశుద్ది రంగవల్లులు (ముగ్గులు యేర్తాటు 
జరుగును, ఏకాంతసేవ ప్రారంభమగును. 


ఏకాంతసేవ (శయనాసనము) 


పూర్వాంగముగా పరిచారకులు (్రీస్వామివారి గర్భాలయమునకు 
ముందు ఆలయములో వెండిగొలుసులలో బంగారు మంచమును, 
అందులో పట్టుపరుపులు, పట్టు దిండ్లు, పట్టుశాటీలు వెుదలగు 
శయన పరికరములను యేర్సాట్లు చేయుదురు. పిమ్మట బహు 
విధములగు ఫలములు, ద్రాక్ష శర్కర క్షీరములు, కలకండ, బాదం 
పప్పు, జీడిపప్పు మొదలగు అనేకములైన అనుభావ్యపదార్హములను, ఏలా 
లవంగతక్కోల జాజి కర్పూర క్రముకాదిచూర్ణముతో కూడిన తాంబూ 
లములను తెచ్చి శ్రీవారి సన్నిధానమున ఉంచెదరు. అనంత రము అర్బ 
కుడు ద్వారము తలుపులువేసి శ్రీవారికి శయనాసనాంగములగు ఉపచార 
ములునేసి భోగ్య|ద్రవ్యములనన్నియు ప్రత్యేకముగా శ్రీవారికి నివేదించి, 
ముఖవాసమును సమర్పించి పిమ్మట కర్పూరహారతి భక్తిశ్రద్దలతో నర్పించి 
ఏకాంతముగా శ్రీవారిపాదములనాశ్రయించి ద్వయము ననుసంధి ంచి 
కమామంత్రమును పఠించి రక్షణ భారమునుంచి మైమరచి ఆనందము 


{8 (శీ వేంకటేశ్వర వైభవము 


అనుభవించును. ధన్యతావాదము చేయుచూ కాతుకమూర్తియగు శ్రీభోగ 
శ్రీనివాసస్వామివారిని ముందు అమర్శియున్న సువర్ణ శయనమందలి 
పట్టుపరుపులయందు శయనాసనములో వేంచేపుచేయును. ద్వారము తలు 
పులు తీయబడును. తాళ్ళపాకంవారు అన్నమాచార్యులవారి గీతములను 
మృదులమగు తాంబురనాదముతో కలిపి శ్రీవారు నిదురించున ట్లు 
గానము చేయుచుందురు. ఏకాంతసేవా దర్శన పరాయణులగు మహాను 
భావులందరు, నారీమణులందరు శ్రీవారి శయన వైభవమును చూచి 
ఆనందసము[ద్రములో మునిగియుందురు. అప్పుడు శ్రీవారికి శయనాస 
నములో కర్ఫూరహారతి జరుగును. పిమ్మట తీీర్టప్రసాదములు శ్రీస్వాము 
లకు, ఏకాంతసేవాదర్శన పరాయణులకు వినియోగము జరుగును. 
శ్రీవారి ఏకాంత సేవాదర్శనము చేసుకుని భక్తులు క్రమముగా ఆలయము 
నుంచి వెళ్ళెదరు. పిమ్మట అర్చకుడు రాత్రిబ్రహ్మాదులు వచ్చి శ్రీవారిని 
ఆరాధించుటకు తగు తీర్జాది పరికరములను యేర్పాటు చేయించును. 
పరిచారకులను పంపి తలుపులువేసి, శ్రీవారి సన్నిధికి చేరి అన్ని 
యేర్పాట్లు చూచి పిమ్మట శ్రీవారికి మానసికములగు మనోరథములను 
తెలుపుకొని ఆజ్ఞను గైకొని సంప్రదాయానుసారముగా బయలు దేరును. 
తృతీయద్వారమునకు వచ్చి తలుపులను యంత్రము (తాళము) చే 
బంధి ౦చి సువర్ధద్వారమునకు వచ్చును. అచ్చట అర్భకుడు మంత్రపూర్వ 
కముగా యంత్రికతో (కుంచెకోలతో) సువర్ణ ద్వారకవాటములకు 
అంత ర్భంధవఎను చేయును. పవ్ముట అధికారులు ఆ 
తలుపులకు బయట తాళములు రెంటిని వేసి సళ్ళు వేసెదరు. 
అందరు భగవద్ద్యానము చేయుచూ విమాన వందనముతో మహాద్వారము 
నకుచేరి, రకకభటులను నియమించి వారివారి స్వస్థానములకు చేరి 
కృతార్ధులయ్యెదరు. 


(శ్రీ స్వామివారి నిత్యారాధన కార్యక్రమము 19 


గురువారవిశేషము- (పూలంగి 


విభూతిద్వయనాయకుడై ఈ లీలావిభూతియందు చేతనోజ్జీవ 
నార్థము కొంతకాలము నివాసము చేయదలచి తిరుమలయందు అర్హా 
వతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతి గురు 
వారము నిత్యకైెంకర్యములో విశేషము (పూలంగి జరుగును. ఈ 
దినమున భక్తులు తరచుగా తిరుప్పావడను (అన్నకూటోత్సవమును) 
చేయించుచుందురు. 


గురువారమున శ్రీ స్వామివారికి ప్రాతఃకాలారాధనముపూర్తి 
కాగానే అర్చకులు అంతర్జ్వారము తలుపులువేసి ఏకాంతముగా 
సళ్ళింపు చేయుదురు. అనగా శ్రీవారికి అలంకరింపబడియున్న 'సువర్థా 
భరణములు, రత్నాభరణములు, సువర్హహారములు, రత్నహారములు, 
పీతాంబరములు అన్నియుతీసి భద్రపరవెదరు. మరియు శ్రీవారి పచ్చ 
కర్పూరపు ఊర్చ్వపుండ్రమును అర్రభాగమును తగ్గించి భక్తులు శ్రీవారి 
నయనగోచరమగునట్టును, వారు శ్రీవారి నయనారవింద సౌందర్యమును 
చూచునట్లును చేసెదరు. పిమ్మట 24 మూర సరిగ పట్టంచు ధోవతిని 
అతి రమణీయముగా ధరింపచేసి 12 మూరగల అట్టి ఉత్తరీయమును 
ఉపవీత పద్దతితో సవముకూర్చి, శ్రీపాదములను, శ్రీహస్తములను, 
శంఖచ[క్రములను, కర్ణభూషణములను, సువర్ణ సాలగ్రామ హారమును 
సమర్పించెదరు. వెంటనే అంతర్జ్వారము తలుపులు తీసెదరు. 


20 (శీ వేంకటేశ్వర వైభవము 


ఆ సమయమున శ్రీవారు చేతనులకు క్షేమంకరములగు శంఖ 
చక్రములతోను, క్షేమసూచకములగు వైకుంఠ కటిహస్తములతోను, 
వస్రోత్తరీయములతోను చిత్తహరమగు స్వతస్పిద్ద దివ్యస్వరూప సౌంద 
ర్యమును ్రకాశింపచేయుచూ, వక్షష్టలమున శ్రీ భూదేవులతో వేంచేసి 
యుందురు. 


హ్‌ 
పిమ్మట దేవాలయములో శుద్ది జరుగును. శ్రీవారికి మాధ్యాహ్ని 
కారాధనము ప్రారంభమగును. 


మాధ్యాహ్నాకారాధనము 


మామూలు మేరకు తోమాల అర్భనము పూర్తి అయిన 
పిమ్మట నివేదన సమయము వచ్చును. 


మాధ్యాహ్నక నివేదనము 


శ్రీవారికి తిరుప్పావడ కైంకర్యము జరుగు నెడల, ఆస్టాన 
మండపములో తగిన ఆవరణయవనికను యేర్పాటు చేయుదురు. 


తిరుప్పావడ 


పాచకకైంకర్యపరులు ఆరుమూటలు (అనగా 450 కిలోలు" 
పరిమాణముగల తండులములతో తయారుచేయబడిన అన్న ప్రసా 
మును (పులిహోరను గంగాళములతో తెచ్చి ఆ యవనిక (తెర 
వుధ్యభాగమున శ్రీవారి దృష్టిప్రసారము కలుగునట్లు అన్నరాశి; 


శ్రీ స్వామివారి నిత్యారాధన కార్యక్రమము 21 


చేయుదురు. ఆ అన్నరాశిని కొన్ని పర్వములుగా తయారుచేసి పైభా 
గమున పెద్ద అన్నకూటమును (శిఖరమును) యెనిమిది దిక్కు! 
యందు శిఖరములను యేర్పాటుచేసి నారికేళఫలముల యొక్క అర్టభ 
గములచేతను, పుష్పములచేతను, అన్ని దిక్కులయందును, ముః 
భాగమందును రమణీయముగా అలంకరించి అన్నరాశిని సిద్దముచేయ 
దురు. అందుచే ఈ తిరుప్పావడను అన్నకూటోత్సవమని వ్యవహరించ 
చున్నారు. పిమ్మట ్రీవారిసన్నిధి కి వేషములగు లడ్డు ప్రసాదములు 
వడ ప్రసాదములు, అప్పం ప్రసాదములు, దోసె ప్రసాదములు, జిలే; 
ప్రసాదములు, పాయస ప్రసాదములున్నూ, మామూలు ప్రసాదవ 
లున్నా, విశేష (ప్రసాదములున్నూ చేర్చి శ్రీవారి దృగోచ 
మగునట్టు చేసెదరు. 


అంతట మహాఘంటలనుండి (ప్రణవనాదము బయలుదేరున 
వెంటనే అర్భకులు ఏకాంతముగా శ్రీస్వామివారికి అన్ని (ప్రసాదముల, 
ప్రత్యేకముగా నివేదనమువేసి అన్నరాశిని క్రమముగా నివేదనమువే 
నివేదనాంతోపచారములను సమర్పించి నివేదనమును పూర్తి యొనరి 
దరు. అంతట శ్రీ భాష్యకారులవారికి నివేదనము జరుగును. 


పిదప ఆవరణయవనికను (తెరను) తొలగించి, తిరుప్పావ 
వద్దకు ప్రార్ధనాపరులగు గృహస్థులను రప్పించి దత్తమును చేయింవెద! 
ఇచ్చటనుండియే శ్రీవారికి కర్ఫూరహారతి జరుగును. అధి కారుల 
ఫలతాంబూల బహుమానము జరుగును. అనంతరము అర్భకులు ఇ 
భాగలబ్దమగు ప్రసాదమును (హళ్ళు) ఈ తిరుప్పావడ నుంచి తీ 
కొనెదరు. వెంటనే ఈ ప్రసాదము నుంచి గోస్టికి స్థానబహుమాన 
జరుగును. తరువాత ప్రాన్థనాపరులగు గృహస్థులకు వారి బంధువుల 
సహా శ్రీవారి దర్శనము జరిగి వారికి వనస్త్రబహుమానము జరుగు 


22 శ్రీ వేంకటేశ్వర వైభవము 


ప్రార్ధనాపరులు స్వస్థానమునకు వెళ్ళెదరు. శ్రీస్వామివారి సన్నిధానమున 
సర్వదర్శనము ప్రారంభమగును. 


సర్వదర్శనము 


ఆ సర్వదర్శనములో (్రీవారు, భక్తులను కన్నులార కటాక్షించు 
చుందురు, భక్తులు శ్రీవారి కటాక్ష పాత్రులగుచు శ్రీవారి నయనార 
వింద సౌందర్యమును కన్నులార కాంచుచు బ్రహ్మానందముననుభవిం 
చుచూ తీర్జాదిస్వీకారము చేయుచూ శ్రీవారి స్వయంవ్యక్త దివ్య 
స్వరూప సౌందర్య శక్త్యపహృత చిత్తులై వెళ్ళలేక వెళ్ళుచుందురు. 


శుద్ది 
సాయంకాలారాధన సమయముకాగానే సర్వదర్శనము నిలుపబడి 
దేవాలయ శుద్ది జరుగును. 


సాయంకాలారాధనము 


వెంటనే అర్చకుడు శ్రీవారి సాయంకాలారాధనమునకుగాను 
నిత్యకర్మలనాచరించి మర్యాదలతో ఆలయమును ప్రవేశించి శ్రీవారి 
సన్నిధానమునకు చేరును. 


అనంతరము శ్రీ జియ్యంగార్డు, ఏకాంగి యమునత్తురై అను 
పుష్పసంచయస్థానమునకు వెళ్ళి అచ్చట పుష్పకైెంకర్యపరుల చేత 
తయారుచేయబడిన పుష్పమాలికలతోను, పుష్ప్రములతోను నిండియున్న 
వేణుమయ పాత్రములను (వెదురు గంపలను) రెంటిని జియ్యంగార్డు, 
ఏకాంగివారు శిరస్సులయందుంచుకుని మామూలు కారం జాఘంటా 


(శీ స్వామివారి నిత్యారాధన కార్యక్రమము ని 


వాద్యముతోను, వుంగళవాద్యములతోను ధ్వజప్రదక్షిణము, 
సువర్ణ దాారమునకు వ్ల అచ్చట వాద్యములను వదలిపెట్టి న్రీవ 
సన్నిధానమునకు వచ్చి ఆ పుష్పపాత్రములను సమర్పించెదరు. 


ఇంతలో అర్చకుడు శ్రీవారికి కపాయిని (గాత్రసంవరణ వ 
విశేషమును) తిరుమేనుకు కిరీటమునకు సమర్పించును. సాయంకా 
రాధనము ప్రారంభమగును. జియ్యంగారు ఆలవట్టముతో (ప 
విసరెతో) విసరుచూ దివ్యప్రబంధమును గానము చేయుచుందు. 
అర్చకుడు [శ్రీవారికి ఉపచారములను పూర్తిచేసి అలంకారాసనము 
తోమాలసేవ ప్రారంభము చేయును. అంతట జియ్యంగారు, అధా 
కులు ఆచార్య, పురుషులు, శ్రీ వెష్ణవస్వాములు అందరు ఆలయ 
లోని మూడవ అంతర్జ్వారము ముందుకువచ్చి పంక్తులుతీరి పద్మా 
మున కూర్చుండి దివ్యప్రబంధములోని నిత్యానుసంధాన పాశురము! 
(140) గానము చేయుచుందురు. సువర్గద్వారమునకు పురోభాగ 
నగల ఆస్థాన మండపమునందు గరుడాళ్యారు సన్నిధి వద్ద మంగ 
ద్యములు జరుగుచుండును. శ్రీవారి బంగారువాకి లియందు 
మామూలు పరదాను తీసివేసి పూలంగి పరదాను, అనగా మధ్య; 
మున శ్రీవారి ప్రతిమతో అతిరమణీయముగా తయారు చేయబ 
నగిషీప్రనిగల “వెల్వెట్టు? పరదాను కట్టెదరు. 


(పూలంగి) తోమాలసేవ 
అర్బకులు ఆ అంతర్జ్వారము యొక్క తలుపులు మూ? 
ఏకాంతముగా శ్రీస్వామివారికి పుష్పాలంకారమును స్రారంభించెద? 


వివిధములై, విచిత్రములై, సుగంధములై, రమణీయములై య 
పుష్పమాలికలతో శ్రీవారికి వన్రరూవముగాను, ఉత్తరయరూపము; 


24 శ్రీ వేంకటేశ్వర వైభవము 


ఆభరణరూపములుగాను, కిరీటరూపముగాను, శంఖ చక్రరూపము 
గాను, తిరుమేను అంతయు పుష్పమయమగునటుల అలంకరించెదరు. 
దుష్టశిక్షణ దక్షమగు సూర్యకఠారి అను ఖడ్గమును శ్రీస్వామివారి వామ 
హస్తమునందుంచి పుష్పమాలలతో నలంకరించెదరు. 


ఆ సమయమున పుష్పములతోను పుష్పమాలికలతోను, నిండి 
అతివిచిత్ర సన్నివేశములో యున్న శ్రీస్వామివారి తిరుమేనునంతయు 
చూడంచూడ, పూలంగిని ధరించిన శ్రీస్వామివారు పుష్ఫాస్రుడగు 
మన్మథుని సౌందర్యముకంటె కోటిరెట్లు యెక్కువ సౌందర్యముకలవారె 
భక్తులకు తమ కోటి మన్మథ సౌందర్యమును చూపనుందురు. 


పూలంగి సమర్పణము పూర్తికాగానే అంతర్జ్వారము తలుపులు 
తీసి శ్రీవారికి కర్పూరహారతి చేసెదరు. ప్రబంధ పారాయణస్వాములు 
అందరు సన్నిధి కి వెళ్ళెదరు. ప్రబంధపారాయణమును ముగించెదరు. 
కర్ఫూరహారతి జరుగును. మామూలు ప్రకారం మంత్ర పుష్పం జరిగి 
బోరతి జరుగును. 


అర్భనము 
పిమ్మట మామూలు ప్రకారం శ్రీవారికి తాయార్లకు అర్చన 
జరిగి కర్పూరహారతి జరుగును. 


నివేదనము 


వెంటనే శ్రీస్వామివారికి మళుహోర, పొంగలి దోసె, పణ్యార 
ములు కాక విశేషముగా శ్రైత్యోపచారమునకై వడపప్పు, పానకము నివే 
దనము జరుగును. తిరువీసముకూడా నివేదనము జరిగి ఏకాంతముగా 
*ాత్తుమొర జరుగును. 


6 


(శ స్వామివారి నిత్యారాధన కార్యక్రమము 25 


పూలంగిదర్శనము 


పిమ్మట అధి కారులు అందరు పూలంగిని ధరించిన శ్రీస్వామి 
వారిని సేవించి క్షమాపణమును కోరుచూ వెళ్ళుచుందురు. 


వెంటనే ఆర్జితముగా పూలంగిదర్శనముో ప్రారంభమగును. ఈ 
దర్శనములో పూలంగిని ధరించిన గ్రీస్వామివారిని సేవించిన (ప్రతి 
మానవుడు భక్తుడై మితిలేని ఆనందము కలవాడై తీర్ణస్వీకారము 
చేయుచూ, పాదుకాధారణము చేయుచూ, ధన్యతను తలపోయుచూ 
శ్రీవారి కటాక్ష పాత్రుడగుచూ వెళ్ళుచుండును. 


ఒక్కొక్క గురువారం పూలంగిని ధరించియున్న శ్రీస్వామివారిని 
సేవించి శ్రీవారి కటాక్ష పాత్రులగుచు వేలాది భక్తజనులు కృతార్థులగు 
చున్నారు. 


ఖద 
ఇటుల ఆర్టితమగు పూలంగి దర్శనము పూర్తికాగానే 
దేవాలయములో శుద్ది జరుగును. 


ఏకాంతసేవ 


మామూలుప్రకారం ఏకాంతసేవ జరుగును. కైంకర్యపరులు 
అందరు కోవెల తీర్మానము చేసుకుని స్వస్థానములకు వెళ్ళెదరు. 
ఇదియే గురువార విశేషము. 





* మునుపు ఆర్టితసీవ నుండిన “పూలంగిసేవి (ప్రస్తుతము “పూలంగి 
సర్వదర్శనముూ గా మార్చబడినది. కనుక నేడు పూలంగసేవను ఆర్జితసేవగా 
నిర్వహించుటలేదు. 


26 (శీ వేంకటేశ్వర వైభవము 


శుక్రవార విశేషము (అభి షేకము) 


సకల చరాచర జగన్నియన్తయై శ్రీ వైకుంఠాద్రియని ప్రఖ్యాతి 
కాంచిన ఈ తిరుమలయందు లకత్ష్మీసమాళ్లిష్ట భుజాన్తరుడై అర్చావతార 
మున వేంచేసియున్న శ్రీవేంకటేశ్వరస్వామివారికి తద్వక్షస్టల నిత్య 
నివాస రసికురాలగు (్రీలక్షీ అమ్మవారికి ప్రతిశుక్రవారము అభిషే 
కము జరుగును. 


శుక్రవారము ఉదయము శ్రీస్వామివారు గురువారమునాడు 
రాత్రి ధరించిన పూలంగితోనే విశ్వరూపదర్శనమునిచ్చిదరు. 


విశ్వరూపదర్శనవుఎ పూర్తిఅయిన పవ్ముట అర్భకులు 
అంతర్జ్వారము తలుపులు వేసి ఏకాంతముగా శ్రీవారి పుష్పాలంకా! 
మును సళ్ళింపుచేసి ద్వారము తలుపులు తెరచెదరు. 


అ 
పదప ఆలయశుద్ధి జరిగి, ప్రాతఃకాలారాధనవు 
ప్రారంభమగును. 


ప్రాతకాలారాధనము 


మామూలు మేరకు తోమాలసేవ, ప్రభుత్వోత్సవము (కొలువు 
అర్భనము, ప్రసాదములనివేదనము, శాత్తుమొర ఏకాన్త్నముగ 


(శీ స్వామివారి నిత్యారాధన కార్యక్రమము 27 
అభి షక పూర్వాంగములు 


ఇటుల శ్రీస్వామివారికి ప్రాతఃకాలారాధనము పూర్తికాగానే 
అర్బకులు, యవనికను (తెరను) వేసి ఏకాన్తముగా శ్రీవారికి శుక్రవా 
రనిమిత్తమగు అభిషేకమునకు సంకల్పమునుచేసి ఉచితములైన ఉప 
చారములు సమర్శించి అష్టోత్తరశతనామార్భనమును చేసెదరు. తరువాత 
అభిషేకమునకు పూర్వాంగముగా శ్రీవారి ఊర్ణపుం[డ్రములోని అర 
భాగమున్ను తగ్గించి సూక్షముగా నూర్య్వపుండ్రమునుంచి వస్రోత్తరీయ 
ముల తొలగించి స్నానశాటీని లేక స్నానకౌపీనమును ధరింపజేసెదరు. 

ఈ సమయములో పరిచారకులు శ్రీవారి సన్నిధానమున రెండు 
వెండి గంగాళముల గోక్షీరములను, రెండు వెండి గంగాళముల శ్రీవారి 
బంగారుబావి శుద్దోదకమును సిద్దపరచెదరు. 


ఈ సమయముననే శ్రీస్వామివారి మహాద్వారమున కిరుపార్శ్వ 
ములయందును విచిత్రాలంకారవిభూషితములై విష్ణుభక్తులైన గజరాజులో 
యన ఊర్చ్వపుండ్రములను ధరించిన శ్రీవారి మత్తగజములు రెండును 
గజపాలక శాసనములను పరిపాలించుచూ శ్రీవారి అభిషేక దర్శనానంద 
సమయమును వెల్లడించుచున్నవోయన మహత్తరములైన ఘీంకారములను 
చేయుచూ భక్తులగు యాత్రికులచే సత్కరింపబడుచూ మహారాజ 
చిహ్నములై అభి షేకాన్తమువరకు వేచియుండును. 


అభిషేక సవుయమును పరిపాలించు శ్రీ జియ్యంగార్జు, 
అధికారులు ఏకాంగులు పరిచారకులు ఆచార్యపురుషులు శ్రీవైష్ణవ 
స్వాములు శ్రీవారి ప్రథమ ప్రాకారములోని పరిమళం అరకువెళ్ళి 
అచ్చట యేర్పాటు చేయబడియున్న రజతపాత్రములలో జియ్యంగార్లు 
శ్రీవారి ఊర్హ్వపుండ్రమునకుగాను పచ్చకర్ఫూరము కస్తూరి కలిగియున్న 
రజతపాత్రమును (వెండిగిన్నెను, అధి కారులు కుంకుమపువ్వుతో 


28 (శీ వేంకటేశ్వర వైభవము 


తయారుచేయబడిన నలుగుబిళ్ళలు చందనబిళ్ళలు, పసుపు కలిపియున్న 
రజతపాత్రమును, పరిచారకులు, పచ్చకర్ఫూరము, కుంకుమపువ్వు, 
చందనముతో తయారుచేయబడి ““పరిమళంి” అను పేరుతో వ్యవహ 
రింపబడుచున్న సుగంధ వదార్థముతో నిండియున్న రజత పాత్రమును, 
అభిషేక క్రెంకర్యపరులగు గృహస్థులు వారి వారి భక్తిశక్త్యనుగుణమగు 
అర్జితములననుసరించి కొందరు పూర్ణాభిషేక సేవానుగుణపదార్థపా త్ర 
ములను, కొందరు గంబూరా (పచ్చకర్ఫూరం) పాత్రములను, 
కొందరు జాఫ్రా (కుంకుమపువ్వు) పాత్రములను కొందరు పునుగు 
పాత్రములను, కొందరు కస్తూరి పాత్రములను భక్తిశ్రద్దలతో తీసుకుని 
అందరు మంగళ వాద్యములతోను శ్వేతచ్చత్రాది మర్యాదలతోను పరి 
వారములతోను, ధ్వజదండ (ప్రదక్షిణముగా విమాన ప్రదక్షిణము 
చేయుచూ సువర్ణ ద్వారమునకు వచ్చి, అచ్చటనుంచి అధి కారులు, 
జియ్యంగార్లు, ఏకాంగులు, పరిచారకులు అభిషేక కెంకర్యపరులు 
ఆలయములో ప్రవేశించి ఆ పాత్రములను శ్రీవారికి సమర్పించెదరు. 
యవనిక (తెర తీసివేయబడును. 


అభి షేక మహోత్సవము 


శ్రీలక్ష్మీ సమాశ్లిష్ట భుజాన్తరుడగు శ్రీవారికి అభిషేక మహోత్స 
వము ప్రారంభమగును. అర్చకుడు శ్రీస్వామివారి పాదాబ్బములకు 
శ్రీతాయ్యార్ద వారికిని నమస్కరించి ఉస్టీషాదులతో నియమింపబడినవాడై 
అభిషేకమునకు అనువగు పీఠమునందు నిలువంబడి వాజ్నియమముక 
లవాడై జియ్యంగార్లు అందిచ్చిన ఆకాశగంగా జలముతో పూరింపబ 
డిన సువర్ణశంఖమును తీసుకొని “హరిః ఓమ్‌” సహస్రశీర్హా పురుష 
అని చతుర్వేద శ్రూయమాణవుగు పురుషసూక్తం పఠించుచూ 


(శీ స్వామివారి నిత్యారాధన కార్యక్రమము 29 


శ్రీతాయార్ల వారితో ప్రకాశించు శ్రీస్వామివారి శిరోభూషణమై వరత్వ 
జ్ఞాపకమగు కిరీటమునందు భక్తిశ్రద్దలతో అభిషేకము చేయుచుండును. 
వేదపారాయణపరులు, వేదవేత్తలు, ఆచార్యపురుషులు (శ్ర్‌వెస్టవసాములు 
ఆ వచనము ననువదించుచూ పంచసూక్తములను పంచోపనిషత్తులను 
శ్రీవారి అభిషేకాన్తమువరకు అతిమనోహరముగా అతిశ్రావ్యముగా 
పారాయణమును చేయుచుందురు. 


శ్రీస్వామివారికి పురోభాగమున కూర్చునియున్న అధి కారులు, 
అభిషేక కైంకర్యపరులు, అభిషేకదర్శన సేవాపరాయణులైన భక్తులు, 
భాగవతులు అందరు శ్రీవారితిరుముఖమండల దివ్యసౌందర్యమును 
బ్రహ్మత్వాదులను ఇవ్వజాలిన కటాక్ష ప్రసారముగల వికసితపుండరీక 
ములవంటి విశాలనేత్రముల దివ్యసౌందర్యమును, స్మితపూర్ణములగు 
గండస్టలముల దివ్యసౌందర్యమును, రుద్రేంద్రాదులచే స్తోత్రము 
చేయబడు నిరతిశయ సౌందర్య సౌకుమార్యాద్యనన్త గుణగుంభి తమైన 
ఆ స్వయంవ్యక్త దివ్యస్వరూపమును సంసారసాగర సముత్తరణ 
సేతువులై ప్రపన్న జనతా శరణవరణీయములగు దివ్య శ్రీపాదారవింద 
ములను కన్నులారకాంచి మనసారస్మరించి (్రీస్వామివారు గ్రీవైకుంఠ 
మును వదలివచ్చినది మనకొరకేనని తలపోయుచూ పరమానంద సము 
ద్రములో మునుంగుచూ తేలుచూ ఆనందమునకు మేరలేక ముక్తులవలె 
ఆనందము ననుభవించుచూ నమస్కరించుచూ అంజలీ బంధములను 
చేయుచూ తన్మయులై మైమరచియుందురు. 


మీరాభి షేకము 


ఆ సువర్ణ శంఖాభి షేకము పూర్తికాగానే క్షీరాభిషేకము ప్రారం 
భమగును. అర్చకుడు జియ్యంగారు ఇచ్చెడు కీరములతో నిండిన 


30 (శీ వేంకటేశ్వర వైభవము 


శంఖములను క్షీరములతో నిండిన పాత్రములను తీసుకుని తదేక 
ధ్యానముతో శ్రీవారికి క్షీరాభిషేకము చేయుచుండును. వేదవేత్తలు 
వేదపారాయణమును చేయుచుందురు. భక్తులు శ్రీవారి అభిషేక 
మహోత్సవమును దర్శించుచుందురు. ఆనందము ననుభవించుచుందురు. 


ఇటుల రెండు గంగాళముల గోక్షీరములు పై విధముగా 
శ్రీవారికి అభిషేకము జరుగగా అభిషేకాన్తమునందు శ్రీవారి వైకుంఠ 
హస్తమునుండి వచ్చు క్షిరములను పాత్రమునకు సంగ్రహించెదరు. 
తరువాత భక్తులకు వినియోగము చేయబడును. 


శుద్ధ దకాభి షేకము 


పిమ్మట శ్రీ స్వామివారికి శుద్దోదకాభిషేకము జరుగుచుండ పరి 
చారకులు (శ్రీవారి బంగారు బావినుండి శుద్ధోదకమును కలశములతో 
తెచ్చి గంగాళములనింపుచుందురు. ఇటుల కొంత సమయము జరిగిన 
తరువాత అభిషేకమును ఆపి వేసెదరు. వెంటనే అర్భకులు కేసరి 
బిళ్లలు చందనం బీళ్లలుగల పాత్రమును తీసుకుని ఆ బిళ్లలను శ్రీవారి 
శ్రీహస్తమందు సమర్పించి వాటిని శ్రీవారి శ్రీహస్తరేఖాంకితములు చేసి 
తీసుకుని తరువాత అర్చకులు జియ్యంగార్గు, అధి కారులు వారల 
యేర్పాటు ప్రకారం తీసుకొనెదరు. 


ఉద్వర్తనము 


పిమ్మట అర్చకులు పరిమళ పాత్రమును తీసుకుని ఆ పరిమళ 
మును శ్రీస్వామివారికి ఆ పాదకిరీటమును శరీరమందంతయు పూసి 
నలుగిడి శుద్దోదకాభి షేకమును ప్రారంభించెదరు. 


శ్రీ స్వామివారి నిత్యారాధన కార్యక్రమము 31 


ఆ అభిషేకములో శ్రీస్వామివారి తిరుమేనునందలి పరిమళ 
ముతో .కలసి జారుచున్న అభిషేకోదకమును అవయవములవారిగాను 
ఆయుధములవారిగాను అర్చకులు పాత్రములకు సం(గ్రహంచి 
అర్చకులు, జియ్యంగార్లు అధి కారులు తరువాత వారల యేర్పాటు 
(ప్రకారం తీసుకొనెదరు. 


మరియు పరిమళచర్చితమగు శ్రీవారి వైకుంఠహస్తమునుండి 
జారు అభిషేకోదకమును పాత్రములకు సంగ్రహించి పై వారలు 
తరువాత వారల యేర్పాటు ప్రకారం తీసుకొనెదరు. 


ఇంతియేకాక ప్రత్యేకముగా పరిమళచర్చితమగు శ్రీవారి వైకుంఠ 
హస్తమునుండి వచ్చు అభిషేక పరిమళ తీర్హమును పాత్రమునకు 
సంగ్రహించి మాయావిమోచకమగు నా తీర్థమును తరువాత భక్తులకు 
వినియోగము చేయుదురు. 


శ్రీ అక్ష్మీహరిద్రాభిషేకము 

తిరిగి శ్రీవారికి శుద్దోదకాభి షేకము జరుగును. అర్చకులు ఆ 
అభి షేకములో అనపాయినియై శ్రీవారి వకస్టలమునందు వేంచేసియున్న 
శ్రీలష్మీ అమ్మవారికి హరిద్రాపాత్రమునుండి హరిద్రను తీసి సమర్పించి 
అభి షేకమును చేయుచుందురు. 

ఈ సమయమున శ్రీవారి అభిషేక దర్శన సేవావరాయణులగు 
వారలలో కొందరు శ్రీవారి వక్షస్థలమున దేదీప్యమానముగా వేంచేసి 
యున్న శ్రీలక్ష్మీ అమ్మవారి దర్శనమును కన్నులారచేసి పరమానంద 
భరితులై యుందురు. 


శ్రీస్వామివారు సువర్ణ నాగాభరణములతో యుండిరిగాన 


32 (శీ వేంకటేశ్వర వైభవము 


రుద్రావతారామా; శుక్రవారము అభిషేకము జరుగును గాన శక్త్య 
వతారమా; పద్మపీఠమునందుండిరి గాన బ్రహ్మావతారమా; లేక 
కుమారస్వామి అవతారమా; ఇటుల అనేక విధములుగా డోలాయ 
మానమానసులగు కొందరు తవు హృదయములయందు చాలా 
కాలమునుంచి పాతుకొని యున్న తీరని సందేహములు గాఢమైన 
కళంకములు, దృఢమైన అభి మానములు అన్నియు పటాపంచలై 
శమించి పోవుటచే నందరు పరమ వైష్టవులగుచుందురు. 


శ్రీస్వామివారు గురువారమున జగన్మోహనకరమగు పూలంగితో 
దర్శనమిచ్చి దర్శన సేవాపరాయణులయొక్క హృదయ భూముల 
యందు భక్తిబీజములను నాటిరి గాన ఈనాడు శుక్రవారమున తమ 
అభిషేక సమయములో పురుషకారభూతురాలైన శ్రీలత్మీ అమ్మవారితో 
సహా తమ స్వయంవ్యక్త దివ్య స్వస్వరూపదర్శనమిచ్చి ఆ దర్శనసేవా 
పరాయణులయొక్క హృదయభూముల యందు నాటిన భక్తిబీజములను 
తమ దయారసముతో నభిషేకముచేసి క్రమముగా అంకురితములను 
గాను పషల్లవితములగాను పుష్పుతములనుగాను ఫలితములనుగాను చేయు 
చుందురు. ఇది చేతన జాతముయొక్కు వుహాదృష్టవుగా 
భావించవలసియున్నది. 


శుద్దోదకాభి షేకము 


తరువాత శ్రీవారికి తిరిగి శుద్దోదకాభి షేకము జరుగును. 
అష్టోత్తర శతకలశములతో (108) అభిషేకము పూర్తియగుచుండ 
ఆకాశ గంగాజలపూరితమగు సువర్ణశంఖముతో అభి షేకముచేసి అభి 
షేకమును పూర్తిచేయుదురు. ఆ అభిషేక తీర్థమును పాత్రమునకు 
సం(గ్రూంచి, (్రిస్వామివారి కైెంకర్యముచేయు జన్మాన్తర సిద్ద 


(శీ స్వామివారి నిత్యారాధన కార్యక్రమము 33 


వుహాదృష్టశాలియగు అర్చకుడు తనశిరస్సున ప్రోక్షించుకుని 
సన్నిధానముననున్న అర్బకుల యొక్కయు జియ్యంగార్ల యొక్కయు 
ఏకాంగులయొక్కయు ఆచార్యపురుషులయొక్కయు అధికారుల 
యొక్కయు శిరస్సులయందు ““ఫపూతోభవి” అని ప్రోక్షించును. 


పిమ్మట యవనికను (తెరు వేయుదురు. అర్చకుడు స్నాన పీఠ 
మునుంచి దిగును. చతుర్వేదపారాయణము నిలిచిపోవును. వెంటనే 
జియ్యంగార్లు అధ్యాపకులు ఆచార్యపురుషులు శ్రీ వైష్టవస్వాములు 
ద్రావిడవేదము నీరాట్టం 10 పాశురములను అనుసంధానము చేయు 
చుందురు. 


ప్లోత విమార్హనము 


అర్చకులు శ్రీస్వామివారి స్నానశాటీని తొలగించి ప్లోతవ(స్త్రము 
(తడితుడిచెడు వస్త్రముతో శ్రీవారి శరీరమందంతయు తడి లేకుం 
డునట్టు తుడిచెదరు. శ్రీవారి శిరస్సునకు (కిరీటమునకు ఒక పొడి 
వస్త్రమును రమణీయముగా చుట్టెదరు. జియ్యంగార్లు ఆలవట్టముతో 
(పట్టువిసరెతో) శ్రీవారికి విసురుచుందురు. అర్చకులు శ్రీవారికి 24 
మూరపాడవుగల సరిగపట్టంచు ధోవతిని అతి రమణీయముగా ధరిం 
పచేసి అట్టి 12 మూరగల ఉత్తరీయమును షర్ణెవాటుగా వేసి, కర్పూర 
పాత్రమునుండి పచ్చకర్ఫూరమును, కసూరిని తీసుకొని శ్రీవారి తిరు 
ముఖమండల కాంతులు ప్రకాశించునటుల యథాప్రమాణముగా సుంద 
రముగా ఊర్చ్వపుండ్రమును (నీరుతిరుమణికాపును) సమర్పించెదరు. 


దివ్యప్రబంధానుసంధానము ఆగిపోవును. వెంటనే శ్రీవారికి గో 
నవనీతం (వెన్న) పంచదార నివేదనముచేసి ముఖవాసము (తాంబూ 
లమును సమర్సించెదరు. అంతట సువర్ణ నీరాజన పాత్రమునందు 


34 (శీ వేంకటేశ్వర వైభవము 


శ్రీవారికి పచ్చకర్ఫూరహారతి చేయుచూ తెరను తీయుదురు. 


అప్పుడు అభిషేక దర్శన సేవాపరాయణులగు భక్తజనులలో 
మనోహరమైన ఒక కలకలము బయలుదేరును. అందరు, ఆనందమును 
బౌత్సుక్యమును మొదలగు భావములను అనుభవించుచూ శ్రీవారి 
స్వతస్సిద్ద దివ్య సౌందర్య సన్నివేశావహృతవిత్తులె దేవత్వమును పొందిన 
వారివలె రెప్పలను వాల్చ్బక తదేక ధ్యానముతో ఉగ్లీవులై (మెడలెత్తిన 
వారలై) శ్రీవారిని దర్శించుచుందురు. అభిషేకము పూర్తియగుటచే 
జియ్యంగార్గు అధికారులు మొదలనవారు సన్నిధినుంచి దేవాలయ 
పురోభాగమునకు వెళ్లుదురు. 


పిమ్మట అర్చకులు, ఇతర అధి కారులయొక్కయు శ్రీవారి 
కైంకర్య పరులయొక్కయు అభిషేక కెంకర్యపరులయొక్కయు, అభిషేక 
దర్శక సేవాపరాయణులయొక్కయు శిరస్సులయందు శ్రీవారి అభిషేక్రో 
దకమును ప్రోక్షించుచూ వారలను పునీతులను చేయుచూ ఆర్టీతమగు 
శ్రీవారి అభిషేక దర్శనమును పూర్తి్చేయుదురు. 


అలంకా రసమర్చణము' 


వెంటనే అర్చకులు శ్రీవారి ఊర్ష్వపుండ్రమునకుగాను 
శ్రీజియ్యంగారు ఇచ్చిన పచ్చకర్పూర కస్తూరి పాత్రమును తీసుకొన 
గానే వారు ప్రబంధ తొడక్కంచేసి శేషపరివుళవఎను. వారల 
యేర్పాటు. ప్రకారము తీసుకుని అంతర్జ్వారము ముందు భాగమునకు 
మ్లోదరు. అంతట అర్చకులు అంతర్జ్వారము తలుపులు వేసి ఏకాంత 
ముగా శ్రీవారికి ఊర్హ్రపుండ్ర వస్రాభరణాద్యలంకారములను సమర్శిం 
చెదరు. ఆ సమయమున శ్రీ జియ్యంగార్డు అధ్యాపకులు, ఆచార్య 
పురుషులు అంతర్జ్వారము. యొక్క ముందుభాగమున పంక్తులుతీరి 


(శీ స్వామివారి నిత్యారాధన కార్యక్రమము 35 


పద్మాసనమున కూర్చుండి దివ్య ప్రబంధము నాచ్చియార్‌ తిరుమొళి 
(150) పాశురములను గానము చేయుచుందురు. పిమ్మట అర్చకులు 
తగుయేర్వాట్లు చేసుకుని శ్రీవారికి పచ్చకర్ఫూరముతో మామూలు 
ప్రకారము ఊర్హ్వపుండ్రమును మధ్యభాగమున కస్తూరితో తిలకపుండ్ర 
మును అతిరమణీయముగా సమర్పించెదరు. దివ్యప్రబంధగానము 
ఆగిపోవును. 


శంఖచక్రోర్ట్వ్ర పుండ్రాదులచే చిత్రింపంబడిన బంగారుసరిగ పట్టం 
చుతోకూడిన 24 మూర పొడవు 4 మూర వెడల్పు గల అమూల్య 
మైన బంగారుసరిగ పట్టుధోవతిని అతిసుందరముగా సమర్పించి, 12 
మూర పొడవు 2 మూర వెడల్పుగల అమూల్యమైన సరిగపట్టంచుతో 
కూడిన పట్టు ఉత్తరీయమును వల్లెవాటుగా వేయుదురు. హృదయ 
ప్రదేశమునందు కపాయిని (గాత్రసంవరణ వన విశేషమును) 
సవుకూర్శి కఠారి వన్ర్రవయును సవుర్పించెదరు. ఈ కఠారి 
వ(న్హ్రముతో శ్రీవారి సూర్యకఠారియను ఖడ్గ సంబంధము కలిగి 
ప్రకాశించుచూ భక్తులకు దర్శనమిచ్చుచుండును. 


పిమ్మట శ్రీవారికి ఆభరణములను సమర్పించుదురు. 


సువర్ణపద్మ పీఠము - (పాదముల క్రింద 

సువర్ణపాదములు - శ్రీ పాదములకు 

నూపురములు(చిరు 

గజ్జెలతో కూడుకున్నవి) _|" శ్రీపాదములకు పైన పాదాభరణములు 


పాగడాల్‌ - నూవురములకు పైన పాదాభరణములు 


కాంవీగుణము - మధ్యమాభరణము (మొలనూలు 


36 


ఉదరబంధము 
(నాగఫణ యుతము 


దశావతారరశనా 
చిరు గంటలతోకూడినది 


చిన్నకంఠాభరణము 


పెద్దకంఠాభరణము 


]- 
| 


బంగారు పులిగోరుహారము - 


గోపు హారము 


సువర్ణయజ్టోపవీతము 


i 
] 


సాధారణ యజ్ఞోపవీతము ఆ 


తులసీపత్రహారము 


చతుర్చుజలమ్మీహారము 


అష్టత్తరశతనామహారము 


|- 
|. 


(శ్రీ వేంకటేశ్వర వైభవము 
మధ్యాభరణము ( బెల్టు) 


దశావతారములు, పంచవ్యూహములు, 
శ్రీభూదేవులు, స్వామివారు, 18 
విగ్రహములతో కూడిన చిరుగంటల 
మొలత్రాడు 

కంఠభూషణము 

వక్షస్టల పర్యన్తము 
హృదయపర్యన్తము 

నాభి పర్యన్తము .అయిదు పేటల 
హారము 

రత్నగ్రంథులుగల ఆరుపేటల 
ఉపవీతము 

షక్టావతిచే తయారైన యజ్ఞోపవీతము 
కటిహస్తపర్యన్తము 108 పత్రముల 
హారము 

జానుపర్యన్తము 108 లక్ష్మీ 
ప్రతిమలతోకూడిన హారము 


జంఘాపర్యన్తము (108) అష్టోత్తర 
శతనామములుగల బిళ్లలతోకూడిన 
హారము 


(శీ స్వామివారి నిత్యారాధన కార్యక్రమము 37 


సహస్రనామ హారము 


సూర్య కఠారి 


వైకుంఠ హస్తము 
కటి హస్తము 
కడియములు 
కడియములు 
నాగాభరణములు 
భుజకీర్తులు 
కర్ధప త్రములు 
చ(క్రశంఖములు 
కిరీటము 


ఈ ఆభరణములన్నియు 
సామాన్యముగా సమర్శించబడయుండును. 


పాదవపర్యన్లము (1000) వెయ్యి నామ 
ములుకల వెయ్యి బ్వలతో కూడిన 
ఐదువరుసల హారము 

నాభ్యాది పాదపర్యన్తము కఠారి 
వన్త్రమునకు సంబంధించినది 
దక్షిణహస్తము 

వామహస్తము 

కర భూషణములు 

భుజదండ భూషణములు 

భుజదండ .భూషణములు 
భుజభూషణములు 

కర్ణభూషణములు 
ఇతరహస్తములయందు 
శిరోభూషణము పరత్వ వ్యంజకము 
సువర్ణాభరణములు. ప్రతి దినమందును 


విశేషదినములయందు విశేషాభరణములు అనగా 1 రత్న 
కిరీటము, మేరుపచ్చ (గారుత్మతము), రత్నమయ చక్ర శంఖములు:- 
రత్నమయకర్ణపత్రములు, రత్నమయ వైకుంఠహస్తము, రత్నమయ 
కటిహస్తము రత్నమయమగు మకరకంఠి (మూడుతరగతులుగా 
వుండును) సువర్ణ పీతాంబరము - ఈ పదిరత్నాభరణములు 


38 (శీ వేంకటేశ్వర వైభవము 


సమర్పించబడుచుండును. కొన్ని కొన్ని దినములయందు వేరుగా సం! 
క్షింంబడి యున్న సువర్ణాభరణములు రత్నాభరణములు రత్నహారముల 
పలువిధములైనవి ఉత్సాహానుగుణముగా సమర్పించబడుచుండును. 


ఇటుల శ్రీ స్వామివారికి అమూల్యములగు వ(న్హ్రములచేతను, 
ఆభరణవులచేతను హారములచేతను అతిరవుణీ యముగా 
వైభవాలంకారము పూర్తి అయిన పమ్మట అంతర్జ్వారము తలుపులు 
తీసెదరు. 


సువర్ణలక్ష్మి అభి షేకము 


శ్రీస్వామివారి వక్షస్టలమునందు సువర్ణ(ప్రతిమా రూపముగా 
వేంచేసియున్న (్రీలత్మీతాయార్లవారికి గర్భాలయమునందు సమంక్రః 
ముగా పరిమళముతోను హరిద్రతోను అభిషేకము జరుగును. దక్షి౯ 
భాగమున అధి కారులు, శ్రీవెష్ణవస్వాములు అందరు కులశేఖరపడికి 
ముందుభాగమునకు వచ్చియుందురు. 


అర్చకుడు పంచపాత్రములతోకూడిన వెండిష్టూరమునందు. శ్రీలక్ష్మీ 
తాయార్లవారిని సువర్ణపాత్రముపైన స్టానకములో వేంచేపుచేసి శ్రీతాయా 
గ్రవారికి అభి షెకానుగుణములగు ఉపచారములను సమర్పించి పంచ 
పాత్రములలోని పరిమళ తీర్థమును సువర్ణశంఖముతో తీసుకొని 
భక్తితో విధేయతతో “హరిః ఓమ్‌” “హిరణ్యవర్గాం హరిణీం” అని 
(శీ సూక్తమును పఠించుచూ అభిషేకము చేయనారంభి ౦పగానే 
వేద పూతగాత్రులగు వేదపారాయణపరులు అర్బకముఖోద్గతమైన 
ఆ వాక్యము ననువదించుచూ శ్రీసూక్టమును అతిశ్రావ్యముగా పఠించు 
చుందురు. అర్చకుడు (్రీతాయార్గవారికి ఆ శ్రీసూక్తముతో పరిమళాభి 


(శీ స్వామివారి నిత్యారాధన కార్యక్రమము 39 


పొడివ(న్త్రుముతో) తడిలేకుండునట్లు తుడిచి అనువైన సరిగపట్టు 
వస్త్రమును ధరింపజేసి తిలకమునుదిద్ది శ్రీవారి వక్షస్టలములో దక్షిణ 
భాగమున సువర్ణహారముచే మహాభరణముగా వేంచేపుచేయుదురు. 
భూదేవీవారును శ్రీవారి వక్షస్టలములో వావుభాగమున సువర్ణ 
ప్రతిమా రూపముగా వేంచేపు అయియుందురు. ఇది అనాది 
ఆచారము. 

ఇటుల మనోహర వస్త్రభూషణాద్యలంకృతుల వక్ష్మస్టలమునందు 
శ్రీభూదేవులతో ప్రకాశించు శ్రీస్వామివారికి నీరాజన పాత్రముచే 
కర్ఫూర వారతిజరుగును. ఇదియే అభి షేకమహోత్సవము. 


మాధ్యాహ్నకారాధనము 


ఇటుల శ్రీస్వామివారికి శ్రీతాయ్యర్గవారికి శుక్రవారాభి షేకాలంకా 
రాదులు పూర్తి అయిన పిమ్మట శ్రీవారి మాధ్యాహ్నికారాధనమునకు 
గాను మరియొక అర్చకుడు అహ్నిక కర్మల నాచరించి మర్యాదలతో 
శ్రీవారి సన్నిధానమునకు వచ్చిచేరును. 


పిమ్మట శ్రీ జియ్యంగార్లు మామూలు ప్రకారము యమునత్తు 
రైకి వెళ్లి తులసీ పుష్పములు పుష్పమాలలుకల వేణుమయ పాత్రమును 
తెచ్చి శ్రీవారి సన్నిధానమున ఉంచెదరు. 


తోమాలసేవ 


అర్చకుడు శ్రీవారికి ఆరాధనము ప్రారంభించి మధ్యాహ్నోచిత 
ములగు ఉపచారములను సమర్పించి తోమాలసేవ ప్రారంభించును. 
జబియ్యంగార్గు, అధ్యాపకులు, శ్రీవెష్ణవస్వాములు ““సిరియతిరుమడల్‌'* 


40 (శీ వేంకటేశ్వర వైభవము 


అను (72) దివ్యప్రబంధ పాశురములను గానము చేయుచుందురు. 
తోమాలసేవ పూర్తికాగానే మంత్రపుష్పము జరిగి హారతి జరుగును. 


అర్భనము 


వెంటనే అష్టోత్తర శతనామార్చనము, హారతి జరుగును. 


మాధ్యాహ్నిక నివేదనము (రెండవ ఘంట) 


అప్పుడు పాచక కెంకర్యపరులు శుక్రవార నిమిత్తకమగు (ప్రసాద 
ములు భక్ష్యభోజ్యూదులు శైత్యోపచారమునై వడపప్పు, పానకము 
మామూలు (ప్రసాదములు తెచ్చి శ్రీవారికి పురోభాగమున నుంచి 
వెళ్లెదరు. ఘంటానాదము ప్రారంభమగును. అర్చకులు అంతర్జ్వారము 
తలుపులువేసి శ్రీవారికి ప్రశాన్తముగా నివేదనము చేయుదురు. 
నివేదనము పూర్తికాగానే తలుపులు తీయుదురు. ఘంటానాదము 
శమించును. పాచక కైంకర్యపరులు ప్రసాదములను నిర్ణిత స్థానములకు 
చేర్చెదరు. అర్చకుడు శ్రీవారి పరివారదేవతలకు బలిని సమర్పించి 
శేషమును భూతపీఠమున చేర్చును. ఈ సమయములో ఇతర దేవులకు 
శ్రీ భాష్యకారులవారికి నివేదనము జరుగును. ఏకాంతముగా 
శాత్తుమొర జరుగును. 


కల్యాణాద్యుత్సవములు 


అంతట శ్రీమలయప్పుస్వామివారు పట్టమహిషులగు శ్రీభూదేవు 
లతో కల్యాణాద్యుత్సవ నిర్వహణార్ణ్హమై వుహారాజవముర్యాదలతో 
రంగమండపమునకు వేంచేయుదురు. అచ్చట శ్రీవారికి కల్యాణా 
ద్యుత్సవములు, జరుపబడును. 


(శీ స్వామివారి నిత్యారాధన కార్య(క్రమము 41 
సర్వదర్శనము 
ఇచ్చట శుక్రవారాభి షేకము జరిగి విచిత్రాలంకార విభూషిత్రులై 


వేంచేసియున్న శ్రీస్వామివారి సన్నిధానమున భక్తులకు సర్వదర్శనము 
జరుగుచుండును. 


శుద్ది 
శ్రీవారికి సాయంకాలారాధన సమయము కాగానే సర్వదర్శనము 
ఆపివేయబడి శుద్దిజరుగును. 


పిమ్మట మామూలుమేరకు శ్రీవారికి సాయంకాలారాధనము 
ఏకాంతసేవ క్రమముగా జరిగి కోవెల తీర్మానము జరుగును. ఇదియే 
శుక్రవార కార్యక్రమము. 


దైనందిన కార్య సంగ్రహము 


1. శ్రీ తిరుమల శ్రీస్వామివారి ఆలయము తలుపులు ప్రతినిత్యము 
(20) ఇరువది గంటలకాలము తెరువబడి యుండును. 


2. విశేష దినములయందు వురియు రెండు గంటల కాలము 
తెరవబడియుండును. 


3. శ్రీవారికి ప్రాతకాలమునందు మధ్యాహ్న కాలమునందు సాయంకా 
లమునందు ఈ మూడు కాలములయందును శ్రీ వైఖానస శాన 
ప్రకారము ఆరాధనము జరుగుచుండును. 


4. రాత్రి పూజాన్తమునందు, తలుపులు మూసిన తరువాత బ్రహ్మాది 
దేవతలు వచ్చి ఆరాధి ంచుటకు తీర్జాది సౌకర్యములు చేయబడును. 


42 శ్రీ వేంకటేశ్వర వైభవము 


5. ఉదయమున విశ్వరూప దర్శనములో బ్రహ్మపూజా స్రాప్తమైన 
శ్రీవారి తీర్దమును విశ్వరూప సేవా పరాయణులగు' వారలకు 
వినియోగము జరుగుచుండును. 


6. ప్రతిదినమునందును ఆరాధనములు పూర్తి అయిన తగువాత 
సర్వదర్శనము జరుగుచుండును. 


క్‌ ఒక్‌ క దినమున సర్వదర్శనములో శ్రీవారిని వేలమందికి పైగా 
దర్శించుచుందురు. 


8. ఒక్కొక దినమున శ్రీవారికి యాత్రికులు లక్షలకు పైగా కానుక 
లర్థించుచుందురు. 


9. ఒక దినమున ఒక యాత్రికుడు (్రీవారికి యాభై లక్షలు 
కానుకగా యిచ్చుటకూడా కలదు. 


10. శ్రీవారికి భారతీయులేకాక విదేశీయులుకూడా వేలకొలది 
కానుకలు పంపుచుందురు. 


11. ఫలార్జులగు యాత్రికులు భక్తులు ప్రార్థనా ఫలములను పొందియే 
శ్రీవారికి ప్రార్థనలను సమర్పించుచుందురు. 


““వేంకటాద్రిసమం స్తానం బ్రహ్మాండే నాస్తికించన। 
వేంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి॥ 
సత్యం సత్యం పున స్సత్యం భుజ ముద్ధృత్యచోచ్యతే॥ 


ల్రి 
క ్‌ 
¥ శ వేంకటేశ్వర ఎభవము 2 
గ్ర a 5 
గ్ర § 
గ్ర ప్రి 
గ్ర § 
ర్ట న్‌ 5 
గ్ర ప్రి 
గ్ర § 
గ్ర వ్ర 
. 
: తిరుమల 3 
గ్ర శ్రీ వేంకటేశ్వరస్వామివారి వ్ర 
గ్ర 5 
గ్ర ఉ త్స వములు ప్ర 
గ్ర వ్ర 
గ్ర ప్రి 
గ్ర 5 
గ్ర వ్ర 
ల పంటతో. 


2 


తిరుమల (క్రీ వేంకటేశ్వరస్వామివారి 
ఉత్సవములు 


1. సంవత్సరాది ఆస్థానోత్సవము 


శ్రీ వేంకటా|ద్రియందు చేతన రక్షణార్థమై కలియుగ ప్రత్యక్ష దైవ 
ముగా అవతరించియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారికి చాంద్రమాన 
సంవత్సరాది (ఉగాది) పండుగ దినమునందు ఆస్టానమహోత్సవము 
జరుగును. 


్రీస్వోమివారికి ప్రాఈకాలారాధనము పూర్ణిఅయినపిమ్మట ఉత్స 
వమూర్తులగు (శ్రి వములయప్పస్వామివారు తవుపట్టవహిషులగు 
ఓ భూదేవులతో సువర్ణద్వారమునకు ముందుగల ఆస్థానమండపమందు 
సర్వభూపాల వాహనములో వేంచేయుదురు. [శీ సేనాధి పతివారు 
వేరొక ఏఠమునందు దక్షిణాభీ ముఖముగా వేంచేయుదురు. శ్రీవార్లకు 
పోశేష రత్నమయములగు తిరువాభరణములతో పోషక్రౌశేయదుకూలము 
లతో బహు పరిమళ యుతములగు మనోహరములైన పుష్పమాలికలతో 
అలంకారము సమర్చించెదరు. తరువాత శ్రీస్వామివార్ధ సన్నిధానమున 


44 (శీ వేంకటేశ్వర వైభవము 


విశేష ప్రసాదములు, ఆస్థాన ప్రసాదములు సిద్ధపరచి పణ్యారపా త్రము 
లను పరిచారకులు శిరస్సు యందుంచుకుని, శ్వేతచ్చత్రాది మర్యాద 
లతో మంగళవాద్యములతో శ్రీ జియ్యంగార్లు ఆచార్యపురుషులు 
ఉద్యోగస్టులు ఆలయప్రదక్షిణముగా (్రీస్వామివారి సన్నిధానమునకు 
శ్రీవలయప్పుస్వామివారి సన్నిధి కి చేర్చెదరు. వెంటనే శ్రీవార్లకు 
నివేదనము జరుగును. 


తరువాత శ్రీవారకు నూతనవ్యస్త్రములు రజతపాత్రము నందుం 
చినవి శ్రీ జియ్యంగారు శిరస్సునందుంచుకుని శ్వేతచ్చత్రాది మర్యాద 
లతో మంగళవాద్యములతో ఆలయ ప్రదక్షిణముగా (శ్రీస్వామివారి సన్ని 
ధానమునకు వచ్చి సమర్పించెదరు. అర్భకులు ఆ నూతన వస్త్రము ' 
లను శ్రీవారికి ధరింపచేసెదరు. పిమ్మట. శ్రీవారికి హారతిజరిగి గోష్టికి 
తీర్థవినియోగము జరుగును. మిగిలిన రండువ(స్త్రములు గల రజత 
పొకత్రవును  శ్రీజియ్యంగారు శిరస్పునందుంచుకుని 
శ్రీమలయప్పస్వామివారి సన్నిధి కివచ్చి సమర్పించెదరు. ఆ వస్త్రములను 
అర్చకులు శ్రీమలయప్పస్వామివారికి (శ్రీ సేనాధిపతివారికి సమర్పించె 
దరు. పిమ్మట అర్బకులకు మర్యాదజరిగి శ్రీవారికి అక్షతారోపణము 
జరుగును. వెంటనే సిద్దాంతిగారు నూతనపంచాంగమును వివరించెదరు. 
సిద్దాన్తిగా రికి మర్యాదజరుగును. తరువాత శ్రీస్వామివారికి కొలువు, 
మాత్రాదానము (తాంబూలదక్షిణాతిల ఫలాదియుతతండుల దానం) 
జరుగును. వెంటనే శ్రీవారికి హారతులు జరిగి శ్రీజియ్యంగారు 
వారికి సర్కారువారికి వుర్యాదలు జరిగి స్థానబహుమానపూర్య 
కముగా ప్రసాదములు పణ్యారములు గోష్టికి వినియోగము 
చేయబడును. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 45 
2. నిత్యోత్సవము 


దేవాదిదేవుడై (తిరుమల) శేషపర్వతమునందు అర్హావతారమున 
వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి చాంద్ర సంవత్సర ప్రారం 
భము మొదలుకొని నలుబది దినములు నిత్యోత్సవములు జరుగును. 
ప్రతిదినము సాయంకాలము (గ్రీవులయప్ప స్వామివారు (ఉత్సవ 
మూర్తులు) బంగారు తిరుచ్చియందు వేంచేసెదరు. రత్నాభరణముల 
చేతను, పట్టువ(స్త్రవఎలచేతను, పుష్పమాలికలచేతను శ్రీవారికి 
అలంకారము జరిగి తిరురీధుల ఉత్సవమును సమస్త పరివారములతో, 
మంగళవాద్యములతో వేదపారాయణముతో పూర్తి యొనరించుకుని 
క్రమముగా శ్రీభాష్యకారులవారి సన్నిధి ముఖమండపమునకు వేంచేయు 
దురు. అచ్చట శ్రీవారికి ఆరాధనము జరిగి తలియలు ఆరగింపు 
అయి హారతి జరుగును. పిమ్మట శ్రీవారికి సవుర్శింపబడియున్న 
తోమాలను తీసి అర్భకులు శ్రీ భాష్యకారులవారికి సమర్పించి శేష 
హారతి మొదలగు మర్యాదలను జరిపెదరు. పిమ్మట ్రసాదముతో 
అర్చకులకు [శ్రిభాష్యకారులవారికి మర్యాదలు జరిగి స్థానబహుమాన 
పూర్వకముగా గోష్టికి ప్రసాద వినియోగము జరుగును. తరువాత 
శ్రీవారు సన్నిధికి వేంచేయుదురు. (ఈ నిత్యోత్సవములో రెండవది 
నము మొదలు చివరవరకు శ్రీవారు మాత్రమే తిరుచ్చిలో తిరువీథుల 
ఉత్సవమునకు వేంచేయుదురు.) 


3. కొలువు (నిత్యాస్థానోత్సవము) 


అశ్రితకల్ప భూరుహమై సప్తాచలమున అర్భావతారమున వేంచేసి 
యున్న శ్రీవేంకటేశ్వరస్వామివారికి ప్రతిదినము ఆరాధనాంగముగ 
కొలువు (ఆస్థానోత్సవము) జరుగును. శ్రీ స్వామివారికి ప్రతిదినము 


46 (శీ వేంకటేశ్వర వైభవము 


ఉషఃకాలమునకు పూర్వమే సుప్రభాతము జరిగి విశ్వరూపదర్శనము 
ప్రారంభమగును. ఆ విశ్వరూప దర్శనమందు రాత్రియందు శ్రీస్వామి 
వారికి బ్రహ్మాదులు ఆరాధనముచేసి తీర్ణస్వీకారము చేయగా మిగిలిన 
తీర్థమును విశ్వరూప దర్శన పరాయణులగు భక్తులకు వినియోగమైన 
వెంటనే శుద్దిజరిగ ఆరాధనాంగముగా తోమాలసేవ ప్రారంభమగును. 
దివ్యప్రబంధ పారాయణము, చతుర్వేదపారాయణము జరుగుచుండ 
పరిమళ పరిపూర్ణములగు వివిధములైన పుష్పమాలలను ఆరాధకులు 
శ్రీస్వామివారికి సమర్పించెదరు. తరువాత, (శ్రీనివాసప్రభువు) కొలువు 
శ్రీనివాసమూర్తి సువర్షద్వారము ముందుగల ఆస్తానమండపమునందు 
అమర్చియున్న సింహాసనమునకు సువర్ణ ఛత్రము, వింజామరలు 
మొదలగు రాజ మర్యాదలతో వేంచేయుదురు. అచ్చట శ్రీవారికి ఆరా 
ధనముజరిగి శ్రీవారు అర్భకులకు మాత్రాదానము చేయుదురు. ఆరా 
ధకులు శ్రీవారి పాదములయందు మన్రపుష్పమును సమర్పించెదరు. 
మిరాశీదార్లు దివ్య ప్రబంధములను, చతుర్వేదములను, వేదాంగములను 
ఇతిహాస పురాణములను, కర్మసూత్రములను, బ్రహ్మ సూత్రములను 
వినిపించెదరు. పంచాంగములో నాటిదినమున జరుగు తిథి వార 
నక్షత్ర యోగ కరణాదులను విశేషములను పరదినమునందు జరుగు 
తిథి వార నక్షత్రయోగ కరణాదులను విశేషములను వినిపించెదరు. 
తరువాత శ్రీ స్వామివారికి పూర్వదినము నందు వచ్చిన ఆదాయమును 
నాణెముల వారిగా లెబ్బలను వినిపించెదరు. పూర్తికాగానే గుడమిగ్రమగు 
తిలపిష్టము (నువ్వుపిండి) శ్రీవారికి నివేదనముజరిగి హారతి అయి 
జియ్యంగ్యార్లకు అధికారులకు మర్యాదలు జరిగి గోష్టికి ఆ ప్రసాదము 
వినియోగము చేయబడును. తరువాత శ్రీస్వామివారు కొలువుచాలించి 
రాజమర్యాదలతో సన్నిధికి వేంచేయుదురు. 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవవ్ములు 47 


4. కల్యాణోత్సవము 


సకల కల్యాణగుణాకరుడ్రై సకల కల్యాణదప్రదాతయగు తిరుమల 
యందు వేంచేసియున్న శ్రీవేంకటేశ్వరస్వామివారికి ప్రతినిత్యము భక్తజన 
ప్రార్థనా పూర్వకముగ కళ్యాణోత్సవములు జరుగును, 


కల్యాణ ప్రార్థనానిర్వహణ కాముకులె భక్తాగ్రేసరులగు యజమా 
నులు కళత్ర పుత్రమిత్ర బంధు సమేతముగా శ్రీస్వామివారి రంగమం 
డవమునకు వచ్చి శ్రీస్వామివారి రాక్షకై నిర్తీక్షించుచుండు శ్రీస్వామివారు 
ప్రాతఃకాలారాధనమును మాధ్యాహ్నికారాధనమును పూర్తి అయిన 
వెంటనే తమ పట్టమహిషులగు శ్రీ భూదేవులతో సహ సువర్ణ తిరుచ్చి 
యందు వేంచేసి వాహనములో ఆనందనిలయ విమాన ప్రదక్షిణముగా 
పరివారములతో మంగళవాద్యములతో రంగమండవమునకు వేంచేసి భక్త 
జనవ నిర్నివేంషులై అత్యానందముతో చూచుచుండ 
ఆ వాహనము వీడి శ్రీమలయప్పస్వామివారు ఒక సువర్ణ పీఠమును, 
శ్రీ భూదేవులు మరియొక సువర్థ పీఠమును అలంకరించెదరు. వెంటనే 
ఆచార్యుడు కల్యాణసంబంధవుగు వైదికతంత్రము నారంభి ౦చి 
క్రమముగా శ్రీవారి యొక్కయు శ్రీభూదేవులయొక్కయు గోత్ర ప్రవర 
పూర్వకముగా మంగళసూత్రధారణము మొదలగు కల్యాణ ధర్మము 
లను నడిపించెదరు. పిమ్మట శ్రీవారు (్రీభూదేవులు పుష్పమాలికలను 
మార్చుకొందురు. . శ్రీవారి పార్వమున శ్రీభూదేవులు తమ స్వస్థానము 
నలంకరించెదరు. పిదవ అక్షతారోపణము సదస్సు జరుగును. పిమ్మట 
శ్రీవార్లకు ప్రసాద నివేదన జరిగి యజమానులకు వస్రాది బహుమాన 
ములు జరుగును, తరువాత యజమానులు ధర్మపత్నీ సమేతులైన 
శ్రీవార్తను సేవించి కృతార్చులై మర్యాదలతో తమ తమ స్వస్థానముల 
ప్రవేశించెదరు. 


48 (శ్రీ వేంకటేశ్వర వైభవము 
5. సహ(స్రకలశాభి షేకోత్సవము 


దేవదేవుడగు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భక్తజన 
ప్రార్థనా పూర్వకముగా ్రతిబుధవారము సహస్ర కలశాభి షేకోత్సవము 
జరుగును. శ్రీవారికి ఆరాధనము అయినపిమ్మట బంగారు వాకిలి 
ముందు ఆరాధనమండపమున ఏర్పరచిన ప్రత్యేక స్నానపీఠములయందు 
శ్రీభోగ గ్రీనివాసస్వామివారు, శ్రీ భూదేవులతోటి శ్రీమలయప్పస్వామి 
వారు, (శీ సేనాధిపతులవారు వేంచేయుదురు. వెంటనే బంధు, పుత్ర, 
మిత్రాదులతో కూడిన అభిషేక ప్రాగ్థనాకాముకులగు యజమానులతో 
అధి కారులతో కూడిన భాగవతగోష్టి యందు ఆచార్యులవారు అభి 
షేక సంబంధమగు వైదికప్రక్రియ ప్రారంభించి తీర్రపూర్హములగు సహ 
(స్రకలశములను నవకలశములను సంస్కరించెదరు. తరువాత హోమ 
ములు జరిపి వేదఘోషలతో అభిషేకము ప్రారంభమై అంతమున నవ 
కలశతీరముతో సహస్రధారాభి షేకము జరుగును. దీనిని దర్శించి తీర 
వలెను. శ్రీవారలు వస్రాభరణాదులచే నలంకరింపబడి నివేదన జరిగి 
అక్షతారోపణము జరుగును. యజమానులకు దర్శనము బహుమా 
నము జరిగి స్వస్థానముల ప్రవేశించెదరు. 


6. రోహిణీ నక్షత్ర ఉత్సవము 


అఖిలజగన్నిర్మాణచతురుడై శ్రీ శేషాద్రియందు వేంచేసియున్న 
శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానములో శ్రీ రుక్మిణీతాయార్లతో 
సాక్షాత్కరించుచున్న ్రీకృష్ణస్వామివారికి ప్రతి రోహిణీ నక్షత్రమునం 
దును ఉత్సవము జరుగును. రోహిణి నక్షత్రమందు స్వామివారికి 
ప్రాతఃకాలారాధనము, మాధ్యాహ్నకారాధనము పూర్తి అయిన తరు 


త వీర్యం నీ సమింీనాగ్యాన గక ముం నారీ 


తిరుమల (శ్రీ వేంకచేశ్వరస్వామివారి ఉత్సవములు 49 


వేంచేయుదురు. వెంటనే విశేషములగు కౌశేయాది వ(స్త్రములతోను 
రత్నాభరణములతోను ఘ్రూణతర్భణమగు పరిమళములచే పూరితములగు 
పుష్పమాలికలచేతను శ్రీకృష్ణస్వామివారికి శ్రీరుక్మిణీ అమ్మవారికి అలం 
కారము జరుగును. కర్ఫూరహారతిజరుగును. వెంటనే చతుర్వీధుల 
ఉత్సవమునకు బయలుదేరుదురు. మంగళవాద్యములతోను, పరివారము 
లతోను, శ్వేతచ్చత్రములతోను, వేదవేత్తల వేదపారాయణముతోను, 
దివ్య ప్రబంధవేత్తల దివ్వ ప్రబంధపారాయణములతోను హస్త్యశ్వాది 
చతురంగములతోను యాత్రిక భక్తబ్బందములతోను చతుర్వీధులు 
ఉత్సవము పూర్తి అయి శ్రీ శ్రీ స్వామివార్ల యొక్క బంగారు 
వాకిలీ ముందు ఆస్థానవుండపములో వేంచేయుదురు. అచ్చట 
శ్రీకృష్ణస్వామివారికి శ్రీ రుక్మిణీతాయార్గకు ఆరాధనము ప్రసాద నివేద 
నము జరిగి కర్పూరహారతి జరుగును. వెంటనే జియ్యంగారువారికి 
సర్కారువారికి బహుమానము జరిగి ఆస్థాన బహుమానపూర్వకముగా 
గోష్టికి చందనతాంబూల ప్రసాద వినియోగము జరుగును. 
శ్రీ కృష్ణస్వామివారు, శ్రీ రుక్మిణీతాయార్లు లోపలికి వేంచేయుదురు. 


7. ఆగ్రా నక్షత్రోత్సవము 


అఖిల భువన నియన్తయై దయాసాగరుడైన, శ్రవెకుంఠా ద్రియని 
ప్రఖ్యాతిగాంచిన పర్వతరాజమగు తిరుమలయందు అర్భావతారమున 
వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానమున యతిరాజగు 
శ్రీ భాష్యకార్గవారికి ఆగ్రానక్షత్ర దినోత్సవము జరుగును. 

ఈ దినమున శ్రీస్వామివారికి మాధ్యాహ్నికారాధనము పూర్తి 
అయిన పిమ్మట శ్రీ మలయప్పస్వామివారు రంగమండపమునకు వేంచే 
సెదరు. అచ్చట అఆర్టితములగు ఉత్సవములు పూర్తి అయిన తరువాత 


50 శ్రీ వేంకటేశ్వర వైభవము 


ఆగ్రానక్షత్రోత్సవమునకై తిరుచ్చినధి ష్టించి మహాద్వారమువద్దకు వేంచేసి 
దరు. శ్రీ భాష్యకారులవారు వురియొక తిరుచ్చిలో వేంచేసి 
శ్రీ స్వామివారికి ఎదురుగావచ్చెదరు. అప్పుడు శ్రీవారికి హారతి జరిగి 
శేషహారతి పుష్పసరము శఠారి మర్యాదలు శ్రీభాష్యకారులవారికి 
జరుగును. తరువాత శ్రీ స్వామివారున్నూ శ్రీవారికి ఎదురుగా 
శ్రీభాష్యకారుల వారున్నూ తిరువీథులలో ఉత్సవమునకు వేంచేయు 
దురు. ఉత్సవములో గుర్రాలపాగావద్ద నుంచి దివ్యప్రబంధ పారాయ 
ణము జరుగుచుండును. తిరువీథుల ఉత్సవము పూర్తి అయి మహాద్వా 
రమునకు వేంచేసినప్పుడు శ్రీవారికి హారతి అయి ఇహల్‌ గోష్టికి 
శఠారి సాయించెదరు. పిమ్మట శ్రీవారు విమాన ప్రదక్షిణముగా 
శ్రీభాష్యకారులవారి ఆలయముఖ వుంటపమునకు వేంచేసెదరు. 
(శ్రీభాష్యకారులవారు వారి సన్నిధిలోనికి వేంచేసెదరు. అనంతరము 
శ్రీవారికి నివేదనము అయి హారతి జరుగును. ఆ శేషహారతి శరా 
శ్రీభాష్యకారులవారికి మర్యాద జరుగును. తరువాత శ్రీస్వామివారికి 
నివేదింపబడిన ప్రసాదములు స్తానబహుమాన పూర్వకముగా గోష్టికి 
భక్తజనులకు వినియోగము చేయబడును. అనంతరము శ్రీస్వామివారు 
శ్రీవారి సన్నిధానమున స్వస్థానమునకు వేంచేసెదరు. 


8. పునర్వసు నక్షత్రోత్సవము 


అఖిలభూతరక్షాపరాయణులై (తిరుమల) వేంకటగిరియందు 
వేంచేసియున్న శ్రీ వేంకచేశ్వరస్వామివారి సన్నిధానములో శ్రీ సీతా 
లక్ష్మణులతో సాక్షాత్కరించుచున్న శ్రీరామచంద్రస్వామివారికి (ప్రత్‌ 
పునర్వసు నక్షత్రమునందును ఉత్సవము జరుగును. 


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 51 


ప్రాతఃకాలారాధనము, మాధ్యాహ్నకారాధనము పూర్తి అయిన పిదప 
శ్రీ సీతారామలక్షణ పెరుమాళ్లను బంగారు తిరుచ్చియందు వేంచే 
యింతురు. వారలకు పట్టువన్ర|ములచేతను, తిరువాభరణములచేతను, 
వునోహరములగు పుష్పమాలికలచేతను చక్కగా అలంకారము 
జరుగును. డ్రీరామభకాగేసరుడగు శ్రీ ఆంజనేయస్వామివారిని వేరొక 
తిరుచ్చియందు వేంచేపుచేసి వస్రాభరణ పుష్పమాలికలచే నలంకారము 
జరుగును. పిమ్మట (్రీస్వామివార్లకు హారతి జరుగును. వెంటనే ఆనం 
దనిలయ విమాన ప్రదక్షిణముగా తిరువీధులు ఉత్సవమునకు శ్రీస్వామి 
వార్లు వేంచేయుదురు. సకలపరివారములతోను సకల వాద్యములతోను 
భక్తబృందములతోను వేదపాఠకులతోను, దివ్య ప్రబంధపాఠకులతోను 
క్రమముగా మహాప్రదక్షిణముగా ఉత్సవముతో శ్రీవారి సన్నిధి కి వేంచే 
యుదురు. అచ్చట శ్రీ స్వామివార్లకు ఆరాధనము ప్రసాద నివేదనము 
జరిగి హారతి జరుగును. పిమ్మట పుష్పసరము, శేషహారతి శ్రీ ఆంజ 
నేయస్వామివారికి జరుగును. పిమ్మట జియ్యంగారువారికిని, సర్కారు 
వారికిన్ని మఠం వారికిని బహుమానము జరిగి వెంటనే చందన 
తాంబూల ప్రసాద వినియోగము స్థానబహుమాన పూర్వకముగా 
జరుగును. తరువాత శ్రీ స్వామివారు సన్నిధి లోకి వేంచేయుదురు. 


9. శ్రవణ నక్షత్రోత్సవము 


సకల చరాచర నియన్తయై (తిరుమల [శీ శేషభూధరమున 
వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి శ్రవణనక్షత్రము 
అవతార నక్షత్రముగాన ప్రతిశ్రవణ నక్షత్రమందును ఉత్సవము 
జరుగును. 


ఈ శ్రవణ నక్షత్ర దినమున ఉదయం శ్రీవాశికి తోమాల 


52 (శీ వేంకటేశ్వర వైభవము 


ఆయిన పిమ్మట శ్రీమలయప్ప స్వామివార్గకు పట్టమహిషీలగు ఉభయ 
నాంచార్లపారికి తిరుమంజనము జరుగును. 

మాధ్యాహ్నాకారాధనముపూర్తి అయిన పిమ్మట శ్రీమలయప్ప 
స్వామివారు పట్టవుహిషులతో, భక్తజన ప్రార్దనా పరిపూర్తికై 
కల్యాణమండపము (అనగా రంగమండపము) నకు వేంచేయుదురు. 
అచ్చట భక్తజన కామితములను పూర్తి యొనరించిన పిదప తమ 
అవతార నక్షత్రోత్సవమునకై పట్టమహిషులతో బంగారు తిరుచ్చియందు 
వేంచేయుదురు. విశేష రత్నాభరణములతోను విశేషములగు పట్టువన్త, 
ములతోను పుష్పమాలికలతోను అలంకారము జరుగును. తరువాత 
కర్పూరహారతి జరిగి, శ్రీ జియ్యంగారు వారికి, సర్కారు వారికి 
శథారి అయి విమాన ప్రదక్షిణము సకల పరివారముతో విమాన 
ప్రదక్షిణముగా చతుర్వీథుల ఉత్సవమునకు సర్వపాప సంచయ నివర్ణక 
మగు దర్శనము భక్తబృందమున కందచేయుచు బయలుదేరెదరు. 
వేదధ్వానము లొకవంక దివ్య(ప్రబంధరావము లొకవంక గోవింద 
ధ్యానము లొకవంక కర్ణములదూరి పాపపుంజముల పారద్రోలుచుండ 
శ్రీవారు పట్టమహిషి సమేతముగా దర్శనమిచ్చి నేత్ర సాఫల్యమును 
చేయుచుండ యాత్రికుల అద్నష్టమేమని చెప్పవచ్చును. అది వాచామగో 
చరము. ఇట్లా చతుర్వీథులు ఉత్సవము జరిగి, బంగారువాకిలి వద్దగల 
ఆస్థానమండపమునకు శ్రీవారు వేంచేయుదురు. అచ్చట శ్రీవారికి 
ఆరాధనము ప్రసాద నివేదనము జరిగి హారతి అయి జియ్యంగారు 
వారికి సర్కారువార్ల బహుమానం జరిగి ఆస్థాన బహువూన 
పూర్వకముగా గోష్టికి వినియోగము జరుగును. శ్రీవారు సన్నిధి లోకి 
వేంచేయుదురు. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 53 


10. శ్రీరామనవమి ఆస్థానోత్సవము 


అపార కారుణ్య వారాశియై (తిరుమల) శ్రీ శేషగిరియందు 
లోక రక్షణార్ధమై అర్బావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర 
స్వామివారి సన్నిధానమున ప్రతిసంవత్సరము చై[త్రశుద్ద నవమీ 
శుభదినమున శ్రీరామ స్వామివారికి ఆస్థానము జరుగును. 


శ్రీ మహావిష్ణువు ్రేతాయుగమునందు అయోధ్యా పురవాసుల 
పూర్వజన్మ సహస్రార్షిత పుణ్యఫలమై కౌసల్యా దశరథుల తపః 
ఫలరాశియై సూర్యవంశమునందు చైత్ర శుద్ద నవమీ శుభవాసరమున 
సూర్యాంగారక శని గురుశుక్రులు అయిదు గ్రహములు ఉచ్చస్సులె 
యుండగా పునర్వసు నక్షత్రయుత కర్కాటక లగ్నమునందు 
శ్రీరాముడుగా అవతరించెను. అందుచే చైత్ర శుద్ద నవమీ దినము పవి 
త్రాతి పవిత్రమైనది. ఆ దినమున సాయంకాలము శ్రీరామస్వామివారికి 
చతుర్వీథులలో సర్వపరివారములతో మంగళవాద్యములతో హనుమ 
ద్వాహనోత్సవము జరుగును. వెంటనే శ్రీ స్వామివారి సువర్ణద్వారము 
ముందు సర్వభూపాల వాహనములో శ్రీరామచ[క్రవర్తి స్వామివారు 
శ్రీ సీతామహాదేవి శ్రీ లక్మణస్వామివారు ఆస్థానమున్లై వేంచేయుదురు. 
శ్రీ ఆంజనేయ స్వామివారు మరియొక పీఠము మీద దక్షిణాభి ముఖ 
ముగా వేంచేయుదురు. ఆస్థానమండపము శ్రీస్వామివార్లతోను కైంకర్య 
పరులతోను అధికారులతోను భక్త్షజనముతోను పరివారముతోను నిండి 
యుండ చూచువారలకు ఆనందపులకాంకురములుత్కటమై శరీర 
విస్మృతి కలిగి అయోధ్యయందలి శ్రీరావముచక్రవర్తి ఆస్థానమును 
ధ్యానించు చుందురు. అంతట (్రీరామస్వామివారికి ఆరాధనము జరు 
గును. ప్రసాదము నివేదింపబడును. అక్షతారోపణము జరుగును. 
పవ్ముట శ్రీరావుస్వావివారి పాదారవిందముల యందుంచిన 


54 (శీ వేంకటేశ్వర వైభవము 


శ్రీరామాయణమును ఆరాధకులు మీరాశీదార్గగు పౌరాణికుల కిన్చేదరు. 
వారు సంప్రదాయానుసారముగ శ్రీరామజనన భాగమును అతిమనో 
హరముగా అతిశ్రావ్యముగా పురాణ కాలక్షేపము చేయుదురు. పిమ్మట 
వారికి బహుమానము జరుగును. వెంటనే గ్రీస్వామివారికి హారతులు 
జరిగి పిమ్మట శ్రీజియ్యంగారువారికి సర్కారువారికి మర్యాదలు 
జరిగి ఆస్థాన మర్యాదల ప్రకారం గోష్టికి చందన తాంబూల ప్రసాద 
వినియోగము జరుగును. తరువాత శ్రీరామ స్వామివారు శ్రీసీతామహా 
దేవి శ్రీలక్మణస్వామివారు (్రీఆంజనేయసా(మివారు కొలువుచాలించి 
శ్రీవారి సన్నిధికి వేంచేయుదురు. 


11. గ్రీరామపట్టాభి షేకాస్థానోత్సవము 


భక్తజన సంరక్షణాగ్థమై సప్తాచలమునందు (తిరుమల) అర్ఫావతా 
రమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానమున ప్రతి 
సంవత్సరం వైత్రశుద్దదశమీ శుభవాసరమున శ్రీరామచక[్రవర్తి స్వామివారికి 
పట్టాభిషేక మహోత్సవనిమిత్తమగు ఆస్టానము జరుగును. 

శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రాతఃకాలారాధనము మాధ్యాహ్నికా 
రాధనము పూర్తి అయిన పిమ్మట సాయంకాలము శ్రీ సీతారామలక్మ 
ణులను ఒక సువర్ధతిరుచ్చిలోను, ఆంజనేయస్వామి వారిని వేరొక తిరు 
చ్చిలోను వేంచేపుచేసి విశషాభరణములతో విశేష కౌశేయములతోను 
పుష్ప్రమాలికలతోను అలంకరించెదరు. శ్రీరామస్వామివారికి శ్రీఆంజనే 
యులవారు అభి ముఖముగానుండునట్లు యేర్పాటు చేసి చతుర్వీథు 
లలో స్వపరివారములతో మంగళవాద్యములతో ఉత్సవము జరుగును. 
పిమ్మట గ్రీస్వామివారి బంగారువాకిలి ముందుగల ఆస్థానమండపములో 
సర్వభూపాలవాహనములో వేంచేయుదురు. కపికుల చక్రవర్తియగు 


శ్‌ హ్‌ ry wy ores ye ర 
త మీటలు తాల. అంటు పాన త్త z mist RENE poe rea REACT RAS: wr gre కాల page 
DERLAM ROSARY 3 SEO SARS AOTSNNS 


nr 


PGi 3 


శా శా 




















org 
ఖః 


సక. 


Pe 
వ 


తె 4 


టా 
శ జ 


సు 





శ్రీవేంకటెశ్వరస్వామి వారి రథోత్సవము 


శ్‌ YT pn 
క ణే ళ్‌ సల గతం 


* 
పాత 


are సై 


సక్‌ 


ల్త 





స్క 
. he ee whol 






శ్రి 


వేంకటేశ్వరస్వామి వారి గరుడోత్సవము 


శ్‌ YT pn 
క ణే ళ్‌ సల గతం 


* 
పాత 


are సై 


సక్‌ 


ల్త 





స్క 
. he ee whol 






శ్రి 


వేంకటేశ్వరస్వామి వారి గరుడోత్సవము 


56 (శీ వేంకటేశ్వర వైభవము 
12. వసంతోత్సవము 


అభఖిలజగదుద్భవ స్టితిలయకారకుడై శ్రీ వేంకటాద్రియందు 
అర్భావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతి సంవ 
త్సరము వసంతర్తువునందు వైత్రమాసమున శుద్దత్రయోదశీ చతుర్దశీ 
పూర్ణిమ ఈ మూడు దినములు ఉత్సవములు జరుగును. ప్రథమ దిన 
మున శ్రీవారికి ప్రాతఃకాలారాధనము మాధ్యాహ్నకారాధనము అయిన 
పిమ్మట శ్రీమలయప్ప స్వామివారు శ్రీ భూదేవులతో బంగారుతిరుచ్చిలో 
వేంచేసి తిరువీథుల ఉత్సవములో ఆలయమునకు పశ్చిమ భాగమున 
యున్న వసంతమండపమునకు వేంచేయుదురు. అచ్చట శ్రీవారికి 
ఆరాధనము జరిగి పిమ్మట అభిషేకము అలంకారము జరుగును. 
సాయంకాలము ఆస్టానము జరిగి ఉత్సవముతో శ్రీవారిసన్నిధానమునకు 
వేంచేయుదురు. 


రెండవదినము శ్రీమలయప్పుస్వామివారు (్రీభూదేవులతోకూడ 
ఆరాధనము జరిగి ఉదయమే వెండి రథము నధిరోహించెదరు. 
ఆ రథోత్సవము పూర్తి అయిన పిమ్మట ఆ రథమును వీడి వసంత 
మండపమునకు వేంచేయుదురు. అచ్చట ఆస్తానము జరిగి అభిషేకము 
అలంకారము జరుగును. సాయంకాలము ఆస్థానము జరిగి ఉత్సవ 
ముతో తిరువీథులు వేంచేసి (శ్రీవారి సన్నిధానమునకు వేంచేయుదురు. 
మూడవదినమున ఆరాధనము అయిన పిమ్మట శ్రీ మలయప్పస్వామి 
వారు శ్రీభూదేవులతో కూడ ఒక తిరుచ్చిలోను, శ్రీసీతా రావు 
లక్షణులు వేరొక తిరుచ్చిలోను శ్రీరుక్క్మిణీ సవేంత వుగా 
శ్రీకృష్ణస్వామివారు వేరొక తిరుచ్చిలోను శ్రీ ఆంజనేయస్వామివారు మరి 
యొక తిరుచ్చిలోను వేంచేసి తిరువీథుల ఉత్సవముతో వసంతమండప 


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 57 


అలంకారములు జరుగును. సాయంకాలమున గ్రేతాయుగవతారమగు 
శ్రీరామచం ద్రచక్రవర్తిస్వామివారు ద్వాపరయుగావతారమగు శ్రీకృష్ణస్వామి 
వారు కలియుగ ప్రత్యక్షారావతారమగు శ్రీ వేంకటేశ్వరస్వామివారు 
ఆస్టానముతో వేంచేసేయుండ దర్శించిన భక్తకోటియొక్క నేత్ర 
సాఫల్యము యెంతగా తలంచవలెను. వారి అదృష్టము ప్రమాణాతీత 
ముగా భావించవలెను. అపూర్వ సంఘటనము శ్రీస్వామివార్లు ఆస్టా 
నము పూర్తి అయిన తరువాత సమస్తపరివారములతోను భక్తబ్బందము 
తోను తిరువీథులు ఉత్సవముతో వేంచేసి శ్రీవారి సన్నిధానమున 
ప్రవేశించెదరు. ఈ ఉత్సవము వసంతర్తువునందు జరుగును, గాన 
వసంతోత్సవము అనియు సమస్తకామితములను సమకూర్చగలదనియు 
ఆగమములు చెప్పుచున్నవి. 


13. శ్రీ భాష్యకారులవారి ఉత్సవము 


సర్వపురుషార్ధ ప్రదాన చతురుడై వేదపర్వతమని ప్రఖ్యాతిగాంచిన 
తిరుమలయందు అర్వావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి 
వారి సన్నిధానమున వేంచేసియున్న శ్రీ భాష్యకారుల వారికి మేషమాస 
మున ఆరుద్రా నక్షత్రము జన్మనక్షత్రమగుటవే ప్రతి సంవత్సరము 
ఆ ఆరుద్రా నక్షత్రమునకు ముందుగా 10 (పది) దినములుగా 
ప్రారంభించి శ్రీ భాష్యకారులవారికి ఉత్సవములు జరుగును. 


మొదటిదినము శ్రీస్వామివారికి ప్రాతఃకాలారాధనము నివేదనము 
శాత్తుమొర పూర్తి అయిన పిదప అధి కారులు అర్చకస్వాములు పరిచా 
రకులు మొదలైనవారు శ్వేతచ్చత్రాది మర్యాదలతో పరివారములతో 
మంగళవాద్యములతో శ్రీవారి శఠారిని వేంచేపుచేసుకుని విమాన ప్రద 
క్షణముగా శ్రీ భాష్యకారులవారి సన్నిధి కి వేంచేయుదురు. అచ్చట 


58 (శీ వేంకటేశ్వర వైభవము 


శ్రీ భాష్యకారులవారిని ఒక తిరుచ్చియందు వేంచేపుచేసుకుని తిరు 
వీథులు ఉత్సవము జరుపుదురు. (ప్రదక్షిణముగా మహాద్వారమువద్దకు 
రాగానే, ఇహల్‌దోశపడి ఆరగింపుజరిగి విమాన (ప్రదక్షిణముగా 
శ్రీ భాష్యకారులవారు తమ సన్నిధి లోనికి వేంచేయుదురు. పిమ్మట 
ఇహల్‌గోష్టికి వినియోగము జరుగును. (్రీశఠారి శ్రీవారిసన్నిధి ని 
వేంచేయుదురు. సాయంకాలము నిత్యోత్సవమునకుగాను శ్రీ మలయప్ప 
స్వామివారు ఒక తిరుచ్చియందును వారి కి ముఖముగా 
శ్రీ భాష్యకారులవారు మరియొక తిరుచ్చియందును వేంచేసి మహా 
ద్వారమువద్దకు రాగానే శ్రీమలయప్ప స్వామివారికి హారతి అయి శేష 
హారతి ్రీభాష్యకారులవారికి జరుగును. పిమ్మట తిరువీథులు ఉత్స 
వము జరిగి క్రమముగా శ్రీభాష్యకారులవారి ముఖమండపమునకు 
శ్రీ మలయప్పస్వామివారు వేంచేయుదురు. అచ్చట శ్రీవారికి ఆరాధ 
నము, నివేదనములు జరిగి హారతి అయిన పిమ్మట శేషహారతి శేష 
పుష్పహరము శఠారి మొదలగు మర్యాదలు శ్రీ భాష్యకారులవారికి 
జరుగును. తరువాత ఆరగింపు అయిన (ప్రసాదముగోష్టికి ఆస్థాన 
బహుమాన పూర్వకముగా వినియోగము చేయబడును. శ్రీస్వామివారు 
సన్నిధి కి వేంచేయుదురు. 


14. చందన చూర్గోత్సవము 


ఆశ్రితజనకల్పభూరుహమై (తిరుమల) శ్రీ వేంకటభూధరము 
నందు వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారికి నిత్యోత్సవములో 
చందన చూర్గోత్సవము జరుగును. 


శ్రీవారికి ప్రాతఃకాలారాధనము మాధ్యాహ్నికారాధనము అయిన 
పిదప శ్రీ వులయప్పస్వామివారు నిత్యోత్సవమునకై తిరుచ్చిలో 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 59 


మహాద్వారమువద్దకు వేంచేయుదురు. శ్రీ భాష్యకారులవారు వేరొక 
తిరుచ్చిలో మహాద్వారమువద్దకు వచ్చి శ్రీ మలయప్పస్వామివారికి 
అభి ముఖముగా నుందురు. అప్పుడు (శ్రీ మలయప్ప స్వామివారికిని 
శ్రీభాష్యకారులవారికిని చందన చూర్ణము (గంధంపొడి) అర్చకులు 
సమర్పించెదరు. వెంటనే శ్రీవారు తమ పరివారముతో చతుర్వీథులలో 
ఉత్సవమునకు వేంచేయుదురు. ఆ ఉత్సవ సమయములో ఉత్తర పారు 
పత్యదారు అనువారు భగవద్భాగవత శేషమగు ఈ చందన చూర్ణమును 
భక్తజనమునకు యాత్రికులకు వినియోగము చేయుదురు. శ్రీవారు 
ఉత్సవములో ప్రదక్షిణముగా వచ్చి శ్రీవారిసన్నిధి కి వేంచేయుదురు. 
పిమ్మట శ్రీవారు (్రీభాష్యకారులవారి ముఖమండపమునకు వేంచేయు 
దురు. అచ్చట ఆరాధనము తళియల నివేదనము జరిగి హారతి అయి 
స్థానబహుమాన పూర్వకముగా గోష్టికి వినియోగము జరుగును. 
తరువాత శ్రీవారు సన్నిధి కి వేంచేయుదురు. 


15. శ్రీ నృసింహజయన్ల్తి ఉత్సవము 


ఆర్దత్రాణ పరాయణుడై (తిరుమల) వేంకట్లశెలమునందు అరా 
వతారమున వేంచేసియున్న (థ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానము, 
చాంద్రవూన ప్రకారముగా వైశాఖళుద్ధ చతుర్దశి శుభవారము' 
ప్రదోషసమయమున శ్రీన్ససింహస్వామివారికి జయని ఉత్సవవు 
జరుగును. 


ఆ దినము శ్రీస్వామివారికి సాయంకాలారాధనము తోమా 
అర్భన, తోమాల దోశపడి ఆరగింపు అయిన పిదప అర్బకస్వాము€ 
శ్రీవారి శఠారిని వేంచేపు చేసుకొని పరివారములతో మంగళ వాద్యవ 


60 (శీ వేంకటేశ్వర వైభవము 


వెళ్లెదరు. అచ్చట శ్రీన్ససింహస్వామివారికి అభిషేకముచేసి వస్రాభరణ 
పుష్పహారాద్యలంకారములు సమర్పించి ఆరాధనముచేసి తళియలు 
పానకం, వడపప్పు మొదలగు పదార్థములు నివేదన చేయుదురు. 


పిమ్మట దివ్య ప్రబంధపారాయణము శాత్తుమొర జరిగి హారతి 
అయి జియ్యంగారికి బహుమానము జరుగును. ఆరగింపు అయిన 
పదార్థములు స్థానబహుమాన పూర్వకముగా గోస్టికి వినియోగము 
జరుగును. పివ్ముట అర్చక స్వాములు (్రీవారిని వేంచేపు 
చేసుకొని మంగళవాద్యములతో పరివారములతో ధ్వజ ప్రదక్షీణముగా 
శ్రీవారి సన్నిధి కి వేంచేయుదురు. పిమ్మట తత్కాలకృత్యములు 
జరుగును. 


16. ఆణివర ఆస్థానోత్సవము 


అఖిల బ్రహ్మాండ నాయకుడై అపార కారుణ్య సాగరుడై 
(తిరుమల) శేషాచలమునందు ఆశ్రిత రక్షణార్థమై వేంచేసియున్న 
శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతి సంవత్సరము దక్షిణాయన ప్రారంభ 
దినమున ఆనివర ఆస్టానము అనుపేరుతో నొక మహత్తరవుగు 
ఆస్టానోత్సవము జరుగును. 


ఆ పర్వదినమునందు శ్రీ స్వామివారికి విశ్వరూపము, తోమాల 
సేవ జరిగినవెంటనే ఉత్సవమూర్తులగు శీమలయప్పస్వాముల వారికి 
వారి పట్టమహిషులగు శ్రీ భూదేవులకూ సేనాధి పతియగు విష్వక్సేనుల 
వారికి ఏకాన్తముగా అభిషేకము (తిరువుంజనము) జరుగును. 
తరువాత శ్రీ స్వామివారికి అర్బనము జరిగి కొలువు లేకనే (నివేద 
నము) మొదటిఘంట జరుగును. వెంటనే శ్రీమలయప్పస్వామివారు 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 61 


అమర్భియున్న బంగారు సర్వభూపాల వాహనమందు వేంచేయుదురు. 
వారలకు వజ్రకవచాద్యాభరణములతో అతిమనోహరముగా అలంకారము 
సమర్పింపబడును. సేనాధి పతివారు శ్రీవారి పార్శ వ్రమునందు వేరొక 
పీఠము మీద దక్షిణాభి ముఖముగా వేంచేయుదురు. వారికిని తిరువా 
భరణములు సమర్పింపబడును. (్రీవారకు అత్తివెభవముగా పుష్పమాల 
లతో అలంకారము సమర్శింపబడును. తరువాత శ్రీవారి సన్నిధానము 
లోను, ఆస్థానములోను రెండవ అర్చనము అయిన పిమ్మట 
పష్మార్టు పారుపత్యదార్గు, ఇతర ఉద్యోగస్టులు పెద్దజియ్యంగార్డు, 
చిన్నజియ్యంగార్డు, ఏకాంగులు, ఆచార్యపురుషులు వెంటరాగా మంగళ 
వాద్యములు, శ్వేతచ్చత్రములు, చామరములు వగైరా మర్యాదలతో 
'శ్రీస్వామివారి ప్రసాదములను గమేకార్లు విమాన ్రదక్షిణముగా 
ధ్వజ ప్రదక్షిణము చేయించితెచ్చి శ్రీవారి సన్నిధానమున, ఆస్థానము 
నందును ఉంచెదరు. వెంటనే శ్రీవార్లకు ఆరగింపు రెండవఘంట 
సన్నిధి లోను, ఆస్థానములోను జరుగును. 


తరువాత (శ్రీవారికి నూతన వస్త్రములను ఆరింటిని వెండితట్ట 
యందుంచుకొని జియ్యంగార్లు శిరస్సునవహించి మంగళవాద్యములు, 
శ్వేతచ్చత్రములు వ్లైరా మర్యాదలతో దేవస్థానం అధి కార్లు అందరు 
వెంటరాగా విమాన (ప్రదక్షిణముగా (్రీస్వామివారి సన్నిధి లోనికి 
వచ్చెదరు. అర్చకులు ఆతట్టలోని ఆరు వ(స్త్రములలో నాలుగు 
వస్త్రములను శ్రీస్వామివారికి సమర్పించెదరు. వెంటనే శ్రీవారికి హారతి 
జరిగి గోష్టికి మామూలు ప్రకారం తీర్దం, ఆలవట్టం, చందనం, 
శరారి, మడుపు వినియోగం జరుగును. తరువాత జొయ్యంగార్గు 
మిగిలిన రెండు వనస్త్రములుగల తట్టను శిరస్సుయందుంచుకొని ఆస్టాన 
మండపమునగల శ్రీమలయప్పస్వామివ్నార్డ సన్నిధి కి వచ్చెదరు. అర్చకులు 
ఆ రెండువస్త్రములలో ఒక వస్త్రమును [శ్రీమలయప్పస్వామివారికి 


62 (శీ వేంకటేశ్వర వైభవము 


మరియొక వస్త్రమును శీసేనాధి పతివారికి సమర్పించెదరు. అర్చకులు 
శీసేనాధి పతివారికి శ్రీపాద వ స్ర్రవుతో పరివట్టం కట్టి 
శ్రీ మలయప్పస్వామి వారికి అక్షతారోపణము చేసి సేనాధిపతివారికి 
శఠారిసాయించి పరివట్టంబిచ్చైదరు. అర్చకులకు శఠారిమర్యాదలు 
జరుగును. తరువాత ఆస్థానము (కొలువు) అయి హారతి జరుగును. 
వెంటనే పెద్దజియ్యంగారు వారికి పరివట్టముకట్టి శ్రీవారి పాదారవింద 
ముల యందుంచబడిన వారి స్వంత మొహరును వారిచేతికి యిచ్చి 
దేవస్థానంలచ్చన అనుబీగాలగుత్తిని వారి చేతికి తగిలించి చందన 
తాంబూలాది మర్యాదలు చేసెదరు. తరువాత ఆ లచ్చన అను 
బీగాలగుత్తిని శ్రీస్వామివారి పాదారవిందములయందుంచెదరు. చిన్న 
జియ్యంగారువారికి వారిస్వంత వెంహరును వారిచేతికి యిచ్చి 
పై విధముగా వారికిని మర్యాదలు జరుగును. తరువాత ఏకాంగి 
వారికి తరువాత దేవస్థానం కమిటీవారి తరపున ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు 
వారికి యావత్తు మర్యాదలు జరుగును. ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరువారికి 
మాత్రము శ్రీవారి పాదములయందుంచబడిన సర్కారు మొహరు 
ఇవ్వబడును. తరువాత ఆస్థానములో నజరానాకానుకలను ఏకాంగివారు 
వసూలుపరిచి సర్కారు వారి వశంచేసెదరు. వారు చిట్టాను జమకట్టె 
దరు. తరువాత (ట్రస్టీలు, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు, పేష్కారు, పారు 
పత్యదారు, మైసూరురాజా, తాళ్ళపాకంవారు, తరిగొండవారు వీరి 
యొక్క హారతులు చేయబడును. తరువాత ట్రస్టుఫండు హారతులు 
రూపాయ హారతులు జరుగును. తరువాత జియ్యంగారు వారికి, 
ట్రస్టులకు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరువారికి మర్యాదలు జరుగును. పిమ్మట 
శ్రీ స్వామివారికి నివేదింపబడిన చందన, తాంబూల ప్రసాదములు 
గోష్టి మర్యాద ప్రకారముగాను, ఇష్టవినియోగ (ప్రకారముగాను 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 63 


జరుగును. గ్రీస్వామివారు శ్రీభూదేవులతో, శ్రీ సేనాధి పతివారితోను 
ఆస్టానము నుండి సన్నిధి కి వేంచేయుదురు. ఇదియే ఆనివర 
ఆస్టానోత్సవము. 


17. శీ నారాయణగిరౌ ఛత్రస్థాపనో త్సవము 


విభూతిద్వయ నాయకుడై కలియుగ వైకుంఠమని పేరు కాంచిన 
తిరువులయందు అర్భావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర 
స్వామివారి శ్రీ పాదముద్రలతో [ప్రకాశించు శిలాఫలకముతో ప్రఖ్యాతి 
గాంచిన నారాయణగిరి యందు ప్రతి సంవత్సరము శయనైకాదశీ 
(ఆషాఢశుద్దెకాదశీ) పర్వదినమున అనగా ద్వాదశీ దినమునందు 
శ్రీపాదపూజాఛత్రస్తాపన ఉత్సవములు జరుగును. 


శ్రీస్వామివారికి ప్రాతఃకాలారాధనము మాధ్యాహ్నాకారాధనము 
పూర్తి అయిన తరువాత అర్భక స్వాములు, ఏకాంగులు అధి కారులు 
పరిచారకులు మొదలగు కంకర్యపరులు రెండు భూచ(క్రగొడుగులను 
యమునో త్తరమునుండి పుష్ప సరములను సువర్ణ కూపతీర్టమును 
తీసుకొని మంగళవాద్యములతో మహా(్రదక్షిణముగా బయలుదేరి 
మేద రగోటువద్దకు వచ్చి వాద్యములను నిలిప నారాయణగిరికి వెళ్ళె 
దరు. అచ్చట శిలాఫలకము నందుగల శ్రీవారి పాదములకు సువర్ణ 
కూప తీరగ్థ్గముతో అభిషేకముచేసి టెంకాయలు కొట్టి ఆరగింపు చేసి 
దరు. పిమ్మట హారతి అయి ఆరగింపు అయిన టెంకాయలు స్టానబ 
హుమాన పూర్వకముగా గోష్టికి వినియోగము జరుగును. పమ్మట 
శ్రీవారిపాదములకు ప్రాంతమునగల చెట్లకు భూచక్రగొడుగులు 
కట్టబడును. వెంటనే కెంకర్యపరులు భక్తులు అందరు నారాయణగిరి 


64 (శీ వేంకటేశ్వర వైభవము 


బహుమౌానపూర్వకముగా వినియోగము చేయబడి వనభోజనము జరు 
గును. పిమ్మట మంగళవాద్యములతో నందరు భగవన్నామసంకీర్ణనముతో 
మహాద్వారమునకు వచ్చెదరు. శ్రీవారి కైంకర్యములను నిర్నర్హించెదరు. 


18. పవిత్రోత్సవము 


అఖిలహయుప్రత్యనీక కల్యాణగుణాకరుడై తిరువుల 
( శ్రీవేంకటా[ద్రియందు అర్బావతారమున వేంచేసియున్న) శ్రీవేంకటేశ్వర 
స్వామి వారికి ప్రతిసంవత్సరము శ్రావణ శుద్ధ దశమీ శుభవాసరమున 
అంకురార్భణము జరిగి, ఏకాదశీ ద్వాదశీ త్రయోదశీ మూడు దిన 
ములయందు పవిత్రోత్సవము జరుగును. పవిత్రోత్సవము అనగా 
పట్టుతో పూసలుగా అవుర్చబడిన వూలలను ప్రతిష్టించి 
శ్రీ స్వామివారికి వారి పరివారదేవతలకు సవుర్చణము చేయు 
ఉత్సవము. ఆగమ శాస్త్రమిట్లు చెప్పుచున్నది. అర్బావతారమున వేంవే 
సియున్న భగవంతునకు జరుగవలసిన నిత్య పూజనములును బ్రహ్మాదు 
లైనను శాస్త్రప్రకారము జరుపుటకు శక్తులు కానేరరు. అల్బజ్ఞాలగు 
మానవులకు భగవత్పూజన మతిదుస్సాధ్య మగుచున్నది. అందునే 
సంవత్సరము భగవత్పూజనము చేయుటలో న్యూనాతిరిక్ట దోషములు 
అనేకములు సంభవించగలవు. అట్టు అజ్ఞానముచే సంభవించిన శ్రీస్వామీ 
సంవత్సరపూజనములోని దోషములును ఈ పవిత్రోత్సవముచే తొలగి 
పోవును. గాన శ్రీ స్వామివారికి ప్రతి సంవత్సరము పవిత్రోత్సవము 
చేయతగియున్నది. మరియు పురుషార్థ కాముకులగు మానవులు 
శ్రీస్వామివారికి ఈ పవిత్రోతృ్సవము చేసినను, చేయించినను, 
ధర్మమును, అర్థమును, కామమును మోక్షమును సర్వవిధములగు 
వాంఛి తములను బడయగలరు. 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 65 


19. శ్రీవరాహజయన్తి ఉత్సవము 


సర్వ జగన్నియమ నాధ్యక్షుడై (తిరుమలు పుణ్య భూధరమగు 
శ్రీ వేంకటాద్రియందు అర్హావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర 
స్వామివారికి మాననీయుడగు శ్రీ వరాహస్వామివారికి ప్రతి సంవత్స 
రము శ్రావణమాసమున శ్రవణనక్షత్రము శుభవాసరమున జయన్తీ 
ఉత్సవము జరుగును. 


ఆ దినమున శ్రీ స్వామివారికి రాత్రికెంకర్యములు జరిగి తీర్మా 
నమునకు ముందుగా అర్చకస్వాములు, పాచకులు, పరిచారకులు 
మొదలగు కైంకర్యపరులు అందరు శ్రీ వరాహస్వామివారి సన్నిధానము 
నకు వచ్చెదరు. అచ్చట శ్రీవరాహస్వామివారికి ఆరాధనవుఎ 
ప్రసాదతళలియలు నివేదనము జరుగును. హారతి అయిన పిమ్మట 
ఆరగింపు అయిన ప్రసాదములు స్థానబహుమాన పూర్వకముగా 
గోప్టికి వినియోగము జరుగును. పిమ్మట కైంకర్యపరులు శ్రీవారి 
సన్నిధానమనకు వచ్చిదరు. 


20. గోకులాష్ట్రమీ ఆస్థానోత్సవము 


చరమపురుషార్ధ (ప్రధానచతురుడై శ్రీవీంకటమహీధరమునందు 
అర్భావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధాన 
మున ప్రతి సంవత్సరము శ్రావణ బహుళ అష్టమీ శుభవాసరమున 
గీతాప్రదాతయగు శ్రీ కృష్ణస్వామివారికి ఆస్థానము జరుగును. 

ఈ దినమున సాయంకాలము శ్రీ కృష్ణస్వామివారు 


శ్రీవారి సువర్లద్వారము ముందుసర్వభూపాల వాహనములో 
వేంచేసెదరు. అచ్చట శ్రీ కృష్ణస్వామివారు రత్నాభరణములతోను, 


66 (శీ వేంకటేశ్వర వైభవము 


కౌశేయములతోను పుష్పసరములతోను, అతిమనోహరముగా అలంక 
రింపబడెదరు. వెంటనే శ్రీవారికి ఆరాధనము, ఆస్థాన తళిగలు నివేద 
నము జరుగును. ఏమ్మట బియ్యంగారువారికి మర్యాద జరిగి ప్రబంధ 
శాత్తుమొర జరుగును. వెంటనే ఆరాధకులకు మర్యాదలు జరిగి 
శ్రీవారికి అక్షతారోపణము జరుగును. ఆరాధకులు శ్రీవారి పాదారవిం 
దములయందుంచిన శ్రీభాగవతమును పౌరాణికులకిచ్చెదరు. వారు 
శ్రీక్సృష్టావతార ఘట్టమును అతివునోహరముగా ఆస్థానవుందు 
ఏకాగ్రచిత్తముతో (్రీకృష్ణధ్యానము చేయుచున్న భక్తజనము ఆనందము 
నొంద పురాణ కాలక్షేపము చేయుదురు. తరువాత ఫౌరాణికులకు 
వుర్యాదలు జరుగును. తరువాత శ్రీవార్లకు హారతులు జరిగి 
(శీ జియ్యంగార్లకు సర్కారుకు మర్యాదలు జరుగును. వెంటనే 
స్థానబహుమానపూర్వకముగా (ప్రసాదములు పణ్యారములు గోష్టికి 
వినియోగము జరుగును. తరువాత శ్రీ స్వామి వారు సన్నిధి కి 
వేంచేయుదురు. తరువాత పౌరాణికులును మర్యాదలతో విడిదికి 


వెళ్లైదరు. 


21. (శిక్య) ఉట్ల ఉత్సవము 


అఖిల వేదవేదాన్తవేద్యుడై (తిరుమల) వేంకట్టశైలాగ్రమున వేంచే 
సియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతిసంవత్సరము శ్రావణ బహు 
ళాష్టమి దినమున గోకులాష్టమీ ఆస్టానమునకు మరుదినమునందు 
(ఉట్లు) శిక్యోత్సవము జరుగును. 

శ్రీ స్వామివారికి ప్రాతకాలారాధనము, మాధ్యాహ్నికా రాధనము 
అయిన తరువాత ఉత్సవమూర్తులగు శ్రీమలయప్పస్వామివారు ఒక 
తిరుచ్చిమీదను, శ్రీకృష్ణస్వామివారు మరియొక తిరుచ్చిమీదను వేంచేసి 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 67 


విమాన ప్రదక్షిణముగా ధ్వజస్తంభమువద్ద నుంచి యమునోత్తరములో 
శ్రీమలయప్పస్వామి వారును, వడిపోటువద్దనుండు చతుస్తంభమండవము 
నందు శ్రీకృష్ణస్వామివారును వేంచేసెదరు. పిమ్మట ్రీవార్గకు దోశవళ్లు 
ఆరగింపు జరిగి హారతిఅయి ఏకాంగివారికి ని యమునోత్తరం 
వారికిని మర్యాదలుజరిగి దోశపళ్లు స్థాన బహుమాన పూర్వకముగా 
గోష్టికి వినియోగము జరుగును. ఇట్టుగా అనాది ఆచారముగా వచ్చు 
చున్న పెద్దజియ్యంగారు మఠం వైరా 16 స్థలములలో శ్రీ స్వామి 
వార్డు వేంచేసి ఆరగింపు హారతి బహుమానం వినియోగములు 
జరుగుచు తిరువీథుల ఉత్సవము జరుగును. చతుర్వీథ్యుత్సవములో 
మధ్యమధ్యన వీథులలో యేర్చరచిన ఉట్లు కూడా భక్తజనమునకు ఆ 
యాత్రికజనమునకు ఆనందము కలుగునట్లు కొట్టుచు ఉత్సవమును 
జరపెదరు. 


22. అనంతపద్మనాభ చతుర్దశీ ఉత్సవము 


భక్తజనకల్పమహీరుహమై ప్రణతార్తిహరుడై వేదాద్రియని పేరు 
కాంచిన తీరువులయుందు అర్బావతారమున వేంచేసియున్న 
శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానము ప్రతి సంవత్సరము భాద్రపద 
శుద్ద చతుర్దశీదినమున శ్రీవారి చక్రత్తాళ్వారు వారికి ఉత్సవము 
జరుగును. 


ఈ దినమునందు శ్రీస్వామివారికి ప్రాతకాలారాధనము పూర్తి 
అయిన పిమ్మట శ్రీచక్రత్తాళ్వారు తిరుచ్చిలో అధి వసించి మహాటప్రదక్షి 
ణముగా తిరువీథుల ఉత్సవముతో వేంచేయుచు శ్రీవరాహస్వామివారి 
దేవస్థానమునకు ముందుగల మండపమునందు వేంచేయుదురు. అచ్చట 
వారికి అభిషేకము అయి పుష్కరిణిలో స్నానము జరుగును. పిమ్మట 


68 (శీ వేంకటేశ్వర వైభవము 


వారికి పుష్పాద్యలంకారము ఆరాధనము దోశెపడినివేదనము జరిగి 
హారతి అగును. తరువాత ఏకాంగులకు మర్యాద జరిగి క్రమముగా 
ఉత్సవములో శ్రీస్వామివారి సన్నిధానమునకు వేంచేయుదురు. 
అనంతరము అనంతపద్మనాభ వ్రతమునకు సంబంధి ౦చిన పట్టుతోరము 
లను శ్రీస్వామివారికి సవుర్పణము చేయుదురు. అనంతరము 
అర్చకులు, ఏకాంగులు ఉద్యోగస్టులు వరాలు ఆపట్టు తోరములను 
ధరించెదరు. 


(శియైనమః 
శ్రీ శ్రీనివాసాయనమః 
శ్రీ వేంకటా[ద్రి నిలయః కమలాకాముకః పుమాళ, 
అభంగుర విభూతి ర్న స్తరంగయతు మంగళమ్‌. 


23. బ్రహ్మోత్సవము 


శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై (తిరుమల) (శ్రీ శేష 
పర్వతమునందు భక్తజన కామితార్థప్రదుడై అర్బావతారమున వేంచేసి 
యున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతి సంవత్సరము కన్యామాసము 
నందు (ఆశ్వీయుజ మాసమునందు) శుక్షపక్షమున శ్రవణ నక్షత్రము 
నందు అవభృథమును (చ[క్రస్నానమును) సంకల్పించి తొమ్మిది 
దినములు ముందుగా ధ్వజారోహణము చేయబడును. అందుకు 
సూరిదినమున అంకురార్చణము చేయబడును. ఈ దినమున సాయం 
కాలము శ్రీ విష్వక్సేనులవారికి (సేనాధి పతివారికి) చతుర్వీథుల 
ఉత్సవము చేయబడును. మృద్దహణము కూడా జరుగును. దేవాలయ 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరసామివారి ఉత్సవములు 69 


మునకు వేంచేసిన తరువాత యాగశాలయందు అంకురార్చణము 
జరుగును. తరువాత తొమ్మిది దినములలో మొదటిదినము 
సాయంకాలము ధ్వజారోహణము జరిగి ప్రతిదినము ఉదయము రాత్రి 
ఆయా నిర్గీత వాహనములతో శ్రీ స్వామివారికి ఉత్సవములు 
జరుగును. ఇదియే బ్రహ్మోత్సవము, విశేష మేమన - మూడు 
సంవత్సరములకొక పర్యాయము అధిక మాసము వల్చినప్పుడు రెండు 
ఉత్సవములు జరుగును. మొదటి ఉత్సవము మామూలు బ్రహ్మో 
తృవము (ప్రకారము జరుగును. రెండవ నవరాత్రి ఉత్సవములయందు 
ధ్వజారోహణము, రథము ధ్వజావరోహణములేకనే జరుగును. 
నవరాత్రి ఉత్సవములయందు ప్రతిదినము పగలు రాత్రి రంగమండప 
మునందున్న పెద్దశేషవాహనముపై శ్రీ వులయప్పు స్వామివారిని 
ఉభయనాంచార్లను ఉత్సవానంత రము వేంచేపుచేసి ఆస్థానము 
జరుగును. 


భవిష్యోత్తర పురాణము శ్రీస్వామివారి బ్రహ్మోత్సవమును 
గూర్చి ఇట్లు చెప్పుచున్నది. బ్రహ్మదేవుడు ఉత్సవమునకు 
ఆహూతులైన మహర్షులతో టి, మహారాజులతో, భక్తజనకోటితో, 
చతురంగబలములతో నిబిడీకృతమైన (శ్రీ వేంకటాద్రియందు కన్యా 
మాసమున ్రతిపద్దినమునందు శ్రీ వైఖానసులచేం బ్రహ్మోత్సవమునకు 
అంకురార్భణము చేయించి ద్వితీయదినమునందు రత్నమయమగు 
నరయానమున ఉత్సవ శ్రీనివాసస్వామివారిని వేంచేపు చేయించి వైళ్య 
ప్రదక్షిణము కావించి ధ్వజారోహణము నిర్వర్హించెను. 


70 (శీ వేంకటేశ్వర వైభవము 


ప్రథమ దినమున :- మనుష్యాందోళికా, (పల్లకి) 
(ధ్వజారోహణమునకు) 
రాత్రి - శేషవాహనము. 

ద్వితీయ దినమున :- ఉదయం -శేషవాహనము 
రాత్రి - హంసవాహనము. 

తృతీయ దినమున :- ఉదయం - సింహవాహనము 
రాత్రి - మౌక్తికమండపము. 


చతుర్ధ దినమున :- ఉదయం - కల్పవృక్షము 
రాత్రి - సర్వభూపాలవాహనము. 
పంచమ దినమున :- ఉదయం - ఆందోలళికా (పల్లకి (అమృత 


ప్రదానము చేయు మోహినీ అవతారమునకు). 
రాత్రి - గరుడవాహనము. 


షష్ట దినమున :- ఉదయం - హనుమద్వాహనము సాయం - 
మంగళగిరి వాహనము (పట్టమహిషియుతుడైన 
శీస్వామివారికి వసంతోత్సవానురాగముచే) 
రథరంగడోలోత్సవము. 
రాత్రి - గజవాహనము. 

సప్తమ దినమున :- ఉదయం - సూర్యమండల వాహనము 
సాయం - మంగళగిరి వాహనము (ఉద్యాన 
విహారానురాగముచే) 
రాత్రి - చంద్రమండలవాహనము. 


అష్టమ దినమున :- రథవాహనము (నానాలంకా రభూషీతము) 
రాత్రి - అశ్వవాహనము. 





SE 
wy 


. 
జ్‌ 






లో 
స్ట స్‌ నట. 
శీ లే ఖః 






జ్‌, ర 
॥ 

mae de hia ball wrath ళ్‌ haw aut 
Cen wis anf pe స 
Fr gb Py ap నటనా eT 
కతన mame నళ! స ఇ 




















కలతలు బై తటాక కోక్‌, న Khe లీ 
© సం? 
న! ark 


య : 


Ch 
in iy ౯ 
న 
పస. 
bn (ఇ 









ళో 
( 


శ 
we సో ఆడ్‌ క 
ae జట్టుకు hw 


wi 
క్‌ 


గ 


EF rr ew లాం 
rE టం 

















వేంకటేశ్వరస్వామి వారి చక్రస్నానవ 


శ్రీ 


de Pap oe 
a Notary aul 
తా wu 


LA 


¥ 
ళీ 


ఆజ 


వరల 
పర 
కాకా 


కరక క 


| 


Lz 
ఖ్‌! 
tos 27 


= 
క 


కచ 


Pre) 


అస్‌ ల 


Ler 
ప 
తా 

మె క 


నే. 


4 
PR On 


శీ 
yd RYT ET rl i 
శ జ 
టం 
x 


జ్‌ హ్‌ 





తిరుమల 


నవమ 


(శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 71 


దినమున :- ఆందోళికా -మంగళగిరి వాహనము 
హరి ద్రాభి షిక్తుడై అవభృథస్నానలోలువుడైన 
శ్రీవారికి 
రాత్రి - మంగళగిరి వాహనము 
(ధ్వజావరోహణమునకు) 


పరదినమున:- పుష్పయాగమహోత్సవము ఇట్లుగా బ్రహ్మదేవుడు 


ఆగమ 


శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి పదకొండు దినములు ఉత్సవము 
జరిపించెను. బ్రహ్మదేవుడు ఈ ఉత్సవములు జరిపించుటచేత 
నీ ఉత్సవమును బ్రహ్మోత్సవము అనుచున్నారు. ఇందులకు 
తార్కాణముగా ్రతిదినమునందును ప్రతి ఉత్సవములోను 
ముందుగా బ్రహ్మరథము అను పేరుతో నానావిధాలంకార 
భూషితమును వునోహరమును అగునొక చిన్నరథము 
బయలుదేరుచుండును. 


శాస్త్రము: - ఈ ఉత్సవము బ్రహ్మసంఖ్యాకమగు తొమ్మిది 
దినములు జరుగుటచేత సర్వకామ పద్రమగు బ్రహ్మోత్సవము 
అని చెప్పుచున్నది. 


పరంబ్రహ్మయగు సర్వేశ్వరుని ఉత్సవమగుటచేత నీ ఉత్సవ 
మును బ్రహోత్సవమని సంప్రదాయ వేత్తలు చెప్పుచున్నారు. 
ఇప్పుడు బ్రహ్మోత్సవానంతరము పరదినమున పుష్పయాగ 
మహోత్సవము జరుగుటలేదు. 

24. డోలోత్సవము ( ఊంజలి సేవ) 


అఖిల భువన జన్యస్థితి లయకర్తయై చేతన సంరత్షణాగ్గము 


72 (శీ వేంకటేశ్వర వైభవము 


(తిరువుల) శేషాద్రియందు అర్బావతారమున వేంచేసియున్న 
శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి (ప్రతి సంవత్సరము కన్యామాసము 
నందుగాని, ఆశ్వయజమాసమున నవరాత్రులు యందుగాని జరుగు 
బ్రహ్మోత్సవము నందు ప్రతిదినము రాత్రులయందు వాహనోత్సవము 
జరుగుటకు ముందుగా (శ్రీవారి ఆలయమునకు ముందుగల తూర్పు 
వీథిలోని డోలామండపము నందు, సువర్ణ రత్నాభరణకౌశేయాదివిభూ 
షతుఎలై పుష్పమూలాలంకృతులైన ఉత్సవ (్రీనివాసవూర్తి 
యగు శ్రీ వులయప్పస్వామివారు దివ్యాలంకార విభూషితులగు 
పట్టవంహషులతో కూడుకుని, ప్రాగ్దక్షీ ణవీథంల యందున, 
సోపానములయందును ఉండి వేలాది యాత్రికభక్తజనులు బంధు మిత్ర 
కళత్రాదులతో నిర్నివేషులై ఆనందపరిపూర్ణులై తదేకదృష్టితో 
సేవించుచుండ డోలావిహారము చేయుదురు. ఇది డోలోత్సవము 
(ఊంజలి సేవ  లీలారసాస్వాదన లోలువులైన పట్టమహిషులతో 
కూడుకొనిన శ్రీ స్వామివారి ముఖోల్లాసార్లము చేయు నీ 
డోలోత్సవము (ఉయ్యాల సేవ) దిదృక్షువులగు భక్తజన 
సముదాయములకు ఆనందాతిరేకమును, భక్తి పరాకాష్టను, 
శ్రద్దాతిశయమును, వాంఛి తార్ధ సిద్ధిని కలుగచేయునని శా(న్త్రములు 
చెప్పుచున్నవి. 


25. విజయదశమీ పార్వేట ఉత్సవము 


అఖిల బ్రహ్మాండచ[క్రవర్తియగు తిరుమలయందు వేంచేసియున్న 
శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతిసంవత్సరము విజయదశమి 
దినమునందు పార్వేట (పారువేట) ఉత్సవము జరుగును. 


శ్రీస్వామివారికి ప్రాతఃకాలారాధనము, మాధ్యాహ్నికారాధనము 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 73 


పూర్తి అయిన పిమ్మట, శ్రీమలయప్పస్వామివారు తిరుచ్చియందు 
వేంచేసెదరు. శ్రీవారికి విశేషాభరణముల చేతను విశేషదుకూలముల 
తోను, పుష్పసరములతోను అలంకారము జరిగి హారతి జరుగును. 
వెంటనే నేరుగా పరివారముతో తాళ్ళపాకవారి పార్వేట మండపమునకు 
వేంచేయుదురు. అచ్చట శ్రీస్వామివారికి ఆరాధనము తళియలు నివేద 
నవు జరుగును. ఏవ్ముట తాళ్ళపాకంవారి హారతి జరిగి 
తాళ్ళపాకం వారీకి మర్యాదలు జరుగును. పమ్మట శ్రీవారికి ఆరగింపు 
జరిగి ప్రసాదములు స్వానబహువూన పూర్వకముగా గోష్టికి 
వినియోగము చేయబడును. శ్రీస్వామివారు పార్వేటపూర్తి యొనరించు 
కుని నేరుగా వుహాద్వారవము వద్దకు వేంచేయుదురు. అచ్చట 
హత్తీరాంజీ మఠంవారి హారతి జరిగి ఆ తిరుచ్చిలోనే వరివారములతో 
తిరువీథులు ఉత్సవముగా వేంచేసి మహాద్వారమునకు వచ్చి సన్నిధికి 
వేంచేయుదురు. 


26. దీపావళీ ఆస్తానోత్సవము 


అఖిల [బ్రహ్మాండనియన్తయై, (తిరుమల) శ్రీ శేష్రైలమునందు 
భక్తజన రక్షణార్థమై వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి, ఆశ్వయజ 
బహుళ అమావాస్యా (దీపావళీ) దినమున ప్రతి సంవత్సరము 
ఆస్థానో తృవము జరుగును. శ్రీ స్వామివారికి ప్రాతఃకాలారాధనము 
జరిగిన వెనుక బంగారువాకిలివద్ద గల ఆస్థానవుండపములోని 
సర్వభూపాలవాహనమందు శ్రీమలయప్ప స్వామివారు ఉభయనాంచార్హతో 
సహా వేంచేసెదరు. అచ్చట శ్రీవార్లకు విశేష రతాభరణములతోను 
విశేషములగు పట్టువన్త్రములతోను పుష్పమాలలతోను మనోహరముగా 
అలంకారము జరుగును. పిమ్మట శ్రీవూలస్వామివారి సన్నిధికి 


74 (శీ వేంకటేశ్వర వైభవము 


మాధ్యాహ్నికారాధనమునకు తళియలు సన్నిధికి చేర్చెదరు. 
తరువాత ఆస్థాన ప్రసాదములు పరిచారకులు శిరస్సున ధరించి, 
జియ్యంగార్లతోను పాచక పరిచారకులతోను, అధి కార్లతోను, 
శ్వేతచ్ళత్రములతోను, మంగళవాద్యములతోను ఆనందనిలయ విమానము 
నకు ప్రదక్షిణముగా ధ్వజస్తంభ ప్రదక్షిణముగా ఆస్థానమునకు 
శ్రీవారి సన్నిధానమునయుంచెదరు. అప్పుడు మాధ్యాహ్నిక నివేదనము 
జరుగును. పిమ్మట ఉద్యోగస్టులు (్రీ స్వామివార్లకు యేర్చరచియున్న 
నూతన వనస్త్రములతో జియ్యంగార్లు శిరస్సున పెట్టుకుని శ్వేతచ్భత్రము 
లతోనుు మంగళ వాద్యములతోను, అధి కార్గతోను, పరివారములతోను 
వివూన (ప్రదక్షీణముగా ధజస్తంభమునకు (ప్రదక్షిణవుఎగా 
శ్రీ స్వామివారి సన్నిధానమునకు, గర్భాలయమునకు వెళ్ళి 
శ్రీ వేంకటేశ్వరస్వామివారికి కిరీటవన్త్రం, కఠారివన్త్రం, ఆదితోమాల, 
ఉత్తరీయం, ఈ నాలుగువన్త్రములను శ్రీదీక్షితులవారి ద్వారా సమ 
ర్పణ జరిగి, గోష్టికి తీర్రఛందనాది మర్యాదలు జరుగును. తరువాత 
మిగిలిన రెండు వస్త్రములు వెండితట్టలో పెట్టి జియ్యంగారు శిరస్సున 
పెట్టుకుని ఆస్థానమునకు వచ్చి, శ్రీమలయప్పస్వామివారికి ఒకటి ఈ 
శ్రీవిష్వక్సేసులవారికి- ఒకటి రెండు వస్త్రములు శ్రీ దీక్షితులవారి 
ద్వారా సవుర్పణము జరుగును. పవ్ముట శ్రీవారికి అక్షతా 
రోపణము జరుగును. తరువాత శ్రీ సేనాధిపతి వారికి అర్చకులకు 
మర్యాద జరుగును. పిమ్మట కొలువు మాత్రాదానము జరుగును. 
పిదప హారతులు జరిగి, శ్రీజియ్యంగారువారికి సర్కారు 
వారికీ మర్యాదలు జరిగి ఆస్థాన బహువూన పూర్వకముగా 
గోష్టికి (ప్రసాద వినియోగము జరుగును. శ్రీవారు సన్నిధి కి 
వేంచేయుదురు. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 75 
27. చక్రతీర్థ ముక్కోటి ఉత్సవము 


అఖిల చరాచర నియన్తయై (తిరుమల) శ్రీ శేషపర్వతమునందు 
అర్భావతారమున వేంచేసి యున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధాన 
ముకు (మైళ్ళ) దూరములోగల చక్రతీర్రమున ముక్కోటి వృళ్చిక 
మాసమున శుద్దద్వాదశి యందు జరుగును. 


ఆ దినమున శ్రీ స్వామివారికి ప్రాతఃకాలారాధనము మాధ్యా 
హ్నికారాధనము పూర్తి అయిన పిమ్మట అర్చకులు, పాచకులు, 
పరిచారకులు, ఉద్యోగస్టులు, ఏకాంగి, భక్తులు, యాత్రికులు మంగళ 
వాద్యములతో దేవస్థానము నుంచి మహాప్రదక్షిణముగా చక్రతీర్థమునకు 
వెళ్ళెదరు. అచ్చట నుండు శ్రీవక్రత్తాళ్వారువారికిని, శ్రీ నృసింహస్వామి 
వారికిని, శ్రీ ఆంజనేయస్వామి వారికిని అభిషేకము పుష్పాలంకారము 
ఆరాధనవుఎ జరిగి నివేదనవుం, హారతి అయిన ఏవ్ముట 
ఇష్ట వినియోగపూర్వకముగా గోష్టికి వినియోగము జరుగును. 
తరువాత మంగళ వాద్యములతో అందరు శ్రీవారి సన్నిధానమునకు 
వచ్చెదరు. ఈ చక్రతీర్ణమునము గూర్చి స్క్కందపురాణ మిట్టు చెప్పుచు 
న్నది. పూర్వకాలమున శ్రీవత్సగో(త్రుడును జితేంద్రియుడును 
దయామయుడునగు పద్మనాభ మహర్షి ఈ చక్రత్తీర్రతీరమున పండ్రెండు 
సంవత్సరములు, కొంతకాలము పర్హాహారుడై, కొంత కాలము 
జలాహారుడైై, కొంతకాఆఅము వాయుభక్షకుడై, భగవంతుని గూర్చి 
గొఢమైన తపస్సును చేసెను. ఆ తపస్సునకు సంతోషించి 
శ్రీవేంకటేశ్వరస్వామివారు ఆ పద్మనాభ మహర్షికి శంఖచ(క్రాది దివ్యా 
భరణ భూషతుడై ప్రత్యక్షము నిచ్చి, ఓ పద్మనాభ వుహర్షీ! 
ఈచ[క్రతీర్ణమున కల్రాంతమువరకు నన్ను పూజించుచునుండుము. అని 
చెప్పి అంతర్జానమునొందిరి. ఆ పద్మనాభవుహర్షి శ్రీస్వామివారి 


76 (శీ వేంకటేశ్వర వైభవము 


ఆజ్ఞను శిరసావహించి ఆ చక్రతీర్ధతీరమున తపస్సు చేయుచుండెను. 
ఇట్టుండ నొకనోడు రాక్షసుడు ఆ మహర్షిని భక్షించుటకు వచ్చెను, 
ఆ మహర్షి భయము నొంది శ్రీస్వామివారిని రక్షించమని ప్రార్థించెను. 
శ్రీస్వామివారు తమ చక్రాయుధమును పంపిరి. ఆ చక్రాయుధము 
ఆ దుష్టరాక్షసుని శిరస్సు ఖండఉంచివెచెను. ఆ మహర్షికి రాక్షసబాధ 
విముక్తి ఆయెను. పిమ్మట ఆ మహర్షి చక్రరాజమునుస్తోత్రము చేసి 
ఓ చక్రరాజమా! నీవు భక్త రక్షణార్ధమై ఈ తీరమున ప్రవేశించుము 
అని కోరెను. ఆ చక్రరాజము అట్లే చేసెను. అప్పటినుంచి ఈ 
తీరము చక్రత్రీర్ణమని ప్రఖ్యాతి గాంచినది. ఈ చక్రతీర్థమున స్నానము 
చేసిన వారికి భూత రాక్షసబాధలు తొలగిపోవును. 


28. కైశిక ద్వాదశీ ఆస్తానోత్సవము 


అఖిలభువనరక్షణదక్షుడై (తిరుమల) ఈ వృషాద్రి యందు 
నిఖిల చేతనోజ్జీవనార్థము వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి 
సన్నిధానమున ప్రతి సంవత్సరము కార్తీక శుద్ద ద్వాదశి (క్షీరాబ్టిద్వా 
దశ్సి యందు (కైశిక ద్వాదశి యందు) ఉత్సవము ఆస్టానము 
జరుగును. 


శ్రీవారికి ప్రాతఃకాలారాధనవఎ అయిన వెంటనే 
అపరావతారవుగు ఉగ శ్రీనివాసవమూర్తివారు ఉభయ 
నాంచార్లతోకూడ బంగారు తిరుచ్చిలో వేంచేయుదురు. విశేష 
తిరువాభరణములు సమవముర్చించెదరు. విశేష పుష్పమాలికలచేతను 
అతి రవుణీయముగా అలంక రించ బడినవారలై అరుణోదయ 
కాలముననే ఆనందనిలయ విమాన ప్రదక్షిణముగా చతుర్వీథుల 
ఉత్సవమునకు సర్వపరివారముతో వేంచేయుదురు. చతుర్వీథుల 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 77 


ఉత్సవము పూర్తి అయి సూర్యోదయము కాకమునుపే మండపమున 
గల, సర్వభూపాల వాహనమున వేంచేయుదురు. పిమ్మట శ్రీవారికి 
ఆస్థానాలంకారము జరిగి ఆరాధనము అయి తళియలు నివేదన 
జరుగును. కైశిక ద్వాదశీ ఆస్థానము ప్రారంభమగును. శ్రీ స్వామివారికి 
అత్షతారోపణము జరిగిన మీద (్రీవారిపాదవుల యందు 
సమర్పింపబడి యున్న కైశికపురాణమును కాలక్షేపము చేయుటకే 
కోటి కన్యాదానం వారికి పరివట్టం కట్టి యిచ్చెదరు. వారు భక్త 
జనమునకు ఆనందతరంగములుగా కైశికభక్త చరిత్రమును కాలక్షేపము 
చేసెదరు. పూర్తీ అయిన వెంటనే వారికి బహుమానము జరుగును. 
తరువాత పంచముఖాల కొల్వు అయి హారతులు అయి జియ్యంగారు 
వారికి సర్కారు వారికి మర్యాదలు జరిగిన వెనుక గోష్టికి స్థాన 
బహువూన పూర్వకముగా (శీవారి ప్రసాదము వినియోగము 
చేయబడును. ఆరాధనము అయిన తరువాత శ్రీ తాతాచార్యుల వారికి 
శ్రీ స్వామివారి సన్నిధానమున మర్యాదలు జరిగి మర్యాదలతో వారిని 
విడిదికి పంపించెదరు. శ్రీవారు సన్నిధానమున ప్రవేశించెదరు. 


29. కార్తిక దీపోత్సవము 


అఖిల సత్వదయైకసాగరుడై, ఆపత్సఖుడై ఆనందాద్రియని 
పురాణ (ప్రఖ్యాతికాంచ మానవులకు పరబ్రహ్మదర్శనానందమును 
సమకూర్చు తిరుమల యందు, మానుషానందమును, దేవానందమును, 
నిత్యానందమును కూడా ప్రదానము చేయ అర్హావతారమున వేంచేసి 
యున్న శ్రీవేంకటేశ్వరస్వామివారి సన్నిధానమున ప్రతిసంవత్సరము 
కార్తిక మాసమున పర్వమగు పూర్ణిమయందు అజ్ఞ్జానాంధకారనివర్తక 
మగు దీపోత్సవము జరుగును. 


78 (శీ వేంకటేశ్వర వైభవము 


ఆ పర్వదినమున శ్రీ స్వామివారికి సాయంకాలారాధనములో 
తోమాల, అర్చనము నివేదనము జరిగి శ్రీ భాష్యకారులవారికి 
నివేదనము జరిగిన పిమ్మట పర్వదీపోత్సవము ప్రారంభమగును. 


అంతట శ్రీవారి ప్రథమ స్రాకారములో ఈశాన్యభాగమునయున్న 
పరిమళం అరయందు అధి కారులు, జియ్యంగార్గు, ఏకాంగులు, 
పరిచారకులు అందరు సమావేశమయ్యెదరు. 


అచ్చట అంతకు పూర్వమే పరిచారకులువచ్చి యేర్సాటుచేసి 
యున్న నెయ్యితోనిండి వత్తులుగల 35 కుంపట్లు 35 మూకుళ్ళు 
30 అరకంచట్ను ఈ మొత్తము నూరు దీపపాత్రములయందును 
శ్రీ జియ్యంగార్లు దీపారాధనము చేసెదరు. 


పిమ్మట జియ్యంగార్లు, పారుపత్యదారు ఇతర ఉద్యోగస్టులు, 
భక్తులు అందరు భక్తిశ్రద్దలతో ఆ దీపపాత్రములను తీసుకుని, 
మంగళవాద్యములతో, పంచముఖాలతో వెండిబెత్తాలతో శ్వేతచ్చత్రము 
లతో చామరములతో ఇతర మర్యాదలతో భక్తజనముతో ధ్వజ ప్రదక్షిణ 
ముగా విమాన ప్రదక్షిణముగా వచ్చి శ్రీవారి సన్నిధానమునకు 
వెళ్ళెదరు. 


ఆలయమునందవకాశము లభి ౦ంచనివారు ఆస్టానమండపము 
నందును పార్శ్వములయందును నిలుచుకొని అత్యుత్సాహముతో 
దర్శించుచుందురు. 


శ్రీవార్ల 'సన్నిధానమున అర్చకులు పుణ్యాహవాచనముచేసి 
ఆ దీపపాత్రములను శుద్దియొనరించి, అయిదు దిపపాత్రములను 
(కుంవట్లను) క్రమముగా తీసుకుని, మంత్రములతోను, దివ్య(ప్రబంధ 
పాశురములతోను శ్రీవారికి హారతి చేయుదురు. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 


పిమ్మట కుంపట్లు, మూకుళ్ళు, అరకంచట్లు ఈ క్రీ 
వివరించిన విధముగా ఆయా స్థానములయందు ఉంచెదరు. 


ఆ ఎవరము 


1. బ్రహ్మాఖండము 2. కులశేఖరవడి 3. శ్రీరాములవారి 

4. బంగారువాకీలి 5. ద్వారపాలకులు 6. గరుడాళా 
7. విమానము గరుడాళ్వారు సన్నిధి 8. శ్రీవరదరాజస్వామి సః 
9. పోటు అమ్మవారు 10. బంగారుబావి 11. కళ్యాణమండః 
12. బొక్కసపు అర 13. పరకాల అర 14. వాహనము 
15. రికారు అర 16. కైకాల అర 17. వగపడీ 

18. తాళ్ళపాకం అర 19. తొట్టితీర్ణము 20. డ్రీసీనాధి 
21. సభ 22. గ్ర భాష్యకారులవారి సన్నిధి 23. మంచం అర 
చందనం అర 25. శ్రీన్ససింహస్వామి సన్నిధి 26. పరిమళము 
27. వుధ్యపడికావలి 28. ధ్వజస్తంభము 29. బలిపీ€ 
30. తిరుమలరాయమండపము 31.తేరుబొమ్మల అర 32. ఉగ 
33. పడిపోటు 34. పిండిపోటు 35. పూలబావి ౩6. యము! 
౩7. క్షేత్రపాలకులు 38. రంగనాయకమండపము 39. మహాద్వా 
40. పెద్దస్వాముల వారికి 41. చిన్నస్వాములవారికి 42. ఏ! 
వారికి 43. అర్చకులకు 44. బ్రహ్మతంత్రంవారికి 45. గవే 
46. దోవభాష్యకార్గ్లు 47. గోగర్భ కేత్రపాలకులు 48. 

ఆంజనేయులు 49. పుష్కరిణీ ఆంజనేయులు 50. శ్రీ వరాహ; 
51. భాష్యకార్లు 52. స్వామి పుష్కరిణి ఇవి యేబది ౩ 
స్థానములుగా (గ్రహించవలెను. శ్రీవారి విమానంవద్ద పెట్టు కు 
దీపములు అయిదున్నూ అర్చకులు ఏకాంగి గొల్లమాత్రము తీస 


80 (శీ వేంకటేశ్వర వైభవము 


వెళ్ళి పెట్టెదరు. తరువాత మంగళ వాద్యములతో అందరు విమాన 
ప్రదక్షిణముగా సంపంగి ప్రాకారములో ప్రదక్షిణముగా [్రీవరాహ 
స్వామివారి సన్నిధానమునకు వెళ్ళెదరు. అచ్చట అర్చకులు, ఏకాంగి, 
పారుపత్యం, ఇతర ఉద్యోగస్పలు సన్నిధి లోనికి వెళ్ళి, రెండు 
కుంపట్ల దీపములతో శ్రీ వరాహస్వామివారికి హారతి చేసి సన్నిధి 
యందు ఉంచెదరు. పిమ్మట శ్రీస్వామి పుష్కరిణియందు రెండు 
అరకంచట్లు విడిచెదరు. 


శ్రీజియ్యంగారు ప్రారంభమున దీపారాధనము చేసిన వెంటనే, 
పరిచారకులు పరివారములు బంగారు వాకిలివద్దను, విమాన ప్రదక్షిణ 
పార్శరముల యందును, ధ్వజ వార్శములయందును పడికావలి 
పార్ణ్యముల యందును తైలముతో ప్రమిదలయందు ఆరువందల 
దీపారాధనములు చేయుదురు. ఇటుల పర్వమునందు యేడువందల 
దీపారాధనములు జరుగును. ఈ మహత్తర విషయమును చూచి 
“ప్రబోధానురక్తులగు శ్రీకృష్ణస్వామివారు భీష్మపర్వమునందు అజ్ఞాన 
నివర్ణకములగు యేడువందల గీతాళ్లోకములచేత ప్రకాశించుచూ తమ 
తత్త్వమును ప్రకాశింపచేసేరి. అటులనే వౌనముద్రానురక్తులగు 
శ్రీవేంకటేశ్వరస్వామివారు ఈ కార్తికిక పర్వమునందు అంధకార 
నివర్ణకములగు యేడువందల ఆగమిక దీవములచేత ్రకాశించచూ తమ 
తత్త్వవలును ప్రకాశింపచే యుచున్నారు.*” అని విజ్ఞానవేత్తలు 
ఆనందపడుచున్నారు. 

ఇటుల దీపములన్నియు ఉచిత స్థానములలో ఉంచిన తరువాత 
అందరు మంగళవాద్యములతో శ్రీవారి సన్నిధికి వచ్చి పరిమళం అరలో 
సభవారు ఉంచిన తెలపాత్రమును గ్రీజియ్యంగార్జు తీసుకుని వాద్యములతో 
అందరు విమాన ప్రదక్షిణముగా శ్రీవారి సన్నిధి లోనికి వెళ్ళెదరు. 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 81 


అచ్చట అర్చకులు ఆ తైలమును తీసుకుని (శ్రీవారి 
పాదములకు 'సమర్పించెదరు. శేషించిన తైలమును ఏకాంగి వారు 
తీసుకుని వాద్యములతో విమాన ప్రదక్షిణముగా (్రీభాష్యకారుల 
వారి సన్నిధి కి వచ్చి వారికి సమర్పించెదరు. శేషించిన తైలమును 
అచ్చటనే గోష్టికి స్థానబహువూన పూర్వకముగా వినియోగము 
చేయుదురు. 


పిమ్మట (క్రవుముగా (శ్రీవారికి నివే దింపబడిన అప్పంపడి 
ప్రసాదమును శ్రీభాప్యకారులవారి సన్నిధి నుంచి మంగళ వాద్యములతో 
పెద్ద జియ్యంగారి మఠమునకు పంపెదరు. 


ఇదియే కార్తికపర్వ దీపోత్సవ వైభవము. 


30. దీపావళీ దీపోత్సవము 


(శియఃపతియ్బై, అవాప్తసమస్తకాముడై ఆ శ్రితజనరక్షణార్టము 
వరాహాద్రియని పురాణ ప్రఖ్యాతిగాంచిన తిరుమలయందు శ్రీ వరాహ 
స్వామివారి సన్నిధానమునందు అర్భావతారమున వేంచేసియున్న 
శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానమున ప్రతి సంవత్సరము 
ఆశ్వయుజ బహుళామావాస్యా పర్వదినమున దీపావళీదీపోత్సవము 
జరుగును. 


ఈ దినమున శ్రీస్వామివారికి సాయంకాలారాధనమునకు పూర్వ 
ముగా శ్రీవారి విమాన ప్రదక్షిణపార్వములయందును, కల్యాణమండ 
పమునందును, రంగమండపమునందును, ధ్వజస్తంభ పార్గ్వముల 
యందు తండ్లు కట్టియు పడికావలి పార్శషములయందు తండ్లు 
కట్టియు శ్రీవరాహస్వామివారి సన్నిధానమునందును ప్రమిదలు పెట్టి 


82 (శీ వేంకటేశ్వర వైభవము 


ఆ సమయమున దీపావళీనామము సార్దకమై ్రీస్వామివారి 
సన్నిధానమందును శ్రీవరాహస్వామివారి సన్నిధానమందును అనేక 
దిపపంక్తులతో విరాజిల్లు నా అమావాస్యా పర్వము పూర్ణిమా పర్వ 
ముగా నుండుటచే, భక్తజనము పరమానందము నొందుదురు. 


అనేకములగు ఆ దీపపంక్తుల యొక్క తేజః పుంజములచేత 
దేదీవ్వమానముగా ప్రకాశించుచు. గ్రీవరాహస్వామివారు “నా సన్నిధాన 
ముననున్న తమ సన్నిధానమునందువలె దీపారాధనాది సర్వకెంకర్యము 
లును చేయించుచూ తన మహోత్సవాన్తమునందు నా సన్నిధానమునకు 
వచ్చి అవభ్భథమును చేసుకొనుచూ తన కృతజ్ఞతను ప్రకటించుచున్నాడు 
శ్రీ వేంకటేశ్వరస్వామివారు? అని వారి కృతజ్ఞతను గమనించి తమరు 
ఆనందమును వెల్లడించుచున్నారు అనునట్లు వేంచేసియుండురు. 


తరువాత శ్రీ స్వామివార్ల సన్నిధానములయందు సాయంకాలా 
రాధనములు ప్రారంభమై సర్వోపచారములు జరిగి కోవెలలో 
తీర్మానము చేయబడును. 


31. ధనుర్మాస ప్రారంభోత్సవము 


అనాలోచిత విశేషాశేషలో కశరణ్యుడై, ఆశ్రిత వాత్సల్యైకమహో 
దధియై ఈ శేష పర్వతమునందు (తిరుమలయందు) అర్భావతారమున 
స్ధానకముగా వేంచేసి యున్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధానమున 
ప్రతి సంవత్సరము ధనుర్మాస ప్రారంభమున ప్రారంభోత్సవము 
జరుగును. 


ఆ దినమున ఉషఃకాలమునకు పూర్వమే అర్చకస్వాములు 
జియ్యంగార్గు, ఏకాంగులు, పరిచారకులు (శీవై ష్టవ స్వాములు 
భాగవతోత్తములు, భక్తులు అందరు సుప్రభాతమునకు విమాన 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 83 


ప్రదక్షిణము చేయుచు వచ్చి శ్రీస్వామివారి సువర్ణ ద్వారము ముందు 
చేరెదరు. అర్బక స్వాములు మామూలుగా సుప్రభాతము చేయుచు 
గొల్ల తాళములు తీసి కవాటములను తెరువగానే జియ్యంగార్లు 
ఏకాంగులతో సహా ఆలయమున శ్రీవారి సన్నిధానమున ప్రవేశించెదరు 
- శ్రీవెష్టవస్వాములు అచ్చటనే యుండి శ్రీస్వామివారికి మామూలుగా 
మేలుకొలుపు, సుప్రభాతములను పఠించక శ్రీ తొండర డిప్పొడి 
యాళ్వారు సాయించిన [ద్రావిడ భాషామయములగు తిరుప్పళ్ళి ఎళుచ్చి 
దివ్య (ప్రబంధ పాశురములను సుప్రభాత స్థానములో పరి ంచెదరు. 
తరువాత [క్రవుముగా ఆరాధనము ప్రారంభవుగును. అర్చన 
సమయములో ఆరాధకులు సంసారసముద్ర సముత్తరణ సాధనములను 
శ్రీవారి పాదాబ్బములను మిరాశీదార్లు సహస్రనామములు చెప్పుచుండ 
బిల్వదళములతో నర్భించెదరు. తరువాత నివేదన సమయములో 
మామూలు ప్రసాదములుగాక ధనుర్మాస ప్రయుక్తములగు విశేష 
ప్రసాదములు శ్రీస్వామివారికి నివేదనము చేయబడును, పిమ్మట 
శ్రీ వైష్టవస్వాములు జియ్యంగార్లు భాగవతోత్తములు శాత్తుమొర 
సవుయములో శ్రీకృష్ణస్వామివారిని గూర్చి గోపికలొనరించిన 
వూసవ్రతములనే ధనుర్మాసవ్రతవమూచ రించుచూ శ్రీ ఆండాళ్‌ 
సాయించిన తిరుప్పావు ముప్పది పాశురములలో మొదటి పాశురమును 
అనుసంధానముచేసి శాత్తుమొర పూర్తి యొనరించెదరు. తరువాత 
శ్రీవారికి ఆరగింపు జరిగిన పొంగలి మొదలగు విశేష ప్రసాదములు 
శ్రీ భాష్యకారులవారి సన్నిధానమున స్థానబహుమాన పూర్వకముగా 
గోష్టికి వినియోగము చేయుదురు. తరువాత క్రమముగా నేకాంళ 
సమయమురాగా ఆ ఏకాంత సమయములో ప్రపంచమునుద్దరింపబూన 
ద్వాపరాన్తమున దయావాత్సల్య (ప్రేమాతిశయములుప్పతిల శపథమా? 
రించి చరమ సందేశమును ప్రసాదించిన శ్రీ గోదాదేవీ ప్రియులగ 


84 (శీ వేంకటేశ్వర వైభవము 


శ్రీ కృష్ణస్వామి వారికి ఉష్ణోదకముచే అభి షేకమొనరించి అలంకరించి 
శయనమును చేయుదురు. ఇటులనే ధనుర్మాసము ముప్పది దినములు 
శ్రీ స్వామివారికి సుప్రభాత సమయమున ద్రావిడ భాషామయమగు 
30 పాశురములచే సుప్రభాతమును అర్భన సమయములో బిల్వదళము 
లతో శ్రీవారి పాదార్భనమును నివేదన సమయములో, విశేషప్రసాదని 
వేదనమును, శాత్తుమొర సమయములో శ్రీ ఆండాళ్‌ సాయించిన 
తిరుప్పావుముప్పది పాశురములలో దినమున కొక్కొక్క పాశురము 
చొప్పున అనుసంధానముచేసి శాత్తుమొరయు, శ్రీ భాష్యకారులవారి 
సన్నిధానమున శ్రీభాగవతగోస్టికి విశేష ప్రసాద వినియోగమునారాత్రి 
ఏకాంత సమయములో శ్రీకృష్ణస్వామివారికి శయనమును విశేషములుగా 
జరుగును, 


32. అధ్యయనోత్సవము 


ప్రపన్నజనపారిజాతమై (తిరుమల) వేదగిరి యందు అర్వావ 
తారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానమున 
ధనుర్మాసమున శ్రీ వైకుంఠైకాదశికి పూర్వమునను, పరమునను 
దివ్య ప్రబంధాధ్యయనోత్సవము జరుగును. 


అధ్యయనోత్సవము శ్రీవైకుంఠైకాదశికి పదకొండు దినములు 
పూర్వముగా ప్రారంభమగును. ప్రారంభ దినమున శ్రీస్వామివారికి 
సాయంకాలారాధనములో తోమాలసేవా అర్బనానంతరము దోశపడి 
ఆరగింపు అయిన తరువాత శ్రీ మలయప్పస్వామివారు (శీ భూదేవు 
లతో సహా సేనాధి పతి వారితో సహబయలుదేరి శ్రీవారి ఆలయము 
నకు దక్షిణ భాగమున యున్న కల్యాణమండపమునకు వేంచేసెదరు. 
అచ్చట సువర్ణ సింహాసనమును శ్రీభూదేవులతో సహా ప్రాజ్ముఖముగా 


తిరుమల [శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 


నలంకరించెదరు. శ్రీ సేనాధి పతివారు వెనుక పీఠమునందు దక్షి౯ 
ముఖముగా వేంచేయుదురు. తరువాత శ్రీవారిసన్నిధానమున శాత్తు: 
కాగానే శ్రీ భాష్యకారుల వారు తమ ఆలయము నుండి శ్వేతచ్చ; 
మర్యాదలతో మంగళ వాద్యములతో బయలుదేరి శ్రీవారు వే, 
యున్న కల్యాణమండపమున వేరొక సింహాసనము నలంకరించెః 
తరువాత శ్రీవారి పరివారము క్రమముగా బంగారు వాకిలి బీగవ 
వేసి ఆ బీగములు పట్టుకుని వచ్చి శ్రీ సేనాధి పతివారి వద్ద వవ్ప 
చేసెదరు, తరువాత శ్రీవార్లకు ప్రసాదములు నివేదనము ¢ 
శ్రీ సేనాధి పతివారి కిన్ను, [్రీభాష్యకారుల వారికిన్నీ తిరు పరి! 
కట్టిన మీదట దివ్యప్రబంధాధ్యయనము (పగల్పత్తు) ప్రారంభమ? 
తరువాత శ్రీమలయప్పస్వామివారికి హారతి అయి (్రొసీనాధి పతి; 
పుష్పమాలాసవురణము జరిగి మర్యాదలు జరుగును. అట 
శ్రీభాష్యకారుల వారికి పుష్పమాలా సమర్పణము జరిగి మర్యా 
జరుగును. తరువాత శ్రీ జియ్యంగారు వారికి సర్కారు. : 
మర్యాదలు జరిగి గోష్టికి సానబహుమాన పూర్వకముగా చ 
తాంబూలస్రసాద వినియోగము జరుగును. పిమ్మట శ్రీమలయవ్ప; 
వారు, 'శీభూదేవులు, సేనాధి పతివారు కల్యాణ మండపము 
వేంచేసి యుందురు. శ్రీభాష్యకారులవారు శ్వేతచ్చత్రాది మర్యా! 
తమ ఆలయమునకు వేంచేయుదురు. పిదప బంగారు వాకిలి 

తీర్మానము జరుగును. ఇట్ట్లుగా పదిదినములు దివ్వ [ప్రబంధా? 
నము జరిగి పదకొండవ దినమునందు పగల్పత్తు చిన్నశ్రాత్తు 
జరుగును. ఇరువదిమూడు వేల పాశురములు దివ్వ ప్రబంధము 

యనము చేయబడును - మరుదినమగు శ్రీ వైకుంరైకాదశి & 
నందు దివ్య ప్రబంధాధ్యయనము రాపత్తు ప్రారంభము. వేదపారా 
ప్రారంభము జరుగును. ఇట్టుగా దివ్య ప్రబంధాధ్యయు. 


86 (శీ వేంకటేశ్వర వైభవము 


అయిదు దినములు జరిగి ఆరవదినమునందు శ్రీస్వామివారికి 
(శీభూదేవులకు ప్రణయకలహోత్సవము జరుగును. తరువాత నాలుగు 
దినములు దివ్యప్రబంధాధ్యయనము ఇటులనే జరుగగా ఈ రాపత్తు 
పదిదినములు వది వందల పాశరములు పూర్తి జరిగి దివ్య ప్రబంధము 
పూర్తిగా అధ్యయనము జరుగును. గాన రాపత్తు పదవదినమునందు 
పెద్దశాత్తుమొర జరుగును. 


3౩. శ్రీ వైకుంఠ ఏకాదశీ ఉత్సవము 


సకల జగన్నియన్తయై (తిరుమల) సప్తగిరుల యందు అర్వావ 
తారమున వేంచేసి యున్న శ్రీవేంకటేశ్వరస్వామివారికి ధనుర్మాసమున 
శుద్దికాదశి యందు ముక్కోటి ఏకాదశీ ఉత్సవము జరుగును. 


ఈ దినమున ్రీస్వామివారికి ప్రాతఃకాలారాధనము పూర్తిగా 
అయిన పఏమ్మట కల్యాణమండపమునందు శ్రీమలయప్పస్వామివారు 
వజ్రకవచాది విశేష తిరువాభరణములు సమర్శించబడి సువర్హతిరుచ్చి 
యందు ఉత్తరాభి ముఖముగా వేంచేయుదురు. పిమ్మట ముక్కోటి 
ఏకాదశి ఆస్టానమున జరుగును. శ్రీవారికి ఆరాధనము జరుగును. 
తళియల నివేదనము అయి స్థాన బహుమాన పూర్వకముగా గోష్టికి 
ప్రసాద వినియోగము జరుగును. పివ్ముట శ్రీవారు 
సమస్తపరివారములతో మంగళవాద్యములతో తిరువీథులలో ఉత్సవము 
జరిగి, కల్యాణవుండపమునకు వేంచేయుదురు. ఈ దినమున 
అరుణో దయమునకే వైకుంఠద్వారము తెరువబడును. 


34. శ్రీ స్వామి పుష్కరిణీతీర్థ ముక్కోటి ఉత్సవము 


అనాలోచిత విశేషాశేషలోకశరణ్యుడై ఈ శేషాచలమునందు 


నహ ra వు అజ అ వ బాదు లు 


గ టు te 








fon nu SID 
న TR 





చ. నో! శ 
టా యట (/ 

Be sen లో కోర నే 
Rly లా క స MN 
ర. Snel 
రే 


గ గ, 


క Mian de సల! J 













AMT 2 ARNT TE 10) 
PENI tA? a 
oh AT డ్రా మం. 


కం 
మ 


( 
(ప (a 
గ్‌ 


rte RET నా TTR STE TT i Sie DEEL I ETT ete a TERE sad యది? | 


య 



















ళీ Ma సల్ల 
సి శరభ టో hh 


ఆ జ, శత bb, hy 


Ge ష్‌ వా : 
pO స 1 
1 [| 

న. లో ౪ 


‘Es 
fr 
( 


నా నప... స 
నా నామా 


న ean న క ra uae Rae | RET STE నజ 





& 


క్ని జా మ కక ము బా స వ ల జ 
ఆంబగలెనరన్వామి వరి పమిత్రోత్సనము 
క్‌ 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 


(తిరుమలయందు) అర్భావతారమున వేంచేసియున్న శ్రీ వేంక! 
స్వామివారి దివ్యాలయుమునకు ఈశాన్య భాగమున ని 
పుష్కరిణీయను పుణ్య తీరరాజము కలదు. (ప్రతి సంవత్స 
ధనుర్మాసమున శుక్ర పక్షద్వాదశి దినమునందు అరుణోదయ స 
మున భువనత్రయవుందును ప్రసిద్దమైన మూడుకోట్లయే 
లక్షల పుణ్య తీర్ణములన్నియు వత్సరవుంతయు తవుయ. 
పాపాత్ములు స్నానము చేయుటవేత తమకు సంక్రమించిన పాపజు 
నంతయు తొలగించుకొనుటకుగాను ఈ స్వామి పుష్కరిణియ 
సాన్నిధ్యమును చేయగలవు. పాపవిముక్తిని బడయగలవు ౫ 
ఆ దినమున అరుణోదయకాలమున గ్రీస్వామిపుష్కరిణియందు 
విముక్తికై స్నానము చేసిన మాత్రమున మానవులకు మూడు 
యేబది లక్షల పుణ్యతీర స్నానఫలములభించును: మరియు ఆది; 
శ్రీ స్వామి పుష్కరిణియందు స్నానము చేసి దాన జవ, హోమ 
జరిపిన మానవులకు, మెరుశ్చంగా గ్రమునందును చైలాసమునం?¢ 
మందరపర్వతమునందును, పాతాళమునందును, ద్వీపాన్తర 
యందును యెన్ని పుణ్యత్తీరములు కలవో అన్ని పుణ్యత్తీర్రములస్తా 
చరించి, షోడళ వుహాదానములు జపములు హోవుములు: 
మానవులకు యెంత పుణ్యములభించునో అంతపుణ్యము ల 
గలదు, అన్ని తీర్రములకు స్వామిని యగుటచే, నీ తీరము 
స్వామిపుష్కరిణియను నామధేయము లభించినది. ఈ పుణ్యదిన 
శ్రీస్వామిపుష్కరిణిలో స్నానమాచరించి ఆశ్రిత వాత్సల్యజలధి 
శ్రీ స్వామివారిని సేవించి త్మీర్రప్రసాదములను స్వీకరించిన వారికి 
కామితార్టసిద్దియెగాక్క చరమ పురుషార్థము కరతలగతమని వ 


88 (శీ వేంకటేశ్వర వైభవము 
35. పార్వేట ఉత్సవము 


జగన్నియమనలీలారసికుడై (తిరుమల) ్రీశేషైలమునందు 
అర్హావతారములో వేంచేసి యున్న శ్రీవేంకటేశ్వరస్వామి వారికి పార్వేట 
ఉత్సవము మకరసంక్రమణమునకు పరదినమునందు జరుగును. 

ఆ దినమున శ్రీస్వామివారికి ప్రాతకాలారాధనము మాధ్యాహ్ని 
కారాధన పూర్తి అయిన తరువాత శ్రీమలయప్పుస్వామివారు వెండి 
తిరుచ్చిలో వేంచేయుదురు. శ్రీకృష్ణస్వావివారు, వురియొక 
తిరుచ్చిలోను వేంచేయుదురు. వెంటనే ప్రదక్షిణము లేకనే పార్వేట 
మండపమునకు వెళ్ళి, ఆ మండపమునందు పుణ్యాహము జరిగిన 
పిమ్మట మంచెలో వేంచేయుదురు. శ్రీస్వామివారికి ఆరాధనము, 
నివేదనము జరిగి హారతులు అయిన పిమ్మట ఉభయదార్లకు 
తాళ్ళపాకంవారీకి, మఠంవారికీ మర్యాదలు జరిగి సాన బహుమాన 
పూర్వకముగా గోష్టికి వినియోగము జరుగును. తరువాత శ్రీమలయప్ప 
స్వామివారు శ్రీకృష్ణస్వామి వారు మండపమును వదలి స్రాంగణమునకు 
వచ్చెదరు. ్రీకృష్ణస్వామివారిని మాత్రము సన్నిధి గొల్లపూజ చేసిన 
చోటుకు వేంచేపుచేసి పాలువెన్న ఆరగింపు అయి హారతి జరిగిన 
పిమ్మట శ్రీమలయప్పస్వామివారి సన్నిధి కి వెళ్ళెదరు. తరువాత 
ఆ గొల్ల సమర్పించిన పాలు వెన్న (శ్రీమలయపృస్వామివారికి నివేదనము 
హారతిఅయి గొల్లకు బహుమానము జరుగును. తరువాత శ్రీమలయప్ప 
స్వామివారు ముందునకు కొంత దూరము పరుగెత్తి వారి తరపున 
అర్చకులు బాణమువేసిన పిమ్మట వెనుకకు వచ్చెదరు. ఇట్లు మూడు 
సార్గు జరుగును. తరువాత శ్రీవారు వుహాద్వారమునకు వేంచే 
యుదురు. అచ్చట హత్తీరాంజీ మఠమువారికి బెత్తముఇచ్చి తిరువీథుల 
ఉత్సవములో వేంచేయుదురు. ఈ సమయములో శ్రీకృష్ణస్వామివారు 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 89 


సన్నిధి కి వేంచేయుదురు. శ్రీమలయప్పస్వామివారు ఉత్సవము పూర్తి 
అయి మహాద్వారమునకు వచ్చి హత్తీరాంజీవారి బెత్తమును తీసుకుని 
సన్నిధి లోనికి వేంచేయుదరు. 


36. శ్రీరామకృష్ణతీర్ధ ముక్కోటి 


అపార కరుణా సముద్రుడై (తిరుమల) శ్రీ వేంకటభూధరము 
నందు అర్బావతారమున వేంచేసియున్న ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధాన 
మునకు ఆరు మైళ్ళ దూరములోగల రామకృష్ణ తీరమున ముక్కోటి 
ప్రతిసంవత్సరము మకర మాసమున పుష్యమీ నక్షత్రయుక్తబుగు పూరి 
మాశుభపర్వదినమునందు జరుగును. 

ఆదినమున శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రాతఃకాలారాధనము 
మాధ్యాహ్నికారాధనము పూర్తి అయిన తరువాత, అర్చకులు పాచకులు 
పరిచారకులు, ఉద్యోగస్టులు, ఏకాంగి, భక్తులు, యాత్రికులు అందరు 
వుంగళవాద్యవులతో దేవస్థానము నుండి శ్రీరావుకృష్ణ 
తీరమునకు వెళ్ళెదరు. అచ్చట గల శ్రీకృష్ణస్వామివారికి అభిషేకము 
పుష్పాలంకారము ఆరాధనము తయారొనరించిన తళియ నివేదనము 
హారతి అయి గోస్టికి మామూలు ప్రకారం చందన తాంబూల ప్రసాద 
వినియోగము జరుగును. పిమ్మట అందరు శ్రీరామకృష్ణ తీర్థము నుండి 
వాద్యములతో శ్రీవారి సన్నిధానమునకు వచ్చెదరు. 


ఈ రామకృష్ణ తీర్టమునుగూర్చి స్కంద పురాణమిట్లు చెప్పు 
చున్నది. పూర్వకాలమున ఈ వేంకటాద్రియందు రామకృష్ణుడను ఒక 
మహర్షి తపస్సుచేయుచూ స్నానార్థమై ఒక తీర్థమును కల్పించుకొనెను. 
అచ్చట ఆ మహర్షి అనేక వందల సంవత్సరములు గాఢమైన తపస్సు 
చేయుచుండ శరీరమందు వుట్టలు పెట్టెను. ఆ మహర్షి అది గుర్తించకనే 


9౧ (శీ వేంకటేశ్వర వైభవము 


తపస్సు చేయుచుండెను. అది చూచి దేవేంద్రుడు మేఘములను పంపి 
వర్షింపచేసెను. అట్లు గాఢముగా యేడు దినములు వర్షించినను 
ప్రబలమైన గర్జితములు బయలుదేరినను పిడుగులు కూడా వల్మీక 
ప్రాంతమున పడినను, వీటిని గుర్తింపకనె ఆ మహర్షి తపస్సు 
చేయుచుండెను. అప్పుడు (్రీస్వామివారు శంఖచక్రగదాధరుడై గరుడ 
వాహనారూఢుడై ఆ మహర్షి తపస్సుకు సంతసించి ప్రత్యక్షమై 
ఓ తపోనిధీ! రామకృష్ణ ఈనా ఆవిర్భావదినమగు మకర మాసము 
నందలి పుష్యమీ నక్షత్రయుక్త పూర్ణిమా పర్వదినమునందు దేవతలు 
దిక్పాలకులు స్నానార్టమై వచ్చి స్నానముచేసి పవిత్రులగుచున్నారు. 
ఈ దినమున యే మానవులు ఈ తీర్థమునందు స్నానము చేయు 
చున్నారో వారలు సర్వపాప విముక్తులగుటయేకాక సర్వాభీష్టములను 
పొందగలరు. నీ పేరుతో ఈ తీరము ఖ్యాతినొందలగదు. అని 
(శ్రీరామకృష్ణ మహర్షికి చెప్పి శ్రీస్వామివారు అంతర్భానమునొందిరి. 
అట్టు మహాతీర్టమున నిరుక్త పుణ్యకాలమునందు స్నానముచేసి 
శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించిన వారు అనంతపుణ్యఫలములను 
బడయగలరు. 


37. ప్రణయకలహోత్సవము 


ఆశ్రితరక్షాపరాయణుడగు శ్రీ వేంకటేశ్వరస్వామివారికి మధ్యాహ్ని 
కారాధనము జరిగిన పిదప (శ్రీ మలయప్పస్వామివారు తిరుచ్చిలో 
వేంచేసి మహాప్రదక్షిణముగా సకల పరివారములతో ఏకాంగి మఠము 
ముందుకు వేంచేయుదురు. తరువాత ఉభయనాంచార్లు మరియొక 
తిరుచ్చిలో వేంచేసి అ(ప్రదక్షిణముగా (శ్రీస్వామివారి ఎదుటకు 
వేంచేయుదురు. జియ్యంగారువారికి పౌరాణికులకు తిరుపరివట్టం 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 


కట్టెదరు. పౌరాణికులు పురాణమును చదువుదురు. జియ్యంగ 
వారు, ఉభయనాంచార్గ వద్ద నుండి శ్రీమలయప్పస్వామివారి మీద 
శ్రీస్వామివారి వెనుకకు మూడు పూలచెండ్లు వేయవలయు 
అందుమీద గ్రీస్వామివారు వెనుకకు కొంచెము దూరము వెళ్ళెడ 
(పరిగెత్తెదరు) తరువాత ప్రబంధపారాయణం సంగీతము వరా? 
యథాప్రకారము వేంచేయుదురు. ఈ (ప్రకారము మూడు పరా 
ములు జరుగును. పురాణము పూర్తి అగును. పమ్మట క్రమవ 
శ్రీస్వామివారికి ప్రదక్షిణముగా ఉభయనాంచార్లు ఎడమ పార్శ్వము 
వేంచేసెదరు. పిమ్మట శ్రీవారు శ్రీభూదేవులు పుష్పమాలికలను మ 
కొనెదరు. పిమ్మట ఎకాంగికి, పౌరాణికులకు మర్యాదలు జరు? 
శ్రీవారు తాయార్లు కల్యాణమండపమునకు వేంచేయుదురు. 


38. రథసప్తమీ ఉత్సవము 


ఆ శ్రితమనోరథపరిపూరణ కాముడై (తిరుమల) గ్రీవేంకట్లో 
నందు అర్బావతారముగా నవతరించిన శ్రీ వేంకటేశ్వరస్వామి. 
ప్రతి సంవత్సరము మాఘ శుద్దస్తపమీ శుభదినమున రథ 
వర్హయుక్తములగు ఉత్సవములు జరుగును. 


ఆ రథసప్తమీ దినమున అరుణోదయ కాలమునకు ప్రాతః 
రాధనము పూర్తి అయి శ్రీమలయప్పస్వామివారు, ఆలయము 
వాహన మండపమునకు వేంచేసి సూర్యప్రభ వాహనము నథి 
వ జకవచాద్యలంకార భూ షితులై సర్వ పరివారవుల 
వేంచేయుదురు. శ్రీస్వామివారు ఉత్సవములో వాయువ్య భాగవ 
వేంచేయు సమయమునకు సహగస్రకిరణుడగు సూర్యుడు, కల 


92 (శ్రీ వేంకటేశ్వర వైభవము 


సహస్రకరములను శ్రీస్వామివారి వజ్రకవచాలంకృతమగు పాదార 
విందముల యందు అర్పించును. ఈ వైభవమును సేవించుటకు 
వేలాది ప్రజలు అధి కారులు నిర్నివేషులై సేవించి అవాజ్మానస 
గోచరవుగు యానందమును పొంది పరస్పరము అవుందానంద 
విశేషములను వాకొనుచు ఉత్సవములో పాల్గొనెదరు. అంత శ్రీస్వామి 
వారు ఆ ఉత్సవములో వాహన మండపమునకు వేంచేయుదురు. 
అచ్చట శ్రీవారు ఆ వాహనమును వీడి తమ (పేవు పాత్రవుగు 
శేషవాహనమునధి స్టించి సమస్త పరివారములతో చతుర్వీథులలో ఉత్సవ 
మును జరుపుచు తిరుగ వాహనమండపమునకు వేంచేయుదురు. 
అచ్చట శ్రీవారు ఆ వాహనమును వదలి వేదమయమగు గరుత్మంతుని 
యధిష్టించి చతుర్వీథులలో ఉత్సవముతో తిరుగ వాహనమండవమునకు 
వేంచేయుదురు. అచ్చట శ్రీవారు ఆ వాహనమును విడనాడి 
తమ త్రేతావతార ప్రేమపాత్రమగు హనుమద్వాహనమునధిష్టించి సకల 
పరివారములతో ఆనంద పూర్ణులగు భక్తజనముతో చతుర్వీథుల 
ఉత్సవమునకు వేంచేసి తిరుగ వాహనమండపమునకు వేంచేయుదురు. 
అచ్చట హనుమద్వాహనమును వీడి మధ్యాహ్నకాలమగుటచే శ్రీవారు 
ఆలయమునకు వేంచేయుదురు. ఆ సమయమున శ్రీచక్రత్తాళ్వారు 
సర్వపరివారములతో చతుర్వీథులలో ఉత్సవమునకు బయలుదేరి 
శ్రీ వరాహస్వామివారి మండపమునకు వేంచేసి అచ్చట పంచామృ 
తాభి షేకమును స్వీకరించి, భక్తులను తరింపజేయుటకు శ్రీ వుష్కరిణి 
యందు అవగాహన మొనరించెదరు. ఈ చక్రస్నానమునకై కాచుకుని 
యున్న వేలాది భక్తజనులందరు అదే సమయమున ఆ పుష్కరిణి 
యందవగాహన స్నానమొనరించి ధన్యవాదములతో ఆనందాతిరేకముతో 
నుండ పుష్కరిణీ యంతయు మనోహరమై చక్షుస్పాఫల్య మొనరించు 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 93 


బొంది ఉత్సవములో ఆలయమును ్రవేశించెదరు. శ్రీస్వామి వారికి 
మాధ్యాహ్నికారాధనము పూర్తియగును. వెంటనే ఆశ్రిత కల్పవృక్షమగు 
శ్రీస్వామివారు వాహనమండపమునకు వేంచేసి రత్నభరణాద్యలంకృతుల్రె 
కల్పవృక్ష వాహనము నధి ష్టించి, సర్వపరివారములతో చతుర్వీథులలో 
ఉత్సవముగా వాహన మండపమునకు వేంచేయుదురు. వెంటనే 
శ్రీస్వామివారు కల్పవృక్ష వాహనము వదలి సర్వభూపాల వాహనము 
నధిష్టించి సర్వపరివారములతో చతుర్వీథుల యందు ఉత్సవమును 
పూర్తిచేసి వాహనమండవమునకు వేంచేయుదురు. పిమ్మట ఆ భూపాల 
వాహనవును వదిలివేసి (శ్రీవారు ముకారత్న కవచాలంకార 
(ముత్తియంగి) భూషితుడై చంద్రప్రభా వాహనము నధిస్టించి సకల 
పరివారములతో చతుర్వీథులు ఉత్సవము జరిపి వాహనమండవమునకు 
చంద్రస్రభతో కూడా చంద్రప్రభ నధిష్టించి వేంచేయుదురు. ఇట్లు 
సప్తగిరి నాథుడగు శ్రీ మలయప్పస్వామివారు రథసప్తమీ దినమునందే 
శ్రమయనక సప్పవాహనోత్సవములతో భక్తజనకాంక్షలను పూర్ణించి వాహన 
మండపమునుంచి ఆలయమునకు వేంచేయుదురు. వెంటనే శ్రీ వారికి 
సాయంకాలారాధనము జరిగి వేణువీణాగానములతో ఏకాంతోత్సవము 
జరుగును. ఇది యంతయు రథసప్తమీ పర్వదిన సమాసన్న భక్త జన 
సముదాయాద్యష్ట పరంపరాఫలవిశేషముగా భావింపబడుచున్నది. 


39. కుమారధారాతీర్థ ముక్కోటి ఉత్సవము 


అపారకారుణ్యసాగరుడై తిరుమలయందు అర్బావతారమునవేంచేసి 
యున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధి కి ఎనిమిది మైళ్ల దూరమున 
గల కుమారధారాతీర్టమున ముక్కోటి ప్రతి సంవత్సరము కుంభమా 
సమున మఖా నక్షత్రయుక్తపూర్ణిమా పర్వదినమున జరుగును. 


94 (శీ వేంకటేశ్వర వైభవము 


శ్రీస్వామివారికి ప్రాతఃకాలారాధనము మాధ్యాహ్నికారాధనము 
పూర్తి అయిన పిదప అర్చకులు వగైరా యావత్తు కైంకర్యపరులు 
యాత్రికులు, భక్షాగ్రేసరులు వెళ్లెదరు. అచ్చట ఇచ్చానుసారముగా 
స్నానాది కృత్యవులను నిర్వహించుకుని పరిపూత గా త్రులై 
శ్రీ స్వామివారి దర్శనమునకు వచ్చెదరు. దర్శనము చేసినవారు 
సర్వాభీష్టములను బడయగలరు. ఈ కుమారధారాతీర్థమాహాత్మ $మును 
గూర్చి మార్కండేయ పురాణమిట్లు చెప్పుచున్నది. పూర్వమొక 
బ్రాహ్మణుడు దారిద్యముచే కుటుంబ భారమును మోయలేక 
భృగు పతనముచే ఆత్మత్యాగము మంచిది అని నిశ్చయించుకుని, 
భృగుపతనమున్లకై ఈ వేంకటాచలశిఖరమునకు వచ్చి, పతనమునకుద్యు 
కుడై, ఓ దేవతలారా! “పతిష్యే పతిష్యే*” అని పెద్దగా కేకలు 
వెచెను. అప్పుడు శ్రీ వేంకటేశ్వరస్వామివారు రాజకుమార వేషముతో 
ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణుడా! నీకు సాహసము వలదు. భృగుపతనము 
మంచిదికాదు అని వారించెను. అది విని బ్రాహ్మణుడు రాజకుమారు 
నివద్దకు మెల్లగా వెళ్లెను. ఆ రాజకుమారుడు ఆ బ్రాహ్మణుని 
చేతపట్టుకుని పాపనాశనతీర్టమునకు ఉత్తరముగా నున్న ఈ ' తీర్థమును 
చేర్చెను. ఓ విప్రా! నీ దినదశాన్తమునకై ఈ తీరములో స్నానము 
చేయుము అని చెప్పెను. ఆ వివ్రడు ఆ తీరమున స్నానము చేయగానే 
యువకుడుగా మారెను. శ్రీ స్వామివారు అంతర్జానమైరి. ఆకాశవాణి 
ఆ వివునకు ఇట్టుగా చెప్పెను. “ఓ విఫ్రడా? ఆ రాజకుమారుడు 
శ్రీ వేంకటేశ్వరస్వామివారు, నీకు కుమారత్వమును ఐశ్వర్యమును 
ఇచ్చినారు. నీవు నీ దేశమునకు వెళ్లి సమస్తెశ్వర్యములను పొంది 
నీకుటుంబముతో ధర్మాచరణము చేసుకొనుచూ సుఖముగా కాలమును 
వెళ్లించ అనంతరము నిరతిశయ సుఖమును బడయగలవు” అని ఇటుల 
స్నానమాత్రముచేతనే కుమారత్వమును ఐశ్వర్యములు మొదలగు 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 95 


కామితములను సమకూర్చు నీ కుమారధారా తీరములో స్నానమాచ 
రించి శ్రీస్వామివారి దర్శనముచేసి తీర్ణప్రస్రాదములను స్వీకరించినవారు 
ఐహికైశ్వర్యమును ఆముష్మికైశ్వర్యమును సర్వమును బడయగలరు. 
ఇందువలననే ఈ తీరమునకు కుమారధారా తీర్ణవునునావుము 
కలిగినది. 


40. క్షేత్రపాలక పూజోత్సవము 


ఆర్హత్రాణపరాయణుడైై ఆపద్భృంధువై, జ్ఞానాద్రియని ప్రఖ్యాతి 
గాంచిన తిరువుల యందు అర్బావతారమున వేంచేసియున్న 
శ్రీవేంకటేశ్వరస్వామివారి క్షేత్రపాలకుడగు రుద్రునకు మహాశివరాత్రి 
దినమున పూజోత్సవములు జరుగును. 


వుహాశివరాత్రి దినవుగు మాఘబహుళ చతుర్షశీ రోజున 
సాయంకాలము అయిదు గంటలకు తీర్టవాసులు వచ్చి దేవస్తానం 
ఉద్యోగస్టులను పరివారములను గోగర్భతీరమునందు ప్రభూత 
శిలారూపముగానున్న కేత్రపాలకుని వద్దకు ఎలుచుకుని వెళ్ళెదరు. 
అచ్చట ఏకాదశరుద్రముతో ఆ క్షేత్ర పాలకునకు అభిషేకము 
జరుగును. పిమ్మట వెండి ఊర్చ్వపుండ్రమును నేత్రములను పెట్టి 
అలంకారము ఆరాధనము, నివేదనము చేసి హారతి చేయుదురు. 
అనంతరము ఆ నివేదితమైన, వడపప్పు, ఫలములు, టెంకాయలు, 
చందనము, తాంబూలము, వుంత్రాక్షతలు, భూరిదక్షిణలు, 
అర్చకులకు, ఏకాంగులకు, స్టానబహువూన పూర్వకముగా 
ఎనియోగము జరిగి ఇతర భక్తులకు వినియోగము జరుగును. 
తరువాత అర్చకులు ఇతర కైంకర్యపరులు, ఉద్యోగస్టులు మంగళ 
వాద్యములతో శ్రీవారి దేవస్థానము మహాద్వారమునకు వచ్చి చేరెదరు. 


96 (శీ వేంకటేశ్వర వైభవము 


ఈ క్షేత్ర పాలకుడగు రుద్రుడు శ్రీస్వామివారి క్షేత్రమును 
చాలా కాలము పరిపాలించి పిమ్మట కారణాన్తరమున గోగర్భ 
తీరవఎయన శిలారూపవుగా నున్నాడని సంప్రదాయ వేత్తలు 


చెప్పుచున్నారు. 


41. ప్లవోత్సవము (తెప్పఉత్సవము) 


అపారకారుణ్య జలధి యై శేషాచలమునందు (తిరుమల) ఆశ్రిత 
రక్షణ్యార్ధమై అర్భావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి 
పుష్కరిణియందు ప్రతిసంవత్సరము ఫాల్లుణశుద్ద ఎకాదశి ప్రారంభ 
ముగా పూర్ణివు వరకు అయిదుదినములు శ్రీ స్వామివార్లకు 
ప్రవోత్సవములు (తెప్ప ఉత్సవములు) జరుగును. చేతనరక్షణార్ధమై 
త్ర తాయుగాలంకారముగా అవతరించి ధర్మరక్షణముకావించిన శ్రీరామ 
చక్రవర్తిస్వామివారు ప్రథమదినమున సాయంకాలము శ్రీ సీతాలక్మణు 
లతో రత్నాభరణాద్యలంకృతులై సువర్ణ తిరుచ్చియందు వేంచేసి 
చతుర్వీథులు ఉత్సవము జరిగి శ్రీస్వామి పుష్కరిణియందుగల చిత్రాతి 
చిత్రమై అనేక విద్యుద్దీప భాస్వరమగు ప్లవమందు (తెప్పయందు) 
గల పీఠము నలంకరించెదరు. వుంగళవాద్యములతోను, వేద 
ఘోషలతోను ఆ స్హవ(తెప్పుము పుష్కరిణిలో ప్రదక్షిణముగా మూడు 
పర్యాయువఎలు సంచారముచేసిన తరువాత హారతి 
అయి శ్రీ కోదండరావుస్వామివారు శ్రీవారి సన్నిధానమునకు 
వేంచేయుదురు. 


ధర్మరక్షణార్థమై ద్వాపరయుగాలంకారముగా నవతరించి చేతనో 
జ్ఞీవనార్టమై గీతోపదేశమొనరించిన శ్రీకృష్ణస్వామివారు శ్రీరుక్మిణీఅమ్మ 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 


వేంచేసి చతుర్వీథుల ఉత్సవము జరిగి శ్రీస్వామి పుష్కరిణియం! 
అతి రమణీయమగు వ్లవము (తెప్ప) యందు వేంచేసెదరు. వె 
మంగళవాద్యములతోను వేదపారాయణములతోను ఆ ప్లవము (౩ 
మూడు పర్యాయములు ప్రదక్షిణముగా సంచారము చేయ 
తరువాత శ్రీస్వామివారికి హారతి అయి శ్రీవారి సన్నిధానము 
వేంచేయుదురు. 


కలియుగ ప్రత్యక్ష దైవమై మానవులకు కామితార్ధ ప్రదా 
చేయ నర్సావతారమున యవతరించిన శ్రీ వేంకటేశ్వరస్వామి: 
మూడవదినమున సాయంకాలము తిరుచ్చిలో శ్రీ భూదేవులతొ 
వేంచేసి చతుర్వీథులు ఉత్సవము జరిగి పుష్కరిణియందుగల 
భాస్వరమగు వ్లవము నలంకరించెదరు. ఆ పుష్కరిణియందు ఏప్ర 
ముగా మూడు పర్యాయములా ప్లవము (తెప్ప) సంచా? 
చేయును. శ్రీస్వామివారికి హారతి అయి శ్రీవారి సన్నిధి కి వేం? 
దురు. ఇటులనే శ్రీమలయప్పుస్వామివారు శ్రీభూదేవులతోను నా, 
దినమున తిరువీథులు ఉత్సవము జరిగి తె ప్పయందు వేంచేయు! 
ర అయిదు పర్యాయములు వ్లవము (తెప్ప) మంగళాశాసనమ. 
వేదారావములతో పుష్కరిణిలో ప్రదక్షిణముగా సంచారము చేయ 
శ్రీవారికి హారతి జరిగి ఆలయమునకు వేంచేయుదురు. 


ఇటులనే అయిదవదినమున [శ్రీ భూసమేతులైన శ్రీమలయ: 
మివారికి తిరువీథులు ఉత్సవము జరిగి ప్రవమునందు వేంచేసెదర 
వ్ల్రవము (తెప్ప) యేడు పర్యాయములు పుష్కరిణియందు మావ 
మర్యాదలతో సంచారముచేయును. ప్రతి దినము పఫ్లవము (' 
పుష్కరిణిలో సంచారము చేయు సమయమున వేలాది య 


96 (శీ వేంకటేశ్వర వైభవము 


ఈ క్షేత్ర పాలకుడగు రుద్రుడు శ్రీస్వామివారి క్షేత్రమును 
చాలా కాలము పరిపాలించి పిమ్మట కారణాన్తరమున గోగర్భ 
తీరవుున శిలారూపముగా నున్నాడని సంప్రదాయ వేత్తలు 
చెప్పుచున్నారు. 


41. ఫ్లవోత్సవము (తెప్పఉత్సవము) 


అపారకారుణ్య జలధి యై శేషాచలమునందు (తిరుమల) ఆశ్రిత 
రక్షణార్టమై అర్బావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి 
పుష్కరిణియందు ప్రతిసంవత్సరము ఫాల్గుణశుద్ద ఏకాదశి ప్రారంభ 
ముగా పూర్ణివు వరకు అయిదుదినములు శ్రీ స్వామివార్లకు 
ప్రవోత్సవములు (తెప్ప ఉత్సవములు) జరుగును. చేతనరక్షణార్టమై 
శ్రే తాయుగాలంకారముగా అవతరించి ధర్మరక్షణముకావించిన శ్రీరామ 
చక్రవర్తిస్వామివారు ప్రథమదినమున సాయంకాలము శ్రీ సీతాలక్ష్మణు 
లతో రత్నాభరణాద్యలంకృతులై సువర్ణ తిరుచ్చియందు వేంచేసి 
చతుర్వీథులు ఉత్సవము జరిగి శ్రీస్వామి పుష్కరిణియందుగల చిత్రాతి 
చిత్రమై అనేక విద్యుద్దీప భాస్వరమగు స్థవమందు (తెప్పయందు) 
గల పీఠము నలంకరించెదరు. వుంగళవాద్యములతోను, వేద 
ఘోషలతోను ఆ ప్లవ(తెప్పుము పుష్కరిణిలో ప్రదక్షిణముగా మూడు 
పర్యాయువులు సంచారముచేసిన తరువాత హారతి 
అయి శ్రీ కోదండరావుస్వామివారు శ్రీవారి సన్నిధానమునకు 
వేంచేయుదురు. 


ధర్మరక్షణార్టమై ద్వాపరయుగాలంకారముగా నవతరించి చేతనో 
జ్జీవనార్టమై గీతోపదేశమొనరించిన శ్రీకృష్ణస్వామివారు శ్రీరుక్మిణీఅమ్మ 
వారు రత్నాభరణాద్యలంకృతులై రెండవ దినమున తిరుచ్చియందు 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 97 


వేంచేసి చతుర్వీథుల ఉత్సవము జరిగి శ్రీస్వామి పుష్కరిణియందుగల 
అతి రమణీయమగు ప్లవము (తెప్ప) యందు వేంచేసెదరు. వెంటనే 
మంగళవాద్యములతోను వేదపారాయణములతోను ఆ ప్లవము (తెప్ప) 
మూడు పర్యాయములు ప్రదక్షిణముగా సంచారము చేయును. 
తరువాత శ్రీస్వామివారికి హారతి అయి శ్రీవారి సన్నిధానమునకు 
వేంచేయుదురు. 


కలియుగ (ప్రత్యక్ష దైవమై మానవులకు కామితార్ట (ప్రదానము 
చేయ నర్గ్భావతారమున యవతరించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారు 
మూడవదినమున సాయంకాలము తిరుచ్చిలో శ్రీ భూదేవులతోసహా 
వేంచేసి చతుర్వీథులు ఉత్సవము జరిగి పుష్కరిణియందుగల అతి 
భాస్వరమగు వ్లవము నలంకరించెదరు. ఆ వుష్కరిణియందు ప్రదక్షిణ 
ముగా మూడు పర్యాయములా ప్లవము (తెప్ప) సంచారము 
చేయును. శ్రీస్వామివారికి హారతి అయి శ్రీవారి సన్నిధి కి వేంచేయు 
దురు. ఇటులనే శ్రీమలయప్పస్వామివారు గ్రీభూదేవులతోను నాలుగవ 
దినమున తిరువీథులు ఉత్సవము జరిగి తెప్పయందు వేంచేయుదురు. 
5 అయిదు పర్యాయములు స్లవము (తెప్ప) మంగళాశాసనములతో 
వేదారావములతో పుష్కరిణిలో ప్రదక్షిణముగా సంచారము చేయును. 
శ్రీవారికి హారతి జరిగి ఆలయమునకు వేంచేయుదురు. 


ఇటులనే అయిదవదినమున శ్రీ భూసమేతుులైన శ్రీమలయప్పస్వా 
మివారికి తిరువీథులు ఉత్సవము జరిగి వ్హవమునందు వేంచేసెదరు. ఆ 
ఫ్లవము (తెప్పు యేడు పర్యాయములు పుష్కరిణియందు మామూలు 
మర్యాదలతో సంచారముచేయును. ప్రతి దినము ప్లవము (తెప్ప) 
పుష్కరిణిలో సంచారము చేయు సమయమున వేలాది యాత్రిక 


98 (శీ వేంకటేశ్వర వైభవము 


పార్శములయందున్న సోపానములయందు చేరి పరస్పరము ఆనంద 
సంభాషణవులు చేయుచు ఆనందపారవళ్యవును పొంది 
యుందురు. శ్రీవారికి హారతి జరిగి క్రమముగా బంగారు వాకిలి 
వద్దకు వేంచేయగా ఆస్తానము జరుగును. తరువాత శ్రీస్వామివారు 
సన్నిధి లోనికి వేంచేయుదురు. 


42. తుంబురు తీర్రముక్కోటి 


అశేషచిదచిద్వస్తు శేషిభూతుడై (తిరుమల) ఈ వేదపర్వతమున 
అర్చ్బావతారమున వేంచేసి యున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధి కి 
11 మైళ్ళ దూరములోనున్న తుంబురు తీరమున ముక్కోటి ప్రతి 
సంవత్సరము మీనమాసము నందు శుక్ల పక్షమున ఉత్తరా నక్షత్ర 
యుక్తమగు పూర్ణిమా పర్వదినమునందు అపరాహ్హకాలమున జరుగును. 


ఈ దినమున శ్రీస్వామివారికి ప్రాతఃకాలారాధనము మాధ్యాహ్ని 
కారాధనము పూర్తి అయిన పిమ్మట, అర్చకులు మొదలగు 
యావత్తు కైంకర్యపరులు, యాత్రికులు, భకాగగేసరులు 
భగవన్నామధ్వానములతో బయలుదేరి తుంబురుతీర్థమునకు' వెళ్ళెదరు. 
అచ్చట అపరాహ్లకాలమున స్నానమాచరించి పూతాత్ములై శ్రీవారి 
సన్నిధానమునకు వచ్చి శ్రీవారిని దర్శించి తీర్ణ (ప్రసాదములను 
స్విక రించిన వారు సర్వకావుములను అనుభవించి అంతమున 
విష్ణులోకముచేరి నిరతిశయైశ్వర్యమును బడయగలరు. ఈ తుంబురు 
ఘోణ తీర్థమాహాత్మ్యములను గూర్చి స్కాందపురాణ మిట్లు 
చెప్పుచున్నది. 


పవిత్రాతి పవిత్రములగు గంగాదిసార్ద త్రికోటి తీరరాజముల 


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 99 


పాపజాలమును మనకు వదిలివేసి పూతాత్ములై కృతార్చులై 
వెళ్ళుచుండిరి. మనకు సంక్రమించిన ఆ పాపజాలమెట్ట్లు శమించగలదు 
అని ఆ తీర్టములన్నియు ఆలోచించుకుని బ్రహ్మపుత్రుడై త్రికాలజ్ఞాడైన 
నారదమహర్షికి ఈ విషయమును చెప్పగా ఆ నారదమహర్షి తీర్థముల 
కిట్టు సమాధానము చెప్పెను. ఓ తీర్ణరాజములా రా! మీరు 
బ్రహ్మహత్యాది సర్వదోషనివారకమగు శ్రీవేంకటాద్రికి వెళ్ళి అచ్చట 
శ్రీస్వామి పుష్కరిణియందు స్నానమాచరించి, అనన్తరము మీన 
వరాసమున ఉత్తరా నక్షత్ర యుక్తపూర్ణివూ దినమునందు 
అపరాహకాలమున అతిపావనమగు తుంబురు ఘోణ తీర్రమునందు 
స్నానము చేసిన మీకు సంక్రమించిన పాపములన్నియు శమించిపో గలవు 
అని చెప్పెను. అందుచే మూడు కోట్ల యేబది లక్షల తీరరాజములు 
తుంబుర ఘోణ “తీరములందు సంక్రమించియుండును. అందుచే 
ఆ దినము తుంబురు ఘోణ తీర్చమునందు స్నానమాచరించిన 
మానవులకు సార్ట త్రికోటి త్మీర్దరాజు స్నానఫలము లభించును. సమస్త 
పాపనివృత్తియగును. తుంబురుడు, అనుగంధర్వుడు ఆ పర్వదినమున 
అపరాహమున స్నానమాచరించి విష్ణులోకము చేరెను. అందుచే నీ 
తీరమునకు తుంబురుఘోణ తీర్థము అను నామము కలిగినది. 


43. దర్పణభవనములో డోలోత్సవము 


పరవుయో గివాబ్మన సా౭౬_పరిచ్చేద్యస్వరూపస్వభావుడై నను 
ఆగ్రితులకు కామితార్ల(ప్రదానము చేయతలంచి తిరువులయందు 
అర్భావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారికి (ప్రతిదినము 
సాయంకాలమునందు దర్పణభవనములో (అద్దముల మహల్‌లో) 
డోలోత్సవము (ఊంజలి సేవ) ప్రార్థనాపరుల ప్రారృనలను కూడా 
తీర్చుచుజరుగును. 


100 (శీ వేంకటేశ్వర వైభవము 


ప్రతిదినము శ్రీస్వామివారికి మాధ్యాహ్నికారాధనము పూర్తి 
అయిన పిమ్మట శ్రీ వులయప్పస్వామివారు శ్రీ భూదేవులతో 
రంగవుండపమునకు వేంచేయుదురు. అచ్చట ప్రారనాపరుల 
ప్రారనానుగుణముగా కల్యాణోత్సవములు, వాహనోత్సవములు 
పూర్తియగును. 


పిదప (్రీస్వామివారు దేవులతో డోలావిహారమునకై బంగారు 
తిరుచ్చిలో వేంచేసి మంగళవాద్యములతో ఛత్రచామరాది మహారాజ 
మర్యాదలతో విద్యుద్దీపసహస్ర విభూషితమై అతిమనోహరమగు దర్పణ 
భవనమునందు ప్రవేశించెదరు. 

అచ్చట అతి రమణీయ విచిత్రశిల్బకల్పనా విశేషవిభూషితములగు 
శిలావుయశత్రిపఠములచే ప్రకాశించు దర్పణసంకలిత చతుస్తంభ 
డోలామండపమునందుగల బంగారుడోలయందు వేంచేయుదురు. 


అంతట అర్భకులు శ్రీస్వామివారి సన్నిధానమునందు డోలోత్సవ 
ప్రార్థనాపరులగు గృహస్థులకు దత్తమును యథావిధి గా చేయించెదరు. 


వెంటనే లీలావిలాసరసికుడగు (్రీస్వామివారికి వారి ప్రేమ 
సర్వస్వభూతులగు శీభూదేవులకు విహారోచితములగు ఉపచార 
ములను సమర్పించి మధురపదార్ధములను నివేదనమును కావించి 
ముఖవాసమును (తాంబూలమును) సమర్పించెదరు. 

పిమ్మట వేదనాదములు, సామగానములు, దివ్యప్రబంధగానములు 
శ్రవణాతిథ్యము నొందుచుండ శ్రీస్వామివారు పట్టవుహిషులతో 
డోలావిహారము చేయుచుందురు. 


అట్టిసమయమున ఆ భవనములో నాలుగుదిక్కులయందును 
మధ్యగల నాలుగుస్తంభములయందును అంతట అమర్చబడీయున్న 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 101 


అద్దముల సమూహములలో అతి రమణీయములైన సరిగంచు పట్టు 
వ(స్త్రములచేతను, విచిత్రములైన రత్నాభరణములచేతను, మనోహర 
సంనివేశవఎగల పుష్పమాలాదులచేతను అలంకరింపబడి యున్న 
శ్రీస్వామివారు అట్టుగా నలంకరింపబడియున్న శ్రీభూదేవులతో 
డోలావిహారము చేయుచూ ప్రతిబింబించెదరు. 


అత్తరి ఆ పట్టమహిషులగు (్రీభూదేవులయొక్కయు ఆ శ్రీనివా 
సమహాప్రభువుయొక్కయు దివ్యస్వరూప ప్రతిబింబసహస్రపరంపరలను, 
విద్యుద్దీపసహ్ర (ప్రతిబింబపరంపరలను, భక్త జనప్రతిబింబసహస్ర 
పరంపరలను, స్వాత్మప్రతిబింబసహ స్రపరంపరలను కన్నులారాగాంచి 
దిబ్ముఖములు కానకయున్న దర్పణభవన డోలావిహారమహోత్సవ 
సందర్శన సేవాపరాయణులగు భక్తజనులయొక్క - మానసముల 
నొకే పర్యాయముగా శ్రీస్వామివారు చూరగొనుచుందురు. భక్తజనులు 
మైమరచియుందురు. 


ఈ వైభవమును చూచుచున్న ఇతిహాసవేత్తలు “పూర్వము 
శ్రీ మన్నారాయణుడు గత్రేతాయుగమునందు శ్రీరామస్వామివారుగానై 
సీతామహాదేవితో కల్యాణసమయమునందు రత్నభవనముననో, దర్భణ 
భవనముననో తమ దివ్యాద్భుతస్వరూప ప్రతిబింబసహ[స్రపరంపరలను 
చూపినారని మహర్షులనుచున్నారు. ఈనాడు శ్రీవేంకటేశ్వరస్వామి వారు 
గానై పట్టమహిషులతో డోలావిహారసమయమున దర్భణభవనమునందు 
తమ దివ్యాద్భుత స్వరూపప్రతిబింబ సహస్రపరంపరలను చూపు 
చున్నారు. చూచుచున్నాము. ధన్యతను కలుగచేయుచున్నారు. 
ధన్యులమగుచున్నాము”* అనుచూ అతిముగ్గులై ఆనందసము ద్రములో 
మునిగిపోవుచున్నారు. 


అట్టి సమయమున లక్ష్మీవినోదము జరుగును. ఈ వినోదముతో 


102 (శీ వేంకటేశ్వర వైభవము 


దివ్య ప్రబంధగానముతో చతుర్వేదపఠనధ్వానములతో శ్రీస్వామివారి 
డోలావిహారము పూర్తియగును. 


వెంటనే అర్చకులు (్రీస్వామివారికి (్రీభూదేవులకు శ్రమాపనోద 
నకరములగు ఉపచారముల నర్సించి నివేదించి ముఖవాసమును 
(తాంబూలమును) సమర్పించెదరు. కర్ఫూరహారతి జరుగును. ప్రార్థనా 
పరులగు గృహస్థులకు మామూలుమేరకు శరఠారి, చందనము, 
తాంబూలము, ప్రసాదము వన్త్హ్రబహుమానము జరుగును. 


ఇంతియేకాక దర్పణభవన డోలావిహారమహోత్సవ భాసుర 
మూర్తులగు శ్రీ మలయప్పస్వామివారు ఉత్సవకర్ణయగు యజమానుని 
గూర్చి 


““అయి వత్స- సురూపాం ప్రతిమాం విష్ణోః ప్రసన్న వదనేక్షణామ్‌। 
కృత్వా౭ి£_త్మనః ప్రీతికరీం సువర్ణ్లరజతాధిభి ః॥ 
తా మర్చయేత్‌ తాం ప్రణమేత్‌ తాం జపేత్‌ తాం విచిన్తయేత్‌। 
విశత్యపాస్తదోషస్తు తా మేవ బ్రహ్మరూపిణీమ్‌॥ ఇతి 


తా॥ ఏ మానవుడు ప్రసన్నమగువదనము, ప్రసన్నమగుచూపు, 
మంచిరూపకముకల విష్ణువు యొక్క ప్రతిమను సువర్ణముచేతనుగాని, 
రజతాదులచేతనుగాని తనకు ఇష్టమగు నరసింహ, రామ, కృష్ణ 
వేంకటేశాదిరూపములతో చేయించుకొని ఆ ప్రతిమను పూజించునో, 
నమస్కరించునో, జపించునో, ధ్యానించునో ఆ మానవుడు సమస్త 
దోషములను తొలగించుకొని పరబ్రహ్మయగు విష్ణువుయొక్క 
సాయుజ్యమును పొందును. 


అను శాన్త్రముననుసరించి నీవు శరణ్యదంపతులమగు మా 
యొక్క 'సువర్ణ్లప్రతివును గూర్చి శ్రమను పొందవలదు. వేము 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు 103 


ఏతద్రూపముగా నీ గృహమునకు వచ్చుచున్నాము. నీవు మమ్ములను 
శ్రద్దతోనుపాసించుము భక్తితో భజింపుము. మేము నీ యోగక్షేమములను 
వహించెదము. మత్రాప్తి సాధనవముగు బుద్దియోగము నిచ్చెదము. 
రక్షించెదము” అనునట్టుగా తమ సువర్హప్రతిమను సంసారసాగరసంత 
రణభీ రువై తమను ఆశ్రయించిన ప్రార్థనాపరుడగు యజమానుని 
యొక్క అంజలిబంధమునందు అనుగ్రహించెదరు. ఇది జన్మసాఫల్య 
దాయకమగు విశేషము. 


పిమ్మట భక్తులకు చందన తాంబూల ప్రసాదాది వినియోగము 
జరుగును. (్రీస్వామివారు శ్రీభూదేవులతో తిరుచ్చినధిష్టించి మంగళ 
వాద్యములతో, మహారాజమర్యాదలతో, వేదధ్వానములతో శ్రీవారి 
సన్నిధికి వేంచేయుదురు. 


శ్లో॥ అర్హా విషణ్డా శ్శిథిలాళ్ళ భీతాః ఘోరేషు చ వ్యాధి షు వర్తమానాః। 
సంప్రార్థ 3 శేషాచలమౌళిరత్నం నిరస్తదుఃఖా స్సుఖినో భవన్తి॥ 


న న 


గ్ర 5 
గ్ర త్రి 
్ర ఓమ్‌ 3 
O 
: (శి ఎంక టేశ 06 ఎభవము 5 
గ్ర § 
9 9 
గ్ర ్రి 
గ్ర 5 
గ్ర * § 
గ్ర ్రి 
గ్ర § 
గ్ర త్రి 
గ్ర 3 5 
శ్ర 5 
గ్ర తిరుమల స్త 
గ్ర § 
క శ్రీ వేంకటేశ్వరస్వామివారి ్‌ 
3 J 
¥ పు ణ్య తీ ర ములు వ 
గ్ర § 
గ్ర ట్రీ 
గ్ర § 
గ్ర త్రి 
ఆఆఆ. 











న 
వస్తూ 


క 


వాతల 


ఇజ్‌ 










Y | RTE లగ చనద 

(2) స. న ets wf 

ty ot | న్‌! (| చ 

సు ఛం కం ము తు 

న్లో ॥ EA Qe . iby 

Gti ay wt ad భ్‌ నే. fr wp) ee trl థో ds dirty Pep he 
ae i 1 


రట గ్‌ mls లా తా 
eet ay! is 44 hart LAR PF ahr ల 
| న నేం. 






7 
[1 


| టన్‌ గా 
ఎ న Wir he ape RR A 
gh te We fad Tur స 
| mw in | మ ఫి స వల య be "yy nd సస ఈ 
లం Tiare టైటు ఫటల “opt igi KE Mm 
i Ph tye fet eh te WER 1 Omer 
న WE HEE hater WM 
fig ay షో ian 
నయ స ఖ్‌ షట 
వ. | 
MA oR మ ని 
ad, ణ్‌ జ్‌ ia న్న! సః ' 4 య py yr 
నీ ee a క్‌ త్త 1 


mn stn చే! ( న! 
సక. అ జ” paler ష్‌ వ్‌ గ్గ tay i 
i 


eH meri ఓ 


ళ్‌ A ew, 7 క 
vy We Seg a (ta au) ay Wms pen | 
Tis gris Gy అ టం టల నం 
WE "లి క్రో 51 నం! en fap yD 
























గని భట WT (| ate, 
SEINE yao pT TE 
a న | న... Md 

41 By “ae Bry: Mit eget ara. 7] Prine Ct 
ప TNO TN . 
స్టంట్‌! 

ఎ! సో 
3 శి 


a Saw స్టా a 3 
Ky 





We 
గా i, 


(| 


పొపవినాశన ష 
పవినాశన పుణ్యతీక్ణము 


3 
పుణ్య తీర్ధములు 


శ్వో॥ మాయావీ పరమానందం, త్యక్త్వా వైకుంఠ ముత్తమమ్‌; 
స్వామిపుష్కరిబీ తీరే, రమయాసహ మోదతే॥ 


అఖిల బ్రహ్మాజ్జకొటీ నాయకుడై సకల చరాచర సృష్టికర్ణయగు 
శ్రీమన్నారాయణుడు అపార కారుణ్య సాగరుడగుటచే శ్రీవెకుంఠమును 
వదలి ఈ కలియుగమునందు కర్మయోగముకూడా లేని మానవులకు 
ప్రార్థనామాకత్రము చేతనే పురుషార్ధ (ప్రదానము చేయనాలోచించి 
ఈ శేషపర్వతమునందు (తిరుమలయందు) శ్రీ వేంకటేశార్సావతారమున 
వేంచేసియున్నాడని ఇదివరలో చెప్పబడియున్నది. 


గ్ర వైకుంఠమునందు శయనముగానున్న శేషుని ఇచ్చట 
స్వయంవ్యక్త స్థానములో శేషుని శేషత్రమును పరిపాలింప ఏఠముగా 
యేర్చాటుచేసుకుని, “విగ్రహారాధనము, పీఠారాధన పూర్వకము”” 
అనుశ్వాస్త్రమును పరీపాలించుచూ శేషపర్వతమునందు శ్రీ స్వామివారు 
అవత రించినారు అని సంప్రదాయువేత్తలు పరమానందము 
నొందుచున్నారు. 


సర్వేశ్వరునకు పీఠమొగా ప్రకాశించుచున్న ఈ శేషపర్వతము 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్హములు 105 


ముప్పది ఆమడలు (రెండువందల నలుబదిమైళ్ల్ళు పొడుగు, మూడు 
ఆమడల (ఇరువది నాలుగుమైళ్లు వెడల్పు కలిగియున్నదని పురాణ 
ములు చెప్పుచున్నవఎ. లౌకికులు మూడువేల అడుగుల యెత్తున్నూ 
కలిగి యున్నదని అంచనా వేయుచున్నారు. 


ఈ శేషపర్వతముయొక్క ముఖభాగము వేంకటాద్రి అనియు 
మధ్యభాగము నృసింహాద్రి అనియు, పుచ్చభాగము శ్ర్రైలము అనియు 
పురాణములచే వ్యవహరించబడుచున్నది. 


ఈ పర్వతము అనేక పుణ్యతీర్రములు కలదియై “'తీర్జాద్రి? 
అను నామముతో కూడా వ్యవహరింపబడుచున్నది. 


పుణ్యతీర్ణ్ల నామ నిర్వచనము 


పుణ్యతీరము అనుపదము “పుణ్య “తీర్టు' అను రెండు 
పదములతో కలిసియున్నది. పుణ్య పదమునకు “పుణతి = శుభం 
కరోతి” అను వ్యుత్పత్తివేత శుభమును చేయునది అని అర్ధము. 
తీరపదమునకు “తరన్హ్యనేని? అను వ్యుతృత్తివలన దీనిచేత తరించు- 
చున్నారు అని అర్థము. మరియు నిఘంటుకారులు తీర్ణశబ్దము = 
“బుషజొష్ట జలమునందు* వర్తించును అని చెప్పుచున్నారు. 
“జుష = ప్రీతి సేవనయోణి అను ధాతుపాఠమువలన మహర్షుల 
చేత సేవింపబడిన, ప్రేమింపబడిన జలమునకు తీర్థము అని పేరు. 
రామకృష్ణ తీరము = రామకృష్ణుడను మహర్షి తపస్సుచేయుచూ 
తన స్నానార్టమై కల్పించుకుని సేవించిన తీర్ధము. ఇటులనే కాయ 
రసాయన తీర్థము = శరీర శుద్ధ్దిని శరీర దార్హ్యమును, మహాత్మ 
సందర్శనమును కలుగజేయు జలముతో విరాజిల్లు తీర్ధము. ఈ 
తీరము మహర్షులచేతను, యోగాభ్యాసపరులచేతను సేవింపబడుతూ 


106 


(శీ వేంకటేశ్వర వైభవము 


ప్రతిపాత్రమైయున్నది. అందుచే మహర్షులు సేవించుటచేతను (పీమిం 
చుటనేతను శుభమును కలుగజేయు జలములు పుణ్యత్తీర్థములు అని 
తాత్పర్యము. 


అట్టి పుణ్యతీర్రములు ఈ శేషపర్వతమునందు (66) అరువది 
ఆరు కోట్ల తీర్థములు ్రకాశించుచున్నవి అని బ్రహ్మపురాణము, 
స్కందపురాణము చెప్పుచున్నవి. ఆ అరువది ఆరుకోట్ల పుణ్య 
తీర్భములలో ముఖ్యవులగుం పుణ్యతీర్ణవులను తెలుసుకొనుట 
అవసరమైయున్నది. 


సర్వతీర్ధములలోను ముఖ్యములగు పుణ్యతీర్ధములు 


lk 


2. 


3. 


4. 


ధర్మరతి ప్రదములు, 
జ్ఞానప్రదములు, 
భక్తీవెరా గ్య(ప్రదములు, 


ముక్తి ప్రదములు 


అను నాలుగు విధములుగా నిర్ణయింపబడయున్నవి. 


ధర్మరతి ప్రదములగు పుణ్యతీర్ధములు 


1. తమను తీరవాసముచేతను, స్నానములచేతను, పానముల 
చేతను సేవించిన మానవులకు ధర్మాసక్తిని కలుగజేసి కర్మయోగాది 
సంపాదన ద్వారా క్రమముగా కృతార్టత కలుగచేయు పుణ్యత్తీరములు 
(1008) పదివందల యెనిమిదిగా నిర్ణయించబడినవి. ఈ తీర్థములు 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్హములు 107 
జ్ఞానప్రదములగు పుణ్యతీర్ణములు 


2. తమను సేవించిన మానవులకు సద్‌జ్ఞానమును కలుగచేసి 
భక్తియోగసంపాదన ద్వారా క్రమముగా కృతార్థతను కలుగచేయు 
పుణ్యతీర్ణములు (108) నూటయెనిమిదిగా నిర్ణయింపబడినవి. ఇవి 
పూర్వము చెప్పిన పదివందల యెనిమిది పుణ్యతీర్ణములకంటే 
ముఖ్యములుగా [గ్రహంపవలెను. 


జ్ఞాన ప్రదములగు పుణ్యతీర్రముల నామములు 


1. వమనుతీర్థము, 2. ఇం|ద్రతీర్ణము, 3. వసుతీర్ణము, 
4. రుద్రత్తీరములు 11, 5. ఆదిత్య తీర్థములు 12, 27. ప్రజాపతి 
తీర్ణవఎలు 9, 36. అశ్వీనీతీర్టవఎ, 37. శు(క్రతీర్టవు, 
38. వారుణ తీర్థము, 39. జాహ్నవీతీర్ణము, 40. కాపేయతీర్టము, 
41. కాణ్యతీర్ణము, 42. అగ్నేయతీర్టము, 43. నారదతీర్టము, 
44. సోవుతీర్ణము, 45. భార్గవతీర్టము, 46. ధర్మతీర్ణము, 
47. యజ్ఞతీర్థము, 48. పశుతీర్ణము, 49. గణేశ్వర తీర్థము, 
50. భౌమాశ్వ తీర్థము, 51. పారిభద్రతీర్ణము, 52. జగజ్ఞాడ్యహర 
తీర్థము, 53. విశ్వకల్గోల తీర్ధము, 54. యమత్తీర్థము, 55. బ్బార్గస 
త్యతీర్ణము, 56. కామహర్ష తీరము, 57. అజామోదతీర్థము, 
58. జనేశ్వర తీరము, 59. ఇష్టసిద్దితీరము, 60. కర్మసిద్ధితీర్థము, 
61. వటతీర్షము, 62. జాదుంబర తీరము, 63. కార్తికేయ 
తీరము, 64. కుబ్దతీర్ణవఎు, 65. ప్రాచేతస తీర్ణములు 10, 
75. గరుడతీర్టము, 76. శేషతీర్ణము, 77. వాసుకీతీర్ణము, 
78. విష్ణువర్ణ్లన తీర్ణము, 79. కర్మకాండతీర్టము, 80. పుణ్య 


108 (శీ వేంకటేశ్వర వైభవము 


83. మేఘతీర్థము, 84. సాంకర్షణ తీరము, 85. వాసుదేవతీర్హము, 
86. నారాయణతీర్ణము, 87. దేవతీర్హము, 88. యక్షతీర్ణము, 
89. కాలతీర్టము, 90. గోముఖతీర్థము, 91. ప్రాద్యుమ్న తీర్థము, 
92. అనిరుద్దతీర్ణము, 93. పితృతీర్హము, 94. ఆర్షేయతీర్ణము, 
95. వైశ్వదేవతీర్ణము, 96. స్వధాతీర్హము, 97. స్వాహాతీర్హము, 
98. అస్టితీరము, 99. ఆంజనేయ తీరము, 100. శుద్దోదక తీర్థము, 
101. అష్ట్రభైరవ తీర్థములు 8, (108 పుణ్యతీర్థములు) 


భక్తివెరా గ్య (ప్రదములగు పుణ్యతీర్థములు 


(3) ఈ నూటయెనిమిది పుణ్యతీర్ణములకంటె ముఖ్యములైన 
పుణ్యతీర్థములు (68) అరువదియెనిమిదిగా పరిగణింపబడియున్నవి. 
ఈ తీర్ణములు తమను సేవించిన మానవులకు పాపప్రశమనము 
చేయుటయేకాక సంసారమందు వైరాగ్యమును, పరమేశ్వరునియందు 
భక్తిని కలుగచేసి ఆ భక్తియోగముద్వారా క్రమముగా కృతార్దతను 
కలుగచేయును. 


భక్తివెరా గ్యప్రదములగు పుణ్యతీర్రముల నామములు 


1. చక్రతీర్ణము, 2. వజ్రైతీర్ణము, ౩3.విష్వక్సేన తీర్థము, 
4. పంచాయుధ తీర్థము, 5. హలాయుధతీర్థము, 6. నారసింహ 
తీర్థము, 7. కాళ్య్ళపతీర్థము, 8. మాన్మథతీర్థము, 9. బ్రహ్మతీర్టము, 
10. అగ్నితీర్ణవు, 11. గౌతవు తీర్థము, 12. దైవతీర్ణము, 
13. దేవల తీర్థము, 14. విశ్వామిత్ర తీరము, 15. భార్గవతీర్ధము, 
16. అష్టావక్రతీర్థము, 17. దురారోహణ తీర్థము, 18. భైరవత్మీర్రము 
(పిశాచవిమోచనము, 19. మేహతీర్ధము (ఉదరవ్యాధి నాశనము), 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్హములు 109 


20. పాండవ తీరము, 21. వాయుతీర్దము, 22. అస్టితీర్ణము 
(పునర్టీవన సాధనము), 23. మార్కండేయ తీరము (ఆయుష్య 
వర్ణనవు), 24. జాబాలితీర్ణవుు, రద వాలఖిల్యతీర్ణ వు, 
26. జ్వరహర తీరము (సర్వజ్వరనాశనము), 27. విషహరతీర్థము 
(తక్షక విషవ్యాధి నివారకము), 28. లక్మ్మీతీర్ణము, 29. బుషిత్రీర్థము, 
30. శతానంద తీర్థము, 31. సుతీక్టక తీర్థము, 32. వైభాండక 
తీర్థము, 33. బిల్వితీర్ణము, 34. విష్ణుతీర్ణము, 35. శర్వతీరము, 
36. శారభతీగ్గము, 3౩7. (బ్రహ్మతీర్ణము, 38. ఇంద్రతీర్ణము, 
39. భారద్వాజతీర్దము, 40. ఆకాశగంగాతీర్థము, 41. ప్రాచేతస 
తీరవు, 42. పాపవినాశనతీర్ణవు, 43. సారస్వతతీర్ణము, 
44. కుమారధారాతీర్లము, 45. గజతీర్టము, 46. బుళ్యశ్చంగ 
తీర్ణవఎ, 47. తుంబురు తీరవు (నారదాది సేవితవు), 
48. దశావతార తీర్ణములు 10, 58. హలాయుధ తీక్టము, 
59. సప్తర్షితీర్ణములు 7, 66. గజకోణతీర్ణము, 67. విష్వక్పన 
తీరవు, 68. యుధ్ధ సర స్తర్భవుు (జయుదాయుకవుఎి) 
(68 పుణ్యతీర్థములు). 


ముక్తి (పదములగు పుణ్యతీర్ణములు 
(4 ఈ భక్తి వైరాగ్య ప్రదములగు అరువది యెనిమిది పుణ్య 
త్తీరములకంటె ముఖ్యములైన పుణ్యత్తీర్థములు సప్త త్యీర్టములు (7). ఈ 
తరములు తమను సేవించిన మానవులకు సర్వపాపములను నివర్తింప 
చేసి ముక్తిసాధనములను సమకూర్చి ముక్తి ప్రదములగుటచే అన్ని 
పుణ్య తీర్రములకంటెను పరమోత్తమములగు తీర్థములుగా పరిగణింప 
౧యయునువి. 


110 (శీ వేంకటేశ్వర వైభవము 


ముక్తి ప్రదములై, సర్వతీర్థములలోను ముఖ్యములగు 
పుణ్యతీర్థముల నామములు 


1. ఢ్రీస్వామిపుష్కరిణీ తీర్థము, 2. కుమారధారా తీర్ధము, 
3. తుంబురు తీరము, 4. రామకృష్ణ తీర్థము, 5. ఆకాశగంగా 
తీర్థము, 6. పాపవినాశన తీర్థము, 7. పాండవ తీర్ధము (గోగర్భ 
తీరము) ఇవి అత్యన్త ముఖ్యములుగా (గ్రహించవలెను. 


పురాణభేదము - సమన్వయము 


ఇవియే ముక్తిప్రదములగు సప్పతీర్థ్ణములు అని బ్రహ్మపురాణము 
నాలుగవ అధ్యాయము చెప్పుచున్నది. ఈ 'సప్పతీర్రములలో రామకృష్ణ 
తీర్థమును వదలిపెట్టి, తక్కిన ఆరు తీర్టములే ముక్తి ప్రదములగు 
పుణ్యతీర్థములు, అని స్కంద పురాణములో పదునేడవ అధ్యాయము 
చెప్పుచున్నది. అటులతీసివేసిన రావుకృష్ణ తీర్ణస్థానములో దేవ 
తీర్థమును చేర్చి సప్తతీర్రములు ముఖ్యములు, ముక్తిప్రదములు అని 
వరాహ పురాణము ద్వితీయభాగములోని ప్రధమాధ్యాయముచెప్పుచు 
న్నది. మరియు పాఠాన్తరములచేత చ[క్రతీరము సప్తతీర్ధములలో చేరి 
ముక్తిప్రదమగుచున్నది. యెట్టున్నను ఆరు తీర్థములు ముక్తి ప్రదములు. 
సర్వత్తీర్రములలో ముఖ్యములు. అని అన్ని పురాణములు చెప్పుచున్నవి 
గాన ఆ ఆరు తీర్థములు ముక్తి ప్రదములు అనుటలో వి్రతిపత్తి 
యేమియులేదు. యేడవ తీర్ధము రామకృష్ణ తీరమా? దేవతీర్ధమా? 
చక్రతీరమా? అని సందేహము కలుగవచ్చును. అందుచేత పూర్ణముగా 
సప్పతీగ్ణములను సేవించదలచినవారు అన్నియు వ్యాసాభి మతములుగా 
తలంచి యథాభిరుచిగా నా మూడింటిలో ఇష్టమైన తీర్థమును 
యేడవ త్తీర్టముగా భావించి ఆ పుణ్య తీర్థమును సేవించి 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్హములు re 


కృతార్జులయ్యెదరుగాక! లేదా ఆ మూడు త్రీర్థములను సేవించినందు 
వలన సప్హతీర్ణములను సేవించుట లభించును. అభ్యుచ్చయము కూడా 
లభించును అని తెలియదగియున్నది. 

ఇటుల సర్వపుణ్య తీర్మములలో ముఖ్యములై పరమపావనములై 
ముక్తి ప్రదములగు ఈ సప్తతీర్ణములు కూడా విశేష సమయములు 
కలిగియున్నవి. ఆ విశేష సమయములు పర్వదిననములు అనబడుచున్నవి. 


పర్వ వివరణము 


పర్వదినము అనగా - మూడుకోట్లల యేబదిలక్షల పుణ్యతీర్ధ 
ములు తమయందు పాపులు స్నానము చేయుటచేత తమకు సంక్రమిం 
చిన పాపములను తొలగించుకొనుటకై అతిశక్తియుతములగు ఈ 
త్తీరముల యొక్క పర్వదినములయందు ఆ త్తీరములన్నియు సాన్నిధ్య 
మును సంపాదించుకొని తమ పాప నివృత్తిని కూడా చేసుకొనుచుం 
డును. అందుచే శక్తియుతములైన ఈ తీర్థముల పర్వదినములయందు 
స్నానమాచరించినవారు మూడుకోట్ల యేబదిలక్షల పుణ్యతీర్థముల 
యందును స్నానమాచరించిన వారలగుదురు. తత్సలములను పొందగల 
వారగుదురు. ఇదియే విశేషము. 


పర్వసమయములు 


ఈ సప్తతీర్ణవమలయందు స్నానవిశేష సవుయములగు 
సర్వదినములను చూడుము. 

1. శ్రీ స్వామిపుష్కరిణీ తీర్ధము:- ధనుర్మాసములో శుద్ద 
ద్వాదశీదినమున అరుణోదయ కాలమునందు ఆరుఘడయల సమ 
యము వర్వసమయము. 


112 శ్రీ వేంకటేశ్వర వైభవము 


2. కువూరధారా తీర్ణము: - కుంభమాసమునందు ముఖా 
నక్షత్రముతో కూడిన పూర్ణిమా దినము పర్వదినము. 


3. తుంబురు తీర్టము:- మీనమాసమునందు ఉత్తర ఫల్లునీ 
నక్షత్రముతో కూడిన పూర్ణిమా అపరాహ్హ కాలము పర్వకాలము. 


4. రామకృష్ణ తీర్టము:- మకరమాసమునందు పుష్యమీ నక్షత్ర 
ముతో కూడిన పూర్ణిమా దినము పర్వదినము. 


5. ఆకాశగంగాతీర్థము:- మేషమాసమునందు చిత్రా నక్షత్ర 
ముతో కూడిన పూర్ణిమా దినము పర్వదినము. 


6. పాపవినాశనతీర్ణము:- ఆశ్వయుజమాసమునందు శుక్ల పక్ష 
మున ఉత్తరాషాఢా నక్షత్రముతోకూడిన సప్తమీ ఆదివారముగాని లేక 
ఉత్తరాభాద్రా నక్షత్రముతో కూడిన ద్వాదశిదినముగాని పర్వదినము. 


7. పాండవతీర్థము:- వృషభమాసమునందు శుద్ద ద్వాదశీ ఆది 
వారముగాని లేక బహుళ ద్వాదశీ మంగళవారముగాని పర్వదినము. 
ఉభయ [త్ర సంగముకాలము పర్వకాలము. సంగమ కాలము అనగా 
ఉదయము ఆరు ఘడియలనుంచి 12 ఘడియల వరకుగల కాలము. 


ఈ పై చెప్పిన సప్తతీర్ణవయులయందు పర్వదినములలో 
స్నానమొనరించి విధ్యుక్త కర్మానుష్థానమాచరించి అన్నదానము, సువర్ణ 
దానము, గోదానము, కన్యాదానము, సాలగ్రామదానము మొదలగు 
దానములు చేయవలయుననియు అందులకు రాజసూయాది ఫలములు 
లభి ంచుననియు పురాణములు చెప్పుచున్నవి. (౨ట్లు చేయుట 
ఆచారము కూడా అయియున్నది. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్ణములు 113 
తీర్చ పర్వోత్సవములు 


ఇంతియేకాక, ముక్తిప్రదములగు ఈ సప్త తీర్రములలో పైన 
ఉదాహరించిన నాలుగు పుణ్యతీర్హములు, ముక్తిదాతయగు శ్రీస్వామి 
వారితో ఆ పర్వదినములయందు నియతసంబంధముకలవెయుండి 


1. శ్రీ స్వామిపుష్కరిణీతీర్ణ ముక్కోటి 

2. కుమారధారాతీర్ధ ముక్కోటి 

3. తుంబురుతీర్ణ ముక్కోటి 

4. రామకృష్ణతీర్ణ ముక్కోటి 

అను నామములతో సప్రకాశించుచూ ఉత్సవములు జరుగుచున్నవి. 


ఆ దినములయందు _ శ్రీస్వామివారి _ఆరాధనానన్తరము 
అర్భకులు, అధికారులు, ఏకాంగులు, పాచకులు, పరిచారకులు, 
పరివారములతో మంగళవాద్యములతో శ్రీ స్వామివారి ప్రసాదములను 
తీసుకొనివెళ్లిగాని, పదార్థములను తీసుకుని ఆ తీర్థముల తీరములకు 
వెళ్ళి, పాకము లొనరించిగాని, అచ్చటగల ్రీకృష్ణాది శిలావిగ్రహము 
లకు పూజలొనరించి ఇంతకుపూర్వమే ఆ త్మీరముల తీరములకు వెళ్ళి, 
పర్వ స్నానమాచరించి ధాత వన్త్రధారులై పుండ్రధారులతై విధ్యుక్త ధర్మ 
ముల నాచరించి తమ ఆగమనమును నిరీక్షించుచున్న ధర్మానుష్టాన 
పరులగు వందలకొలది భక్తజనములకు ప్రసాదముల నొసగి వారలను 
పరిపూత హృదయులను చేయుచున్నారు. 

అటుల పరిపూతగాత్రులై పరిపూత హృదయులైన ఆ భక్తజన 
ములు వెంటనే శ్రీ స్వామివారి సన్నిధానమునకు వచ్చి శ్రీవారిని 
దర్శించి తీర్ణప్రసాదముల స్వీకరించి కృతార్చులై వెళ్ళుచున్నారు. 


114 (శీ వేంకటేశ్వర వైభవము 


ఇది గొప్ప విశేషముగా భావించవలసి యున్నది. 


ఈ సప్పతీర్ణములలో పై నాలుగు తీర్టములు (అనగా శ్రీస్వామి 
పుష్కరిణీ తీర్థము, కుమారధారా తీరము, తుంబురు తీర్ణము, 
రామకృష్ణ తీరము) [్రీస్వామివారితో సంబంధము కలిగియున్నది. 
తక్కిన మూడు తీర్థములు. (అనగా ఆకాశగంగాత్తీర్థము, పాపవినాశన 
తీర్ధము, పాండవ తీరము) అటుల సంబంధము లేకయున్నవి. 
పూర్వులు అటుల యెందుకు సంబంధమును కలుగచేయలేదో తెలుసు 
కొనవలసియున్నది. 


ఉ(్రేక్షణము 


శ్రీస్వామివారికి ఈ మూడు తీరములు సన్నిహితములుగా 
నుండుటచేత, అనుదినము శ్రీవారి దర్శనార్ధమై, పర్వతారోహణముచేసి 
శ్రమయనక అత్యుత్సాహముతోవచ్చు యాత్రికులకు భక్తులెల్లరు ఈ 
తీర్రములయందు స్నానమాచరించి పవిత్రులై శ్రీవారిని దర్శించి 
తీర్ణప్రసాదముల స్వీకరించి కృతార్గులై వెళ్ళుట ఆచారమైయున్నది. 
అందుచే అనుదినవు శ్రీవారితో సంబంధముగల ఈ మూడు 
త్తీర్మములు పర్వదినములయందు కూడా శ్రీ స్వామివారితో సంబంధము 
కలిగియుండుటచే సర్వదినములు పర్వదినములుగా ఊహించవలసి 
యున్నది. మహనీయులగు పూర్వుల భావములు అనూహ్యములుగా 
నుండును. 


1. శ్రీ స్వామిపుష్కరిణీ పుణ్యతీర్ణము 


(సర్వతీర్థ ప్రధానములై ముక్తిప్రదములైన ఈ సప్పపుణ్యతీర్థముల 
యొక్క శక్తివిశేషములు పూర్యానుభవ విశేషములు, వైభవములు 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్థములు 115 


పొరాణికభాగ లబ్బవయులగు విషయువుఎలు వివ రింపబడుచున్నవి 
గమనించుదురుగాక.) 


అఖిల పురుషార్థ ప్రదాతద్పైు ఈ శేషభూధర శిఖరమున 
ఆనందనిలయ విమానమునందు వేంచేసియున్న శ్రీ వేంకచేశ్చరస్వామివారి 
సన్నిధానమునకు ఈశాన్యభాగమున ముక్తి ప్రదములగు 'సప్తత్తీరములలో 
మొదటిదియగు **“శ్రీ స్వామిపుష్కరిణీతీర్ణము” అను పుణ్యతీర్ణము 
కలదు. ఈ తీరము ముల్గోకములయందుగల సమస్త పుణ్యతీర్హములకు 
స్వామినియగుటచే, ““స్వామిపుష్కరిణీ”” అని ప్రఖ్యాతిగాంచి 
సర్వకామ దానశక్తికలదై ప్రకాశించుచున్నది. ఈ తీరమునకు ప్రతి 
సంవత్సరము “మాసానాం మార్ల్గశీర్షోతి స్మి” అని గీతా ప్రదాతచే 
ప్రశంసంపబడిన మార్గశిరమాసమునందు కలావృద్దియగు శ్షుక్షపక్షములో 
విష్ణుదేవతాకవుగు ద్వాదశీదినమునందు అరుణోదయ సమయము 
అభీ గమన సమయము పర్వకాలము అని ఇదివరలో చెప్పియున్నాము. 
ఈ పర్వకాలవమన ముక్తి ప్రద తీర్ణరాజవుగు నీ తీర్ణవుందు 
స్నానమాచరించి విధ్యుక్త ధర్మముల ననుష్టించి ముక్తిదాతయగు 
శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శన మొనరించి శ్రీవారి తీర్థ 
ప్రసాదములను స్వీకరించిన అదృష్టవంతులకు సర్వవాంఛితములు 
కరతలామలకములుగా నగుచున్నవి. 


సర్వతీర్థ స్వామినియగు ఈ స్వామి పుష్కరిణీ తీర్థమును 
గూర్చి పురాణములు, మహర్షులు బహువిధములుగా ప్రశంసించు 
చున్నారు. 


వామన పురాణము: 


116 (శీ వేంకటేశ్వర వైభవము 


గూర్చి అభీ ష్టసీద్దికై సఫూరమైన తపస్సు నాచరించెను. ఆ 
మార్కండేయుని నియమబద్దమగు ఆ చిరకాల తపస్సునకు సంతసించి 
చతురాననుడు (పేవుచే సాన్నిధ్యమునుచేసి ఓ వుహామునీ! 
మార్కండేయా! వరమును కోరుకొనుము అని పలికెను. అంత నా 
మార్కండేయుడు సంతుష్టుడై తన కభీష్టమగు సమస్త త్లీర్రయా త్రాశక్తిని 
వరముగానిమ్మని కోరెను. చతుర్ముఖుడగు నా బ్రహ్మ నవ్వుచూ 
సర్వతీర్థ ఫలప్రాప్తి కాముకుడవగునో మార్కండేయ మహామునీ! 
సర్వతీర్ణములయందు స్నానము చేయుట వర్ష శతములకైనను 
నాచేతనుగాని రుద్రాదుల చేతనుగాని కాని కార్యము. గాన సర్వతీర్ట 
ఫలప్రాప్తి సాధకమగు నుపాయమును చెప్పెద వినుము. 


ఇచ్చుటికి దక్షిణ దిగ్భాగమున రెండునూరుల ఆవుడల 
దూరమున, దేవానుభావ్యమగు వేంకటాద్రి యను పర్వతరాజము 
కలదు. ఆ పర్వతశిఖరమునందు స్వామిపుష్కరిణీ యను తీర్టరాజము 
కలదు. ఆ తీర్గమునందు ప్రతిసంవత్సరము మార్గశిరమాసమునందు 
శుక్షపక్షమున ద్వాదశీ దినమునందు అరుణోదయ సమయమున 
త్రిలోక విశ్రుతములగు సమస్తపుణ్యతీర్రములు తమయందు పాొపాత్ము 
లగు వారలు పుణ్యసంపాదనమునకై స్నానము చేయుటచే తమకు 
సంక్రమించిన పాపజాలమును తొలగించుకొనుటకు సొన్నిధ్యముచేసి 
ఈ తీర సవున్వయమువలన తవుపాపములను తొలగించుకొని 


వెళ్లుచుందురు. 


అందుచే నీవు ఆ సర్వతీర్ణసవమున్వయకాలమున శ్రీ స్వామి 
పుష్కరిణీతీర్ణ్లమందు స్నానము చేయుము. అందువలన నీకు సర్వతీర్థ 
యాత్రాసిద్ది. సర్వతీర్ణ స్నానఫలప్రాప్తి కలుగును అని చెప్పి 
చతుర్ముఖుడంతర్జానమాయెను. మార్కండేయ మహర్షి సంతసించి 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్ణములు 11 


ఆ చతుర్ముఖుడు చెప్పిన ప్రకారము వేంకటాద్రికి వెళ్ళి ఆ పర్వది 
మున శ్రీ స్వామిపుష్కరిణి యందు స్నానముచేసి సకలతీర్ణయాత్రా ఫ 
సిద్దిని పొందకలిగెను. 


(మరియు) వామనపురాణము; 


ఈ స్వామి పుష్కరిణీతీరము యొక్క తీరమునందు కుబేరుడు 
చంద్రుడు, కాముడు, ఇంద్రుడు మొదలగు దేవతలు సువర్గదానము 
కన్యాదానము, భూవ్యూది దానములు చేసి ధనేళశత్వమును 
లావణ్యమును, కామత్వమును, దుర్ణయ విజయశక్తిని ఇతర దుష్ర్రావ 
ములగు సంపదలను పొందిరి గాన, ఈ తీరమున స్నానమా 
చరించి తీరమునందు షోడశ మహాదానములుచేయు అదృష్టముక¢ 
వుహానుభావులు అనంతములగు వాంఛి తములను పొందగలరు 
అనియు చెప్పుచున్నది. 


భవిష్యోత్తర పురాణము; 

ఈ స్వామివుష్కరిణీ తీర్రమునందు పర్వదినమున స్నానము చేసి 
తీరమునందు పితృభక్తి కర్మశ్రద్దగల యే మానవులు పిళ్ళ శ్రాద్ధము 
నాచరించెదరో వారి పితృదేవతలు సంతుష్టులై హరిమందిరమునక 
చేరి పరమానంద పరవశులై నృత్యములు చేయుచుందురు. 


పూర్వకాలమునందు శంఖుడను ఒక క్షత్రియుడు శ్రీ స్వామి 
పుష్కరిణియందు స్నానము చేసినంత మాత్రముననే రాజ్యమును పొంది 
చక్రవర్తియై సర్వసుఖముల ననుభవించెను. 

మరియు పూర్వము నారాయణుడను ఒక బ్రాహ్మణ్‌ త్తముడు 
శ్రీస్వామి పుష్కరిణీ తీర్రస్నాన మహిమచేతనే భగవత్సాక్షాత్కరము 


118 (శీ వేంకటేశ్వర వైభవము 


కలవాడై భగవంతునివలన వరమునుపొంది హరిమందిరమునుచేరి 
అవాజ్మానసగోచరమగు నిత్యానందము ననుభవించకలిగెను. 


పూర్వమునందు దశరథపుత్రుడగు శ్రీరాముడు ఈ స్వామి 
పుష్కరిణియందు స్నానమాచరించి ఆ స్నానమహిమచేతనే అపహరింప 
బడిన సీతను విజయలక్ష్మీతోసహా పొందకలిగెను. 


అందుచే తీరమునందు సమస్త కామ(ప్రదాతయగు శ్రీస్వామి 
వారితో ప్రకాశించు నీ స్వామిపుష్కరిణీతీరము కామధేనువుగానై 
సర్వమానవులకు సమస్త కామ్యములను కూడా సమకూర్చుచున్నది. 
అజ్ఞానమును తొలగించుచున్నది. విజ్ఞానమును ప్రసాదించుచున్నది. 


(మరియు) భవిష్యోత్తర పురాణము: 


“స్వామి పుష్కరిణీ స్నానం, వేంకటేశ్వరదర్శనమ్‌. 
మహాప్రసాదస్వీకార త్రయం తైలోక్యదుర్లభమ్‌[” 


తా॥ ముల్గోకములయందు శ్రీ స్వామి పుష్కరిణీ స్నానము, 
శ్రీవేంకటేశ్వర దర్శనం, మహాప్రసాదలాభము ఈ|త్రయము మానవులకు 
పూర్వజున్మార్థిత సుకృత సముదాయముచేత లభించవలసియున్నది కాని 
అన్యధా దుర్లభమగుచున్నది. అనగా, మానవులలో విదేశీయులు, 
దూరదేశీయులు, ప్రాంతీయులు కూడా కొందరు ఈ తీర్ణమును, 
ఈ దైవమును, ఈ ప్రసాదమును అనుభవించి కడతేరుటకు రాలేకపో 
వుచున్నారు. ఇది తెలియని విషయముకాదు. యేదో నిర్భంధముచేత 
వచ్చియు శ్రీ స్వామివారి దర్శనముకాక, మహాప్రసాదము లభించక 
శ్రీ స్వామి పుష్కరిణీస్నానము చేయలేక, ప్రకృతివాసనాబద్దులై అదృ్భ 
ప్రములేక ప్రతిబంధకము లెదురేగ అన్నియు విరమించుకుని మరియొక 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్థములు 119 


పర్యాయము రాగలము. అప్పుడన్నియు సాధి ంచగలము అని తృప్తి 
పడుచు వెళ్ళుచున్నారు. గాన ఈ తీర్టస్నానాదిత్రయము దైవప్రసాద 
లభ్యము, అన్యధా దుర్గభమేనని తెలియదగియున్నది. 


స్కందపురాణము: 


పూర్వము చంద్రవంశీయుడగు నందరాజు ధర్మగుప్తుడను 
కుమారునకు రాజ్యభారమునందజేసి తాను రేవానదీ తీరమున వాన 
ప్రస్థాశ్రమమును స్వీకరించి ఆత్మావలోకనము చేయుటకై నివసించి 
యుండెను. తన కుమారుడగు ధర్మగుప్పుడు కారణాంతరమున 
శాప[గ్రస్తుడై ఉన్మాదమును పొంది దేశభ్రమణము చేయుచుండెను. 
నందరాజు ఈ విషయమును తెలుసుకుని కుమారుని చేరవచ్చి 
దుఃఖించి ఈ దోషనివృత్తి మార్గము నరయుటకై కుమారుని వెంట 
బెట్టుకుని జైమిని వముహర్షి ఆ(శ్రవుమునకు వెళ్ళెను. నందరాజు 
ఆ మహర్షి పాదములమవాలి తన కుమారునివృత్తాంతము నంతయు చెప్పీ 
ఈ దోష పరిహారోపాయమును చెప్పి రక్షింపుమని ప్రార్థించెను. 

ఆ మహర్షి ధ్యానమార్గముచే నంతయు తెలుసుకుని ఓ రాజా! 
నీవు ఇచ్చటి కనతిదూరములో, శ్రీవేంకటభూధర శిఖరమునందు 
పవిత్రాతి పవిత్రమగు స్వామిపుష్కరిణీ తీర్ణముకలదు. అచ్చటికి 
నీ కుమారునితో సహా వెళ్ళి, పుణ్యపురుషులతో క్రిక్కిరిసి ప్రకాశించు 
నా స్వామి పుష్కరిణీ తీర్ణమునందు నీ కుమారుని స్నానము 
చేయించుము. స్నానమాత్రముననే ఉన్మాదము తొలగి స్వస్టచిత్తుడు 
కాగలడు అని చెప్పను. ఆ వుహర్షి వచనముల కానందరాజు 
సంతసించి, తన కుమారునితో శ్రీ వేంకటాద్రికి వెళ్ళి శ్రీ స్వామి 
పుష్మ,రిణి యందు కువూరుని స్నానముచేయించెను. వెంటనే 


120 శ్రీ వేంకటేశ్వర వైభవము 


ధర్మగుప్తుడు ఉన్మాదము తొలగినవాడై స్వస్థచిత్తుడాయెను. పిమ్మట 
చాలాకాలము రాజ్యపరిపాలన మొనరించెను. 


ఇంతియేకాక శ్రీ స్వామి పుష్కరిణీ స్నానము అపస్మారము, 
భూతావేశము మొదలగు సర్వదోషములను నివర్తింపచేయును. మరియు 
నియవు పూర్వకముగా ఈ స్వామిపుష్కరిణీ స్నానమాచరించిన 
మానవులు ఇరువదియెనిమిది విధములగు తామిస్ర అంధతామిస్రాది 
నరకములతో సంబంధములేని వారలగుటయేకాక అశ్వమేధఫలమును, 
తులాపురుషదాన ఫలమును, గోసహ(స్రదానఫలమును, బ్రహ్మ 
జ్ఞానమును ప్రజ్ఞాపాటవమును, యశస్సంపదను, లక్ష్మీవెభవమును, 
వెరాగ్యమును, ధర్మబుద్దిని, మనశ్శుద్దిని మొదలగు సుఫలములను, 
చతుర్విధపురుషార్టములను సంకల్ప నియమానుగుణముగా బడయ 
గలరు అనియు చెప్పుచున్నది. 


(మరియు స్కందపురాణము: 

పూర్వకాలమున మహర్షి శాపగ్రస్తుడైన అభి మన్యుకుమారుడగు 
పరీక్షిత్తు రాజు “తక్షక ద ష్టుడై ఏడవ దినమున మరణించెదవు” 
అను ఆ శాపమునకు భయపడి గంగా మధ్యమునందు ఏకస్తంభ 
మండపమును నిర్మించుకొని అచ్చట యుండెను. ఆ రాజును తక్షక 
మహావిషము వలన రక్షించి ధనమార్షింపదలచిన మహామంత్ర వెత్తయగు 
కాశ్యపుడను బ్రాహ్మణోత్తముడు ఆ రాజు సమీపమునకు వెళ్ళుచుండ 
మార్గ మధ్యమునందు తక్షకునితో సమావేశము కలిగెను. వారిరువురు 
తమ తమ విషయములను తెలుపుకుని తమ తమ బలాబలములను 
నిర్ణయించుకొనసా గిరి. 


అప్పుడు తక్షకుడు తన సామర్థ్యమును చూవుట్టకై యెదుటగల 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్ణములు 121 


మానవాధి ష్థితమైన మహావృక్షమును తన విషజ్వాలలచే భస్మము 
కావించెను. మానవుడున్నూ భస్మమాయెను. 


అంతట మాంత్రికుడగు నా కాశ్యపుడు తన సామర్ధ్యమును 
చూపుట్టకై మానవునితో సహా భస్మీభూతమైన ఆ మహావృక్షమును తన 
మంత్రశక్తిచే మానవునితో సహా ఉజ్జీవింపచేసెను. 

తక్షకుడు ఆ కాశ్యపుని వుహావుంత్రళశక్త కచ్చెరునొంది 
ఓ ద్విజోత్తమా! మహర్షిశాపము రిత్తచేయుట పాడికాదు. నీవు 
నా, విషముచే మరణించిన రాజును (బ్రతికించి యెంత ధనమును 
ఆ రాజు వలన పొందగలవో, అంతకురెట్టింపు ధనమును నీకు 
ఇచ్చెదను. 'స్వస్థానమునకు వెళ్ళుము అని చెప్పి ఆ మూల్యములగు 
రత్నముల నివ్వ ధనలుబ్బుడగు నాకాశ్యపుడు తక్షకుడిచ్చిన రత్నములను 
తీసుకుని సంతోషముతో స్వస్థానమును చేరెను. 


తక్షకుడు వెళ్ళి వుహర్షి శాపమును నెరవేర్చెను. రాజు 
మరణించెను. ఈ కాశ్యపుడు ధనాశవే విష్ణుభక్తుడైన రాజును బ్రతికింప 
సవుర్ణుడై యుండియు టబ్రతికింపని కారణముచే వుహాజనులు 
ఈ కాశ్యపుని “పాతకి” యని నిశ్చయించి ఆ కాశ్యవునితో సహాసన 
శయనాదులను మానివేసిరి. అందులకు ఖిన్నుడైన ఆ కాశ్యపుడు, 
తన గురువుగారగు శాకల్య మహర్షి వద్దకు వెళ్ళి ప్రణమిల్లి తన 
యుదంతము నంతయుచెప్పి ఈ వుహాపాతకమును తొలగించి 
రక్షింపుమని కోరెను. 


త్రికాలజ్ఞాడగు నా శాకల్య మహర్షి “ఓ కాశ్యపా! నీవు రక్షణ 
సమర్ధుడ యుండియు రక్షింపని కారణముచేత విష్ణుభక్తుడైన ఆ రాజు 
మృతిచెందెను. అందుచే నీకు పాతకము సంభవించినది. ఈ పాతకము 
తొలగు ఉపాయము శ్రీ వేంకటాద్రియందు మహా పవిత్రమగు స్వామి 


122 శ్రీ వేంకటేశ్వర వైభవము 


పుష్కరిణీ తీర్థము కలదు. అచ్చటకు నీవు వెళ్ళి ఆ తీర్టమునందు 
నియమపూర్వకముగా స్నానమాచరించి భగవద్దర్శనము చేయుము. నీకీ 
పాతకము తొలగగలదు. మరియొక విధముగా తొలగనేరదు అని 
చెప్పెను. 


అందులకు కాశ్యపుడు సంతసించి శ్రీ వేంకటాద్రికి వచ్చి 
అశ్చటగల శ్రీ స్వామి పుష్కరిణియందు నియమ పూర్వకముగా స్నాన 
మాచరించి భగవద్దర్శనముచేసి మహాపాతకమును తొలగించుకొనెను. 
ద్విజోత్తములచే మహా పవిత్రతముడుగా కొనియాడబడెను. 


(మరియు) స్కందపురాణము: 


మహర్షికులశేఖరుడగు శ్రీ వేదవ్యాసులవారు “మే జలాశయ 
వుందైనను” “స్వామితీర్ణం, స్వామి తీర్దం, స్వామితీర్దం')” అని 
ముమ్మారు పఠించి స్వామితీర్రమును స్మరించి స్వామితీర్థ భావనచే 
స్నానము చేసినంతమాత్రముచేతనే మానవులకు సర్వతీర్ణరాజమగు 
శ్రీ స్వామిపుష్కరిణీతీర్థము, సకలవాంఛి తములను ప్రసాదించుటయే 
గాక పుణ్యతీర్ణస్నాన పరవుఫలవుగు బ్రహ్మపదమును కూడా 
ప్రసాదించుచున్నది” అని శ్రీ స్వామి పుష్కరిణీ పుణ్యతీరముయొక్క 
మహత్తరశక్తిని మహావైభవమును చాటుచున్నారు. 


బ్రహ్మపురాణము: 

పూర్వమునందు సరస్వతీదేవి గంగాది సర్వతీర్ణములకంటె 
గౌరవమును పొందవలెనను కోరికచేత బ్రహ్మావర్తము అను దేశము 
నందు సరస్వతీనదిగా ప్రవహించియూ కారణాన్తరముచే శాపగ్రస్తురాలై 
గంగాది నదులకంటె అధిక గౌరవమును పొందలేకపోయెను. 


కరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్ణములు 123 


ఆ సర్వతీర్చోత్భృష్టత్వకాంక్ష ఆమెను వదలకపోవుటచే భగవంతుని 
ర్చి ఘోరముగా తపస్సుచేసెను. అంత భగవంతుడు ప్రత్యక్షము 
కాగా ఆ సరస్వతి ఓ దేవాదిదేవా! నేను సర్వతీర్చోత్సష్టకామనచే 
సరస్వతీ నదిగా (ప్రవహించియు పులస్త్య బ్రహ్మశాపమువలన సర్వతీర్థ 
గౌరవమును పొందలేక పోతిని. నాకు సర్వతీర్రగౌ రవముండునట్లు 
వరమివ్వమని ప్రార్టించెను. 


అతివాత్సల్యముతో భగవంతుడిట్లు పలికెను! ఓ సరస్వతీ! 
ఆ పులస్త్య(బ్రహ్మశాపము గంగానదీ గౌరవమును తొలగించును కాని, 
వుష్కరిణీగారవమును తొలగించనేరదు. గాన నీవు పవిత్రాతిపవిత్రమగు 
కీంకటా[డ్రియొక్క శిఖరమునందు పుష్కరిణీ రూపముగా 
రివసించుము. నేను నీకు దక్షిణభాగమున నివసించగలను. 


భువన త్రయముందుగల మూడుకోట్ల యేబదిలక్షల గంగాది 
నీరములన్నియు, సంవత్స రకాలము పాపిసంసర్గముచే తమకు సంక్రమిం 
నిన పాపజాలమునంతయు నివృత్తి చేసుకొ నుట్లకై నన్ను యాచింపగ 
ఏవు. నేను సర్వత్తీరులయొక్క పాపనివృత్తికై, ““ధనుర్మాసమున శుక్ల 
$క్షమునందు ద్వాదశీ దినమున అరుణోదయ సమయమునందు నీ 
మందు సాన్నిధ్యము చేయవలెను. అప్పుడు మీ పాపజాలమంతయు 
వృత్తి కాలగదు””* అని సర్గ్వతీర్థములకు చెప్పెదను. అందుచే తీర్థము 
ఎన్నియు తీర్ణాధిరాజ్యమునందు నిన్ను అభిషేకము చేయగలవు అని 
రమిచ్చెను. 


అందువలన త్రైలోక్య విశ్రుతములగు తీరములన్నియు స్వామి 
ృష్కరిణీ తీర్థమును తీర్ణాధిరాజ్యమునందభిషేకము చేసినవి. అందుచే 
గ్థములన్నియు ఆ పర్వదినమునవచ్చి స్వామిపుష్కరిణీ సాన్నిధ్యమును 


124 (శీ వేంకటేశ్వర వైభవము 


అటుల త్రీర్ణాధిరాజ్యస్థానమునలంకరించిన శ్రీ స్వామి పుష్క రిణి 
యొక్క తీరమునందు దురత్యయ _ మాయావిమోచనకర్తయగు 
శ్రీనివాస (ప్రభువు శ్రీ లత్మ్మీదేవితోసహా పరమానంద స్టానవుగు 
శ్రీ వెకుంఠమును కూడా వదలి దాస్యభూషణాలంకృతులగు వారలకు 
తీర్ణప్రసాదాది ప్రదానము చేయించి మాయావిమోచనమును చేయుటకై 
వేంచేసేయున్నాడు అందుచే నిది కలియుగ వైకుంఠవునియు 
ఈ స్వామిపుష్కరిణి శ్రీ భూదేవీలాలితమగు భగవక్ర్రీడావాపియనియు 
వ్యాసులవారభి ప్రాయపడుచున్నారు. 


(మరియు) బ్రహ్మపురాణము: 


అమోఘశక్తులు కలిగి తీరజాలముచే తీర్చాధిరాజ్యమునందభి 
షేకము చేయబడి శ్రీ స్వామి సాన్నిధ్యమును సంపాదించుకొనిన సర్వ 
తీరస్వామినియగు శ్రీ స్వామి పుష్కరిణియందు మహాశక్తిమంతములగు 
నవతీర్థములు కలవు. 


ఆ తీర్థములు: 1. పూర్వభాగమున ఆయుఃప్రదమగు మార్కం 
డేయ తీర్ధము, 2. ఆగ్నేయభాగమున. పాపవిమోచకమగు ఆగ్నేయ 
తీర్థము, 3. దక్షిణభాగమున నరకోత్తారకమగు యామ్యతీర్థము, 
4. నైరృతి భాగమున బుణవిమోచకవుగు వశిష్టతీర్ణము, 5, 
6. పశ్చిమ, వాయవ్య భాగములయందు కైవలగ్యదాయకములగు వారు 
ణవాయు తీర్థములు, 7. ఉత్తరభాగమున ధనసంపత్రదమగు ధనదతీ 
వ్రము, 8. ఈశాన్యభాగమున భక్తిముక్తి ప్రదాయకమగు గాలవతీర్రము, 
9. మధ్యభాగమున మహాపాతక నాశకమగు సరస్వతీత్సీరము. ఈ నవ 
తీర్రములతో కూడిన శ్రీ స్వామి పుష్కరిణియొక్క స్నానపానాది 
సేవనము మానవులకు సర్వపురుషార్ధ సాధకము అని చెప్పుచున్నది. 


తిరుమల (శ్రీ వెంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్టములు 125 


వరాహపురాణము; 


పూర్వకాలమున సాంకాశ్య దేశమునందు చంద్రవంశీయుడగు 
శంఖణుడనురాజు పితృపితామహ్రాప్తమగు రాజ్యమును పరిపాలించు 
చుండ సామంతరాజులు బలవంతులై అతని రాజ్యము నపహరించిరి. 
రాజ్య భ్రస్టుడైన శంఖణుడు ఆ అవమానమును సహింపలేక భార్యతోను 
మం[త్రులతోను దక్షిణ దిక్కుకు ప్రయాణముచేసి తీర్ణయా త్రలను 
చేయుచూ రామసేతువును దర్శించెను. అచ్చట సెతుస్నానముచేసి 
మరలివచ్చుచూ మార్గమధ్యమున సువర్ణముఖరీనదీ స్నానమును, పద్మ 
సరోవరస్నానమును విధి ప్రకారము నిత్యముచేయుచు అచ్చట నిలిచి 
యుండెను. ఒక్కనాడు శంఖణుడు తన రాజ్య ్రంశమును స్మరించి 
దుఃఖించి భగవంతుని ప్రార్ధించుచూ నిదురించెను. 


అప్పుడు అశరీరవాణి “ఓ రాజా! దుఃఖింపకుము. ఇచ్చటికి 
'కోశమాత్రములో, ఆపన్న కామధేనువగు వేంకటాద్రికలదు. అచ్చట 
న్గోతుక దయా పూర్ణుడగు కమలాపతికలడు. వారికి ప్రేమ పాత్రమగు 
తీరరాజము కలదు. నీవు అచ్చటికి వెళ్లి ఆ తీరరాజమగు పుష్కరిణి 
యందు స్నానము చేయుచు శ్రీ స్వామిని దర్శించుచు ఆ తీరమున 
నివసించుము. ఇష్టసద్దిని బడయగలవు” అని పలికెను. ఆ శంఖణ 
రాజు భగవదనుగ్రహమునకు సంతసించి స్వామి పుష్కరిణీ తీరమునకు 
వచ్చి కుటీరమును యేర్చరచుకుని తీర్టస్నానము, దేవదర్శనము 
చేయుచు నియతవ్రతుడై ఆరు మాసములను గడపెను. 


అంతనొక్కనాడు స్వామి సరోవరవుధ్యవున శ్రియఃపతి 
శ్రీ భూదేవులతో విమానారూఢుడై సపరివారముతో ప్రత్యక్షమై “ఓ 
రాజా! నీవు శోకింపకుము. నీ రాజ్యమును పొందగలవు. ఈ స్వామి 


126 (శీ వేంకటేశ్వర వైభవము 


స్వామిత్వమును పొందగలరు” అని చెప్పి అంతర్జానమాయెను. 


అంత శంఖణుడు సంతసించి స్వదేశమునకు ప్రయాణము 
చేసెను. సామంతరాజులు పరస్పరము భేదవృత్తికలవారలై రాజ్యమును 
పరిపాలించలేక శంఖణునకు రాజ్యమునర్పించు భావముతో మార్గమధ్య 
మున ఎదురుగావచ్చి, “ఓ రాజా! మీ రాజ్యమును మీరే పాలించు 
కొందురుగాకి? యని చెప్పి స్వదేశమునకు తీసుకునివెళ్ళి పట్టాభి షిక్తు 
నిచేసిరి. గాన స్వామిత్వ ప్రదానముచేయ శక్తిగల ఈ తీర్ణరాజము, 
స్వామిపుష్కరిణీయని అన్వర్ధ నామధేయము కలదై ప్రకాశించుచున్నది. 


(మరియు) వరాహపురాణము: 


(శీ స్వామి పుష్కరిణిని గూర్చి, ఢ్రీవైకుంఠమునందు 
పట్టమహాషులగు ఢీ, భూదేవులచేత లాలింపబడు అఖిలభువ్వనెక చక్రవ 
ర్హియగు శ్రీ స్వామి వారి యొక్క క్రీడావాపీగా (గ్రహించవలసియున్నదని 
చెప్పుచున్నది. 


పద్మపురాణము: 

“విష్ణుపాదోద్భవమై బ్రహ్మకరస్పర్శపవిత్రతమై ఈశాన పవి త్రీకరణ 
సమగ్రమైన తీర్టముచే పూర్ణ మీ స్వామితీర్ణము అని సనవ్రనయోగియు, 

“తీరమున పరాత్పరుడగు శ్రీనివాసుని (పీవునివాసముచే 
ధన్యమైన ఈ స్వామి సరసియొక్క సేవనమే ఆత్మసత్తానిదానము అని 
సనకయోగియు, 

“కీర్థన స్నాన పానములచేత ఆధ్యాత్మిక, ఆధిభౌతిక ఆధిదైవిక 
రూపతాపత్రయ నివారిణి ఈ స్వామి పుష్కరిణి అని శౌనక మహర్షియు, 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్ణములు 127 


““సుర్తులకు, నరులకు, తిర్యగ్ష్టంతువులకు ఆత్మశోధిని ఈ 
స్వామి పుష్కరిణి అని శుకమహర్షియు, 

ఇటుల ఆత్మవేత్తలై అనుభవ సంతృప్తులైన మహర్షులు, యోగులు 
యేబదిమంది శ్రీస్వామి పుష్కరిణీ తీర్థమును గూర్చి బహువిధము 
లుగా ప్రశంసించుచున్నారు. 


శ్రీ స్వామిపుష్కరిణీ పుణ్యతీర్ధరాజమునుగూర్చి ప్రశంసించిన 
పంచాశన్మహర్షుల పవిత్ర నామధేయములు 


1. అత్రిమహర్షి, 2. వ్యాసః ౩. వసిష్ట 4. పరాశర, 
5. గొతవుః, 6. భరద్వాజః, 7. వునుః, రి. యువుః, 
9. యాజ్ఞవల్క్య 10. హారీత్క, 11. అంగిరస్క 12. ఉశనాకి 
13. సంవర్తః 14. ఆపస్తంబ 15. మరీచిక 16._ మృకణ్లుః 
17. పులస్త్యః, 18. కాత్యాయునః, 19. బృహస్పతిః, 
20. భృగంః, 21. వాల్మీకికి 22. శంఖః 23. లిఖీతః, 
24. శాతాతపః, 25. బోధాయనః, 26. మూార్కలణ్ణ్లేయుః, 
27. మాండవ్యః 28. శాండిల్యకి 29. కాశ్యప 30. కణ్యః 
31. అగస్త్య 32. దుర్వాస, 33. విశ్వామిత్ర 34. శక్తిః, 
35. శుకః 36. శౌనక ౩37. నారదః, 38. క్రతంః, 
39. సత్యాషాఢక 40. కుణ్ణిన$ 41. హరిత; 42. జైమినిః 
43. జాబాలీ 44. పితామహః, 45. సనక, 46. సనందనః 
47. సనత్క్కవూర:, 40. వావుదేవః, 49. సనాతనః 
50. దేవదర్శనః. 


ఇటుల అనేక మహర్షలచేతను, అనేక పురాణములచేతను 


128 (శీ వేంకటేశ్వర వైభవము 


భిషేకమును పొందబడినట్టియు శ్రీ స్వామి పుష్కరిణీ సరోవరము 
విశ్వప్రభువగు శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ఆశ్రయించుకొని ఉపనిషత్ర్రు 
తిపాద్యమగు ఐరమ్మదీయ సరోవరమువలె నిరుపమాన మహిమ కలదై 
ప్రకాశించు చున్నది. 


2. కుమారధారా పుణ్యతీర్థము 


శ్రీతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సన్నిధానమునకు వాయ వ్య 
దిగ్భాగములో అయిదుమైళ్ళ దూరములో వుహాపవిత్రవుగు 
“కుమారధారా? యను పుణ్యత్తీరముకలదు. ఈ తీర్ధము ముక్తి ప్రద 
ములగు సప్పత్తీరములతో నొకటియై ప్రకాశించుచున్నది. ఈ త్రీర్థమునకు 
మాఘమాసమునందు మఘా నక్షత్రముతో కూడిన పూర్ణిమా దినము 
యొక్క మధ్యాహ్న కాలము పర్వకాలము అని చెప్పియున్నాము. 

ఈ కుమారధారా పుణ్యతీరమహత్త్వము పురాణములు అనేక 
విధములుగా ప్రకాశించుచున్నది. 


వరాహ పురాణము: 


ఈ తీర్ణమునందు పర్వకాలమున స్నానముచేసిన అదృష్టవంతులు 
పరాత్పరుని యొక్క స్టానమగు పరమవదమును అనాయాసముగా బడ 
యగలరు అని ఆముష్మికఫలమును చెప్పుచున్నది. 


(మరియు వరాహ పురాణము; 


ఈ తీర్ణస్నానము వృద్దుని కుమారునిగాచేయగల ఐహికఫల 
సంపాదనశక్తి కూడా కలదైయున్నది. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్థములు 


పూర్వకాలమున వృద్దుడగు బ్రాహ్మణుడు వనమున మార్గా 
మును జెంది కుమారుడగు కౌండిన్యుని, “కుమారా! కుమారం 
యని విలపించుచుండ న్టోతుక దయానిధి యగు శ్రీ వేంకటేశ దైః 
కుమార రూపములో వచ్చి, “ఓ బ్రాహ్మణుడా! నీ వెవ్వరవు?°' 
అడిగెను. నేను శత వృద్దుడనగు బ్రాహ్మణుడను ఆశ్రమమునకు వి 
యున్నాను. నన్ను పరమేశ్వరుడు ఎందులకీ లోకమున అట్టిపె 
తెలియక యున్నది అని విచారపడెను. 


ఆ కుమారరూపధారియగు దైవము, సోపహాసముగా “తా 
నీ కోరిక జీవించవలెననియా? జీవితము చాలించవలెననియా?”” 
అడిగెను. అందులకా బ్రాహ్మణుడు నాకు జీవనేచ్చలేదు. 
దేవతల యొక్కయు, బుషుల యొక్కయు, పితృ దేవతలయొక్క 
బుణమును ఇంతవరకు తీర్చుకొనలేకపోయినాను అందుల్లకె శరీర 
దిచ్చకలదు అని చెప్పెను. భగవంతుడందులకు సంతసించి చేయి: 
కుని రమ్ము అశ్రమమునకు పోవుదము అని చెప్పును. భగవంః? 
చేయిపట్టుకుని బ్రాహ్మణుడు మెల్లగా వెళ్ళుచుండిను. అప్పుడు భీ! 
తుడు ఓ (బ్రాహ్మణోత్తమా! ఇది తీర్ణప్రవాహము. దీని యం 
స్నానము చేయుము. పిదప ఆశ్రవువమునకు వెళ్లుదము 
చపును 

ఆ బ్రాహ్మణుడు ఆ తీరమున మునిగి లేవగానే పదనా 
వత్సరముల వయస్సుగల కుర్రవాడుగా నాయెను. ఆ బ్రాహ్మణు! 
కుమార రూపధారియగు దైవము విశ్వరూపుడై ప్రత్యక్షమయ్యెను. దే 
లందరు ప్రత్యక్షమైరి. పుష్పవృష్టి కురిసెను. దేవదుందుభులు మోగె 
దేవతలు భగవంతుని స్తుతించిరి. బ్రాహ్మణుడు భగవంతుని స్తుతిః 
బ్రాహ్మణునకు కర్మానుష్టానశక్తినే కాక అందులకు వలయు ధనసంప 


130 (శీ వేంకటేశ్వర వైభవము 


కూడా ఇచ్చి కర్మానుష్టానము చేసుకొనుము, కృతార్థుడవగుము అని చెప్పి 
భగవంతు డంతర్జానమాయెను. 


దేవతలందరు ఈ తీర్ధము వృద్దుని కుమారుని చేయశక్తి కలది 
గాన “కుమారధారి?” యని ప్రఖ్యాతినొందకలదు. వలీపలితకాయు 
డగు నే మానవుడు ఈ తీర్టమునందు మాసత్రయదీక్షతో త్రికాలము 
లయందు స్నానము చేయునో ఆ మానవుడు వజ్రకాయుడగుటయేకాక 
అతి మనోహర రూపముకలవాడగును. మరియు సర్వపాపములను 
తొలగించుకొని విష్ణుపదమును పొందగలడు అని చెప్పి స్వస్థానములకు 
వెళ్ళిరి. 


అందుచే నీ కువూరధారాతీర్టము ఐహికాముష్మికములను 
ప్రసా దించుచున్నది. 


మార్కండేయ పురాణము: 


పూర్వము దేవసేనాపతియగు కుమారస్వామి దేవతల రక్షణా 
వ్రమై తారకాసురుని వధించుటచే బ్రహ్మహత్యాదోషము సంభవించెను. 
ఆ బ్రహ్మహత్యాదోష నివృత్తి చేయుమని తన తండ్రియగు శంకరుని 
ప్రార్థించెను. ఆ శంకరుడు ఓ కుమారా! నీ హృదయమున సదా 
నారాయణస్మరణముండు గాక! ఇది రహస్యము! మరియు లక్ష్మీ 
పతినివాసమగు శ్రీ వేంకటాద్రికి వెళ్లి అచ్చట వుణ్యతీరున స్నానము 
చేసి శ్రీ వేంకటేశ్వరునకు ప్రణమిల్లి కుమారధారాతీర్టమునకు వెళ్ళుము. 
అచ్చట స్నానము చేసి వేంకటేశ్వర మహామంత్రమును ప్రణవపూర్వక 
ముగా జపించుచూ తపస్సుచేయుము అని చెప్పెను. 

అంత దేవసేనాపతి పితృవాక్యానుసారముగా 'వేంకటాద్రికి వచ్చి 
అచ్చట చ(క్రతీర్ణవమున స్నానముచేసి స్వామిపుష్కరిణికి చేరెను. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్ణములు 131 


ఆ బ్రహ్మహత్య దేవసేనాపతిని పర్వతారోహణమునకు పూర్వమే వద 
లిపెట్టి వేంకటాద్రికి క్రోశమాత్రములో దుఃఖించుచూ నిలువంబడి 
పోయెను. 


అంతట కుమారస్వామి స్వామిపుష్కరిణియందు స్నానమాచ 
రించి శ్రీ స్వామివారికి ప్రదక్షిణ ప్రణామములు చేసి పాపవినాశనము 
నకు వెళ్ళి స్నానము చేసి కువూరధారా తీరమునకు వెళ్ళిను. 
అచ్చట కువూరధారా తీర్ణస్నానవుఎ. చేయుచు నిరాహారదీక్షతో 
వేంకటేశ మహావుంత్రమును జపీంచుచూ తపస్సు చేయు 
చుండెను. 


అంతనొక్కనాడు మాఘపూర్ణిమా బుధవారము మఘానక్షత్ర 
మున మధ్యాహ్న సమయమునందు శ్రీ వేంకటేశ్వరస్వామివారు శంఖచ 
క్రములతో వైకుంఠకటిహస్తములతో జగన్మోహనరూపముతో ధ్యానాను 
గుణముగా సాక్షాత్కరించెను. శ్రీ స్వామివారిని సేవించుటకు బ్రహ్మేం 
ద్రాదులందరు వచ్చి స్తుతించిరి. కుమారస్వామియు నతిభక్తితో శ్రీ 
స్వామివారిని స్తుతించెను. 


భగవంతుడు సంతుష్టుడై ఓ వుహాదేవకువూరా! నీవు 
నా వముంత్రమును సదా జపించుచు సుఖముగా నుండుము. ఈ 
తీరము “కుమారధారికా” యని నీ పేరుతో ప్రఖ్యాతినాందగలదు. 
మదావిర్భావదినమగు ఈ మాఘపూర్ణిమాదినమునందు సర్వతీర్టముల 
కంటె ఉత్తమమైన స్వామిపుష్కరిణి తీర్గముకంటె ఈ తీర్థము శ్రేష్టమై 
నది. ఈ నాడు ఈ తీర్థస్నానము బ్రహ్మహత్యాది దోషనివారకము. 
గో, భూ, సువర్ణ వస్రాన్నాది దానములు అనంతఫలదాయకములు 
అగుచున్నవి. అని దేవతలందరు వినుచుండ చెప్పి భగవంతుడు 
అంతర్జానమాయెను. 


132 (శీ వేంకటేశ్వర వైభవము 
3. తుంబురు పుణ్యతీర్హము 


శ్రీ వేంకటాద్రియందు వేంచేసియున్న [శ్రీ వేంకటేశ్వరస్వామి వారి 
సన్నిధానమునకు ఏడున్నర మైళ్ళ దూరములో మహాపవిత్రవుగు 
తుంబురు తీర్థము కలదు. ఈ తీర్థము ముక్తిప్రదములగు సప్పత్తీర్థము 
లలో నొకటియైయున్నది. ఫాల్గుణమాసమున ఉత్తరఫల్లునీ నక్షత్రము 
లలో నొకటియైయున్నది. ఫాల్లుణమాసమున ఉత్తరఫల్లునీ నక్షత్రముతో 
కూడన పూర్ణిమా దినమున వుధ్యాహ్నకాలము ఈ తీరమునకు 
పర్వకాలము. ఆ పర్వకాలమున ఈ తీర్ణమందు స్నానము మాన 
వులకు సర్వదోషములను, సర్వపాపములు, నివృత్తిచేసి సర్వవాంఛితము 
లను సమకూర్చును. 


ఈ తుంబురుతీర్ణ మాహాత్మ్యమును గూర్చి పురాణములు 
బహువిధములుగా ప్రశంసించుచున్నది. 


బ్రహ్మోత్తర ఖండము: 


పూర్వమొక సమయమున వీణావాదనతత్పరులగు తుంబురు 
నారదులు ఆకాశమార్గమున సంచరించుచుండ నారదుడు తుంబురుని 
అపూర్వమైన వీణనుచూచి, మిత్రమా! నీకు ఈ విణ యెక్కడ 
లభించిను అని ప్రశ్నించెను. ఒక మహారాజ సభయందు మహారాజును 
స్తుతించగా బహూకరించెను అని చెప్పెను. అందులకు నారదుడు 
కోపావిష్టుడై సర్వ పురుషార్ధ ప్రదాతయగు శ్రీ మహావిష్ణు వుండగా 
నరస్తుతిచేసితివి గాన నీ వసత్సురుషుడవు. అసత్సంగము పనికిరాదు 
“నీవు ఖేచరత్వము నశించి అవాళక్ళిరస్సుకలవాడవై భూమి యందు 
పడుదువుగాకి' యని శపించెను. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్హములు 133 


ఆ తుంబురుడు భూమియందు పడుటలో హరికీర్సనాలాపాది 
పుణ్యభాగమువలన శ్రి వేంకటాద్రి మధ్యముగా ఘోణతీర్రభాగమునందు 
పడెను. పడన ఆ తుంబురుడు ఇది శ్రీ వేంకటాద్రి యని తెలుసు 
కుని ఆ తీర్టమునందు స్నానముచేసి, “వేంకటేశో మాం రక్షతు” 
అని నిశ్చయించుకుని తత్తీరమున ఒక సంవత్సర కాలము కఠినదీక్షతో 
శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని గూర్చి తపస్సు చేయుచుండెను. 


అట్టుండ ఫాల్గునమాస పూర్ణిమాతిథియందు దయామయుడైన 
శ్రీ వేంకట్టశైలనాథుడు లమ్మీసమేతుడై, అనంతగరుడవిష్వక్సేనాది పరివా 
రములతో తుంబురునకు దర్శనిమిచ్చెను. స్వామిని సేవించుటకు 
బ్రహ్మాదులు వచ్చిరి. అందరిని తీర్రమందు స్నానముచేయ స్వామి 
యాజ్ఞాపింప అట్ట్లుచేసి కృతకృత్యులైరి. తుంబురుడు ఈ త్తీర్ణము నా 
పేరుతో ప్రసిద్దినొందుగాక యని భగవంతుని ప్రార్టింపగా అట్టు వర 
మిచ్చి వాంఛితముల నిచ్చి భగవంతుడంత్తర్ల్షితుడాయెను. అందుచే 
నీ తీరమునకు తుంబురు తీ్తీర్రమను పేరు కలిగినది. తుంబురుడా తీర్థ 
స్నానము చేసి భగవదనుగ్రహమును పొందుటచే పూర్వమువలె నారదు 
నితోసహా కీరనాలాపములు చేయకలిగియుండెను. 


(మరియు బ్రహ్మోత్తర ఖండము: 


ఈ తీర్థము ప్రాయళ్చిత్తములకు సాధ్యపడని మహాపాపములను 
కూడా తొలగించును. 


పూర్వమొక (గ్రామమున సర్వాబద్దుడను బ్రాహ్మణుడు దురాచా 
రుడై, నాస్తికుడై ద్రిమ్మరుచు దక్షిణాపేక్షచేత యజ్ఞాదులకు వెళ్ళి 
బ్రాహ్మణ సభల యందు కూర్చునుచుండ ఆద్బిజోత్తములు “వశిష్టవ 
త్రిష్టసి సభాసు” అని అధిక్షేపించుచూ తొలగించుచుండిరి. అందుచే 


134 (శీ వేంకటేశ్వర వైభవము 


దుఃఖితుడై, మహనీయమూర్తియగు నా వసిష్టుడే నన్ను రక్షించునుగాక 
యని వసిష్ణనియందతిభక్తి కలవాడయ్యెను. మహర్షియగు వసిష్టుడు 
ఆ సర్వాబద్దుని విషయమును తెలుసుకుని అతని యందు కృపకల 
వాడయ్యెను. 


పిమ్మట నా వశిష్టుడు తాను రాజ పురోహితుడగుటచే తనకు 
సంక్రమించిన పాపములను తనను ఆగ్రయించుకుని యున్న సర్వాబ 
ద్దుని పాపములను తొలగించుకొనుటకు బ్రహ్మలోకమునకు వెళ్ళి 
బ్రహ్మ సభయందుగల బ్రహ్మకు నమస్కరించి ఇట్లు విన్నవించెను. 


ఓ లోక పితామహా! నేను రాజపురోహితుడనగుటచే నాకు 
సంక్రమించిన పాపములను ఆశ్రయించిన సర్వాబద్దుని పాపములను 
తొలగించు మార్గమును చెప్పుమని ప్రార్థించెను. 


అందులకు బ్రహ్మ “పాపములను ప్రాయల్నిత్తములచేతనే తొలగిం 
చుకొనవలెను”* అని చెప్పగా వసిష్టుడు నా యొక్కయు నన్ను 
ఆశ్రయించిన సర్వాబధ్దుని యొక్కయు పాపములు ప్రాయళ్చిత్తములచే 
నశింపవని తెలుసుకొని మమ్ములను శరణమొందినాను అందులకు తగు 
నుపాయము చెప్పి రక్షింపుము అని స్రార్టించెను. 


బ్రహ్మ కొంచెమాలోవించి శ్రీ వేంకటాద్రి యొక్క మధ్యభాగ 
మునందు పఎఐత్రమైన ఘోణతీర్థము కలదు. మీన పూర్ణిమయందు 
ఆ తీరమున స్నానము చేయుటచేత దురుర్టరములగు దురితములు 
కూడా నశించగలవుి? అని చెప్పెను. 


అంత వసిష్టుడు బ్రహ్మలోకమునుంచి వచ్చి సర్వాబద్దుని వెంట 
బెట్టుకొని ఆ పర్వదినమున ఘోణత్తీర్థమునందు ఇరువురు స్నానము 
చేసి ప్రాయశ్శిత్తములచే నశింపని మహాపాతకములను నశింపచేసుకొ నిరి. 


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్థములు 135 


వసిష్టమహర్షి శ్రీ వేంకట్టైలనాథుని స్తుతింప, జగన్మోహన రూపముతో 
జగత్సతియగు నా స్వామి ప్రత్యక్షమై వసిషస్టమహర్షి యొక్క ఆశ్రిత 
వాత్సల్యమునకు సంతసించి సర్వాబద్దుని సర్వసిద్దునిగాను, సర్వసంప 
న్నునిగాను కరుణించి, ఈ ఘోణతీర్థమునకు మహావైభవశక్తిని ప్రసా 
దించి అంతర్జానమాయెను. 


స్కందపురాణము: 


పూర్వకాలమున తుంబురుడనుగంధర్వుడు పతివ్రతయగు తన 
సతీలలామకు “ఈ మాఘత్రయమందు నాతో స్నానమాచరించి విష్ణు 
పూజను చేయుము” అని ఉపదేశించెను. అందులకా గంధర్వవల్లభ న్టీత్ర 
భీతయె పత్యుపదేశము నంగీకరించకపోయెను. తుంబురుడు శాన్తవిత్తు 
డెనను ఆమె అప్రీయవాదము వలన కోపము కలవాడై 


“పుత్రం చ ధర్మవిముఖం, భార్యాం చాల. పియవాదినీమ్‌॥ 
అబ్రహ్మణ్యం చ రాజానం సద్య శ్మాపేన దండయేత్‌'॥ 


అను శిక్షాస్మృతి ననుసరించి, ఓ అప్రియవాదినీ! నీవు 
వేంకటా డ్రియందు ఘోణతీర్థసమీపమునగల అశ్వత్చము (రావిచెట్టు) 
యొక్క తొ జ్రయందు నిర్టల దేశమున మండూకమై యుండుము అని 
శపించెను. అందులకామె భయపడి పతిపాదముల వ్రాలి శాపాన్తము 
ననుగ్రహింపుమని కోరెను. అంత గంధర్వుడు “అగస్త్యమహర్షి ఘోణ 
తీరమున స్నానము చేసి అశ్వత్టవృక్షచ్చాయయందు ఘోణతీర్ణ మాహా 
త్య్మమును శిష్యులకుపదేశించును. ఆ ఘోణతీర్ధ మాహాత్మ్యమును 
విన్న నీకు శాపాన్తమై నన్ను చేరగలవు” అని శాపాన్తమును చెప్పెను. 


136 శ్రీ వేంకటేశ్వర వైభవము 


మెల్లమెల్లగా అశ్వత్టవృక్షము యొక్క తొజ్జలో ప్రవేశించి శాపానుభవ 
మును చేయుచుండెను. ఇట్లుండ అగస్త్యమహర్షి కొంతకాలమునకు 
వేంకటాద్రియందు శ్రీ స్వామిని దర్శించి తుంబురుతీర్ణమునకు 
వచ్చి అచ్చట స్నానము చేసి ఆ అశ్వళ్టవృక్షచ్చాయయందు తుంబురు 
తీగ్ధమాహాత్మ మును శిష్యులకు ఉపదేశించెను. 


ఆ మాహాత్మ్యమును విన్న గంధర్వవల్లభ శాపాన్తమై మండూక 
శరీరమును వదలి నారీరూపము ధరించెను. శాపవిముక్తయగు ఆమె 
ఆ మహర్షిని దర్శించి ప్రణమిల్లి తన వృత్తాంతమునంతయు చెప్పెను. 
ఆ మహర్షి దయామయుడై, ఆమెకు పతివ్రతాధర్మములను చక్కగా 
నుపదేశించెను. ఆమె విజ్ఞానము కలదై పతి సమీపమునకు చేరి 
సుఖించెను. 


ఈ తుంబురుత్తీర్థమునకు, తుంబత్తీరము అనియు ఘోణత్తీర్థము 
అనియు పురాణములు చెప్పుచున్నఎ. 


4. ఆకాశగంగా పుణ్యతీర్ణము 


శ్రీ వేంకటేశ్వరస్వామివారి అవతారస్థానమగు (్రీ వేంకటాద్రి 
యందు పరమేశ్వరుని ఆనందనిలయవిమానమునకు. రెండుమైళ్లదూర 
ములో ఆకాశగంగాతీగ్థము ప్రకాశించుచున్నది. ఈ తీర్థము ముక్తి 
ప్రదములగు 'సప్పతీర్రములలో నొకటిగా నున్నది. ఈ తీరమునకు 
మేషమాసమునందు చిత్తా నక్షత్రముతోకూడిన పూర్ణిమాదినము పర్వ 
దినము . అమృతపానము చేయు నిలింపులకు (దేవతలకు) సైతము 
అమృతము మరిపింపజేయు మధురాతిమధురమగు తీర్హముతోను 
““అమృతి* మను జలనామమును సార్ధకముచేయుశక్తితోను (ప్రవహించు 
చున్నది. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్హములు 137 


హిమాచలమున ప్రవహించిన గంగ మూడు పాయలుగా 
స్వర్గమర్థ్యపాతాళములయందు ప్రవహించుచూ “త్రిపథగా? యని కీర్తింప 
బడుచున్నది. 


ఈ.గంగ ఆకాశభాగమున ప్రవహించుచూ “ఆకాశగంగి యని 
కీర్తింపబడుచున్నది. శంకరుని శిరస్సు నందు ప్రవహించిన గంగవలె నీ 
గంగ శ్రీ శ్రీనివాసభక్తుల శిరస్సులయందు ప్రవహించి అభిషేకము 
చేయుచూ వారలను పవిత్రాతిపవిత్రులనుగా చేయుచున్నది. 

మరియు మర్హ్యగంగ _ కాశీవిశ్వేశ్వరుని సన్నిధానమున 
ప్రవహించుచూ శ్రీ విశ్వేశ్వరస్వామివారి యొక్క _ అభి షేకారాధనాది 
కైంకర్యములకు ఉపయోగపడుచున్నది. 


ఈ ఆకాశగంగ సర్వేశ్వరుడైన అత్మేశ్వరుడైన శ్రీ శ్రీవేంకటేశ్వర 
స్వామివారి యొక్క అభి షెకారాధనాది కాంకర్యములకు ఉపయోగ 
పడుచున్నది. 


ఈ ఆకాశగంగా తీర్రమ్రుయొక్క మహత్తరశక్తిని పురాణములు 
అనేక విధములుగా ప్రశంసించుచున్నవి. 


భవిష్యోత్రరపురాణము: 


పూర్వము కేసరి యొక్క భార్య అంజనా యను వనితా 
రత్నము సంతానము లేని కారణముచే మతంగమహర్హా శ్రమమునకు 
వెళ్లి ఆ మతంగమహర్షికి ప్రణమిల్లి తన దుఃఖమును నివేదించెను. ఆ 
మహర్షి ఆమెయందు దయకలవాడై ఇట్లు చెప్పెను. 


“ఓ వనితారత్నమా! పంపాసరోవరమునకు తూర్పుగా 
(50) యేబది ఆమడలదూరంలో నరసింహాశ్రమము కలదు. దానికి 


138 శ్రీ వేంకటేశ్వర వైభవము 


దక్షిణముగా నారాయణగిరియందు స్వామి తీరము కలదు. అందుకు 
ఉత్తరముగా' క్రోశ మాత్రములో ఆకాశగంగాతీర్దమును మహత్తర 
శక్తిసంపన్నమైన తీరము కలదు. నీవు అచ్చటికి వెళ్ళి ఆకాశగంగయందు 
స్నానము చేయుచూ, ఆ తీర్టతీరమున పండ్రెండు సంవత్సరములు 
తపస్సును చేయుము. అప్పుడు నీకు లోకోత్తరశక్తి సంపన్నమైన 
సంతానము కలుగును” అని చెప్పును. 


ఆ అంజనాదేవి మహర్షి చెప్పిన ప్రకారం నారాయణగిరికి వెళ్లి 
అచ్చట స్వామి తీర్టమున స్నానముచేసి, స్వామిదర్శనముచేసి ఆకాశ 
గంగా తీరమునకు వెళ్ళెను. అచ్చట ఆకాశగంగయందు స్నానము 
చేయుచు భక్ష్యవర్షితురాలై తపస్సును ప్రారంభించెను. అట్లు ఒక 
సంవత్సరము గడచిన పిదప వాయుదేవత ఆమెకు ప్రతిదినమును ఒక 
ఫలమును ఇచ్చుచూ వచ్చెను. ఒక దినమున వీర్యగర్భమగుఫలమును 
ఆమె దోసిలియందుంచెను. క్షుధార్తురాలగు నామె ఆ ఫలమును 
భక్షించెను. 


అంత ఆమె గర్భవతియై పదవమాసమునందు లోకైకవీరుడు 
అపారశక్తి సంపన్నుడు హనుమంతుడను పుత్రరత్నమును కని వీరమాత 
అయ్యెను. 


స్కాందపురాణము: 


ఈ ఆకాశగంగా మాహాత్మ్య ప్రకరణములో పై విషయమునే 
మార్పుగా సర్వమును చెప్పుచున్నది. 


స్కందపురాణము: 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్ణములు 139 


ద్విజోత్తముడు తన తండ్రి ప్రత్యాబ్దికము దినమున దైవికముగా 
వేదవేదాంగపారగుడగు నతిథి లభింప, ఆయనను పితృస్థానమున 
నిమంత్రణము చేసి శ్రాద్దమును పూర్తినేసెను. 


పిమ్మట కొంత కాలమునకు ఆ పుణ్యశీలుని ముఖమునందు 
వైరూప్య మేర్చడి గార్రభముఖముగా మారెను. అందులకా వుణ్యశీలుడు 
ఖీన్నుడై ఆ వైరూప్యమును తొలగించుకొనుటకు సువర్ణముఖరీ 
తీరమునందు గల అగస్త్యా శ్రమునకు వెళ్లి, అగస్త్యమహర్షి యొక్క 
పాదముల వ్రాలి నా ముఖమున కీవెరూవ్యము యే దోషముచే సంభ 
వించినదో, ఆ దోష మెట్లు తొలగగలదో చెప్పి నన్ను రక్షింపుమని 
ప్రార్థించెను. 

త్రికాలవేత్తయగు నా మహర్షి “ఓ పుణ్యశీలా! నీవు పితృ 
శ్రాద్దమునందు వంధ్యాపతి (గొడ్రాలు భర్త యగు వేదవేత్తను 
బతృస్థానము నందు నివుంత్రణముచేసి శ్రాద్దవూచ రించితివి 


గాన ఆ మహాదోషముచే నీ ముఖమున కీ వైరూప్యము 
తటస్టించినది. 


అందుచే నీవు వేంకటా గ్రికి వెళ్ళి స్వామిపుష్కరిణి తీర్ణమున 
స్నానముచేసి అచ్చట కనతిదూరములోగల ఆకాశగంగా తీర్థమునందు 
విధి విధానముగా స్నానము చేయుము ఆ వియద్గంగాస్నాన మాత్రము 
చేతనే నీ ముఖవైరూప్యము తొలగిపోవును” అని చెప్పెను. 


వెంటనే పుణ్యశీలుడు వేంకటా ద్రికి వెళ్ళి స్వామిపుష్కరిణీ 
స్నానము చేసి ఆకాశగంగా తీరమునకు చేరి ఆ తీర్టమున విధి ప్రకా 
రము స్నానముచేయగా ముఖవైరూప్యము తొలగిపోయెను. సుందరమైన 
ముఖము కలవాడయ్యెను. 


140 (శీ వేంకటేశ్వర వైభవము 
(మరియు) స్కందపురాణము: 


శ్లో పుష్ప మూల ఫలైర్వాపి కేవలై ర్వర్తయే త్పదా। 
కాలపకైఏ స్ప్వయం శీర్లై ర్వైఖానసమతే స్థితః॥ 


అని మను, వ్యాసాదులు చెప్పిన ప్రకారం “కాలముచేత పండి 
స్వయముగా రాలిన కేవలమగు పుష్పములచేతనుగాని, మూలములచేత 
నుగాని, ఫలములచేతనుగాని, జీవించుచూ వైఖానస శాస్రోక ధర్మాను 
ష్థానము చేయువాడు “*వానప్రస్తుడు”. అట్టి వానప్రస్తా శ్రమము 
నందుండి కాలము గడపుచుండిన రామానుజుడను నొక విష్ణుభక్తుడు 
ఆకాశగంగా తీరమునందు చాలా కాలము ఘోరమైన తపస్సును 
చేయగా పరమట్రతుడైన (్రీనివాసదైవము గరుడవాహనారూఢుడై 
విష్వక్సేనాది పరివారములతో సర్వవెభవములతో నా రామానుజునకు 
దర్శనమిచ్చి వరములను కోరుకొనుము” అని చెప్పెను. 


ఆ రామానుజమహర్షి “ఓ వేంకటేశప్రభో! బ్రహ్మరుద్రాదుల 
కలభ్యమైనట్టియు, యోగిపుంగవుల కదృశ్యమైనట్టియు నీ దివ్య 
స్వరూపమును నేను చూడ గలిగితిని. కృతార్హుడవైతినిి ఇంతకంటె 
మిన్నయగు వరమేమి కలదు అనుచూ సంసారసాగరసముత్త రణ 
సేతువులగు నీ దివ్యపాదారవిందములయందు నాకు నిశ్చలమైన భక్తి 
యుండునుగాకి' యని ప్రార్టించెను. 

శ్రీ స్వామి “తథాస్తు అని చెప్పుచూ “మేష మాసమున 
చిత్రానక్షత్రముతో కూడిన పూర్ణిమా దినమునందు ఈ ఆకాశగంగా 
తీర్రమునందు స్నానము చేయువారలు పునరావృత్తి రహితమైన వైష్ణవ 
స్థానమును బడయగలరు” అని చెప్పి అంతర్జానము నొందెను. 

కావున, ఆకాళగంగా తీరవాసము చేయుచు, ఆ తీర 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యత్తీర్దములు 141 


స్నానపానాదులు చేయుచూ తపస్సు చేయువారలకు ముక్తి కరతలా 
మలకమే నని కైముతికన్యాయము చెప్పుచున్నది. 


5. పాపవినాశన పుణ్యతీర్థము 


శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానమునకు రెండున్నరమైళ్ళ 
దూరములో అతి పవిత్రమైన “పాపవినాశనము” అను అన్వర్థనామధే 
యముకల పుణ్యత్తీరము పాపవినాశనమును బుజువు చేయుచూ అపార 
శక్తికలదె ప్రవహించుచున్నది. ఈ తీరము ముక్తిప్రదములగు సప్త తీరము 
లలో నొకటిగా ప్రకాశించుచున్నది. ఈ తీర్టమునకు ఆశ్వయుజ మాస 
మునందు శ్ళుక్షపక్షమున ఉత్తరాషాఢానక్షత్రముతో కూడిన సప్తమీ ఆది 
వారముగాని లేక ఉత్తరాభాద్రా నక్షత్రముతోకూడిన ద్వాదశిదినముగాని 
పర్వదినము. 


ఈ పాపవినాశన పుణ్యతీర్రము యొక్క మహత్తరశక్తిని గూర్చి 
పురాణములు అనేకవిధములుగా ప్రశంసించుచున్నవి. 


స్కందపురాణము: 


హిమగిరి పార్శమునం దతిపవిత్రమైన బ్రహ్మాశ్రమముకలదు. 
అచ్చటి కొకనాడు దృఢమతియను చతుర్దవర్గస్థుడు వచ్చి అచ్చట 
తపస్సు చేయువారలను యజ్ఞము చేయువారలను చూచి సంతసించి 
తాను కూడా తపస్సును యజ్ఞములను చేయవలెను అను కోరిక కల 
వాడయ్యెను. పిమ్మట కులపతియను మునివద్దకు వెళ్లి నమస్కరించి 
తన కోరికను విశదము చేయగా ఆ కులవతి నీకు తగదని నివారిం 
చెను. ఆ దృఢమతి తనకోరికెను నివారించుకొనలేక ఒక పర్ణశాలను 


142 (శీ వేంకటేశ్వర వైభవము 


ఒకనాడు గర్గకులీనుడగు సుమతి యను ద్విజుడు ఆ దృఢ 
మతి కుటీరమునకు వచ్చి అతనిచే సత్కరింపబడి అతనియందు 
(ప్రేమకలవాడై అనుదినము వెళ్ళుచుండెను. అంత నాధృడమతి [క్రమ 
ముగా నా సుమతివలన వైదిక ధర్మములను తెలుసుకొనుచు కర్మలను 
చేయించుకొనుచూ పూర్ణుడాయెను. 


పిదప కొంతకాలమునకు ఆ సుమతి యను ద్విజుడు కాలధ 
ర్మము నొంది అనేక నరకముల ననుభవించి క్రమముగా స్థావరపశు 
పక్షూ గది జన్మలనెత్తి చివరకు బ్రాహ్మణజన్మ నొందెను. 


పిమ్మట ఉపనీతుడై ధర్మాచరణము చేయుచుండ నొకనాడు 
గహనము నందు బ్రహ్మరక్షస్సుచే గ్రహించబడెను. అంత కర్మ భ్రస్టుడై 
బాధలు పడుచుండ తండ్రి చూచి సహించలేక ఆ కుమారుని 
అగస్తా్యాశ్రమమునకు తీసుకునివెళ్ళి ఆ మహర్షికి ప్రణమిల్లి వృత్తాం 
తము నంతయు చెప్పి బ్రహ్మరక్షస్సుబాధను తొలగించి. రక్షింపుమని 
ప్రార్థించెను. 


ఆ అగస్త్యమహర్షి ధ్యానముచే సర్వమును తెలుసుకొని, 
“ఓ ద్విజోత్తమా! నీ కుమారుడు “పూర్వజన్మమున బ్రాహ్మణుడుగానై 
అయాజ్యయాజనమును, అధర్మాచరణమునుచేయుటచే నరకబాధల 
ననుభవించి హీనజన్మలనెత్తి చివరకు నీ పుత్రుడుగా జన్మించి పూర్వ 
దోషముచే బ్రహ్మరక్షస్సుకు గురియైనాడు. ఇది తొలగునుపాయము, 
ఇచ్చటికి సమీపమున శ్రీ వేంకటాద్రియందు సర్వపాపనివారకమగు 
పాపవినాశన తీర్థముకలదు. ఆ తీర్థమునందు మూడు దినములు 
నియమపూర్వకముగా స్నానము చేయించుము. బ్రహ్మరక్షోబాధ తొలగి 
స్వస్టచిత్తుడగును” అని చెప్పెను. 


తిరుమల (శి వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్ణములు 143 


వెంటనే తండ్రి కుమారుని వెంటబెట్టుకొని శ్రీ వేంకటాద్రికి 
వెళ్ళి అచ్చట పాపవినాశన తీర్రమున కుమారుని మూడు దినములు 
స్నానము చేయించ బ్రహ్మరకస్సు తొలగిపోయెను. కుమారుడు స్వస్థ 
చిత్తుడై దేహాన్తమువరకు సర్వసంపదల ననుభవించి ముక్తినొందెను. 


(మరియు) స్కందపురాణము: 


పూర్వకాలమున భద్రమతియను వేదవేదాంగపారగుడగు నొక 
బ్రాహ్మణుడు 1. కృప, 2. సింధు, 3. యశోవతి, 4. కామినీ, 
5. మాలినీ, 6. శోభ అను నావుధేయములు గల ఆరుగురు 
భార్యలు కలవాడై గృహస్థాశ్రమము ననుభవించుచుండెను. క్రమముగా 
రెండు నూరుల కుమారులు కలవాడాయెను. తానుదారిద్రముగల 
వాడగుటచే వారలను పోషించలేక బాధపడుచుండెను. 


పతిబాధను చూచి సహించలేని కామినీ యను నొకభార్య 
పతితో “ఓ నాథా! మా తండ్రి దారిద్రముచేత బాధపడుచూ నార 
దమహర్షు్యపదేశముచేత వేంకటా ద్రియందలి పాపవినాశన త్రీర్ణ తీరమున 
భూదానమును చేసి సవుస్తెశ్వర్యముల ననుభవించి అంతమున 
విష్ణువదమును చేరెను. మనము అట్టు భూదానమును చేసిన సుఖులము 
కాగలము” అని చెప్పెను. అంత పతి సంతసించి కలత్ర సహితుడై 
వేంకటాద్రికి ప్రయాణము చేయుచూ మార్గమధ్యమున సుశాలియను 
నగరమునందు సర్వైశ్వర్య 'సంపన్నుడగు సుఘోషృుడను ద్విజోత్తముని 
ఆ॥శ్రయించెను. 

ఓ ధర్మిష్టా! ద్విజోత్తమా! నేను దారిద్రదోషముచే బాధవడుచు 
న్నాను. పంచహస్త ప్రమాణమగు భూమిని నాకు దానమివ్వమని 
కోరెను. 


{44 (శీ వేంకటేశ్వర వైభవము 


అందులకా సుఘోషుడు సత్సాత్రము లభి ంచినదని సంతసించి 
పంచహస్త ప్రమాణమగు భూమిని విష్ణుస్వరూవుడగు నా భద్రమతికి 
దానము నిర్భెను. 


అంతట భద్రమతి సంతసించి వేంకటాచలమునకు వచ్చెను. 
శ్రీస్వామిని దర్శించి పావవినాశనమునకు వెళ్ళి ఆ తీరమున స్నానము 
చేసి తీరమున శ్రోత్రియుడు విష్ణుభక్తుడగు నొక బ్రాహ్మణునకు విష్ణు 
బుద్దా ఆ పంచహస్త ప్రమాణవముగు భూమిని దానము చేసెను. 
శ్రీ మహావిష్ణువు వినతానందనారూఢుడై (ప్రత్యక్షమై వాత్సల్యముచే 
“ఓ ద్విజోత్తమా! నేను సంతుష్టుడనైతిని. నీవు సర్వభోగ సమా 
యుక్తుడవై ఇహలోకమున సర్వసుఖముల ననుభవించి దేహాన్తమున 
ముక్తిని పొందగలవు” అని చెప్పి అంతర్జానము నొందెను. 


6. పాణ్ణవ పుణ్యతీర్హము 


శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానమున కతి సమీపమున అర 
మైలు దూరములో, ముక్తిప్రదములగు సప్పతీర్ణ్లములలో నొకటి యగు 
పాణ్ణవ తీరము కలదు. ఈ తీరమునకు వృషభమాసమునందు శుద్ద 
ద్వాదశీ ఆదివారము సంగవకాలముగాని లేక బహుళ ద్వాదశి మంగ 
ళవారము సంగవకాలముగాని పర్వకాలము. 


ఈ పాండవ తీర్థము ఐహిక ఫలప్రదాన శక్తిని ఆముష్మిక ఫల 
ప్రదాన శక్తిని కలిగి ప్రకాశించుచున్నదని పురాణములు అనేక విధము 
లుగా ప్రశంసించుచున్నవి. 


వరాహపురాణము: 


సాధుసంరక్షణమును ప్రధానముగా తలంచి ధర్మ సంస్తాపనము 


య 


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్టములు 145 


చేయ నవతరించిన శ్రీకృష్ణపరమాత్మచేత ప్రాణతుల్యులుగా భావింపబడు 
పాండుపుత్రులగు ధర్మచారులైన ధర్మరాజాదులు ఆ పరమాత్మచే 
నుపదేశింపబడి ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక రూపతాపత్రయ 
నివారకమై సకలపుణ్యతీర్ణ విరాజితమైన వేంకటాచలమునకు వచ్చిరి. 


అచ్చట క్షేత్రపాలునిచే రక్షింపబడుచున్న నొక పుణ్యతీర్థ 
తీరమున నివసించి ఆ తీర్థమును స్నానపానాదులుచేయుచు భగవంతుని 
ఆరాధి ంచుచు ఒక సంవత్సరకాలమును గడిపిరి. 


ఒకనాడు ధర్మరాజునకు “మీరు ఈ త్తీర్ధ సేవనము చేయుచూ 
సంవత్సరకాలము గడిపిన పుణ్యయోగముచేత క్షయించిన కల్మషము 
కలవారెతిరి. యుద్దమందు ఎజయమును, క్రమాగతమగు రాజ్యమును 
పొందగలరు? అని ఉత్తమమైన స్వప్నము కలిగెను. 


తరువాత క్రమముగా శ్రీకృష్ణపరమాత్మ యొక్క దౌత్యమును, 
సారథ్యమును, ఉపదేశమును సంపాదించుకొని, యుద్దవిజయమును 
రాజ్యలాభమును పొందగలిగిరి. అది మొదలు ఈ తీర్ధము పాణ్ణవ 
తీర్ధము అని ప్రఖ్యాతి కాంచినది. 


పద్మపురాణము: 


పూర్వము పాండవులు అరణ్యవాసమును, అజ్ఞాతవాసమును 
చేస్తి అల్బ జీవనమునకైనను సంతోషించి శ్రీకృష్ణపరమాత్మను సంధికై 
పంపభగవదుపదేశమును కూడా వినని జ్ఞాతులతో క్షాత్ర ధర్మమగు 
యుద్దమే రాగా ప్రచండ విక్రములై జ్ఞాతులను తొలగించి రాజ్యమును 
పొందకలిగిరి కాని జ్ఞాతి వధముచే లభించిన పాపమును నివారించుకొ 
నలేక, దీనమానసులై తవుకు సర్వవిధబంధువగు (్రీవాసుదేవుని 
ఉపదేశమున ఈ తీరమున స్నానమాచరించి నిష్పాపులైరి. పిదప 


146 (శీ వేంకటేశ్వర వైభవము 


శ్రీస్వామి పుష్కరిణీ తీరమున (ప్రకాశించు శ్రీ స్వామిని అర్చించి 
యధథాగతముగా వెళ్ళిరి. అప్పటి నుంచియు ఈ తీర్ణవును 
పాండవతీర్థము అని చెప్పుచున్నారు. 

అందుచే నీ తీరము సర్వపాపములను తొలగింపశక్తి సర్వపుణ్య 
ఫలములను సమకూర్చశక్తి కలదిగానున్నది. మరియు శ్రీ స్వామి 
సన్నిధికి సన్నిహితమై భక్తజనకోటి కశ్రమలభ్యమై, కాలత్రయసేవన 
యోగ్యమై విరాజిల్లుచున్నది. 

ఈ ఆరు తీర్టములే ముక్తిప్రదములు అని స్కందపురాణము 
చెప్పుచున్నది అని ఇదివరలో చెప్పియున్నాము. 


7. రామకృష్ణ పుణ్యతీర్థము 
శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానమునకు ఆరుమైళ్ళదూర 
ములో శ్రీ వేంకటాచలమునందు పరమ పవిత్రవుగు రావుకృష్ణ 
తీరమను పుణ్యతీర్ణము కలదు. 
ఈ తీరమునకు మకర మాసమునందు పుష్యమీ నక్షత్రముతో 
కూడిన పూర్ణిమా దినము పర్వదినము. 


ఈ తీర్ధము యొక్క శక్తిని గూర్చి పురాణములు అనేకవిధము 
లుగా ప్రశంసించుచున్నవి. 


స్కందవురాణము: 

పూర్వకాలమున రామకృష్ణుడను మహర్షి ఈ వేంకటాచలమున 
తపస్సు చేయుచూ స్నాన్యమై కల్పించుకున్న తీర్థము. 

ఈ తీర తీరమున నివసించుచూ ఈ తీరమున స్నానపానాదులు 


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్హములు 147 


చేయుచు శ్రీ మహావిష్ణువును గూర్చి చాలా కాలము తపస్సు చేసెను. 
శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను. అందుచే నీ తీరము అపారశక్తికలదె 
యున్నది. ఏ వూనములైనను అజ్ఞానముచే పితృమాతృ 
గుర్వాద్యుపకారములను స్మరింపక మరచి వారల నవమానముచేయుట 
మొదలగు కృతఘ్నతాది దోషములుకూడా ఈ తీర్చమందు స్నాన 
మాత్రముచే శమించి నిర్గోషులగుదురు. పూజ్యాలగు పితృమాతృ 
గుర్వాదుల అనుగ్రహమునకు పాత్రులు గూడా అగుదురు. సర్వసుఖ 
ములను బడయగలరు. 


ఈ తీర్భమును గురించి విశేషములను ఉత్సవ భాగములో చెప్పి 
యున్నాము. 


8. దేవ పుణ్యతీర్ధము 


శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానమునకు వాయ వ్య 
భాగములో శ్రీ వేంకటాద్రి యొక్క గుహాప్రదేశమునందు అతిపావనమై 
అతి శుభంకరమైన దేవతీర్మమను పుణ్యతీరము కలదు. ఈ తీర్థమును 
దేవతలు అధి కముగా (పేమించుటచేతను సేవించుటచేతను ఈ తీర్థము 
నకు దేవత్తీరమను నామము కలిగినది. 


ఈ తీర్టమును ముక్తిప్రదములగు సప్త తీరములలో నొకటిగా 
స్కందపురాణము, బ్రహ్మపురాణము చెప్పక పోయిననూ వరాహ 
పురాణము ముక్తిప్రదమగు తీరముగా చెప్పుచున్నది. 

ఈ తీరమునకు పుష్యమీ నక్షత్రముతో కూడిన గురువారము 


వ్యతీపాతయోగము, శ్రవణ నక్షత్రముతో కూడిన సోమవారము పర్వ 
సమయములు. 

















mw amt ను. 
hel) hele నాలు నలా అగా ర్‌ కళ్ళం ని 












గ్గ 
! Cunt ni 
స లీ MY w a7 న్‌ నే 
ype wy | వ నషట ళ క 
(| పనే a "Tay Wat rt సో గ 
a శ ' yA Ke i a i rR నే 
త జ థల వో al | న్‌ 
ళల 1 OR WEES To ఎల Fh, 
శ! వర 
ym, Vp, Tt 
. 
' | ఖః ల్‌ 
On ; by Ve ఇ శి క 
1 క 4 న న. 
వో wy Fa uy ఫి wf 
| his 1 హై vw hw న 
క Wr oy i 
(1 ORT Aon ఓపీ 
/ 
జ 
స్‌ ష్‌ ల్‌ 
/ 
క్ట wi , 
4 
స్ట b 
' ! స శక 
4 (1 
క్‌ స్ట్‌ Cn 
॥ 
' | ’ ty క 
| జ్‌ 
/ ' 
Ban | , 
1 అనూ ఖః 
1, క టీ 
క Er ల 
/ క, న న 
| శీ శ 4 ఖ్‌ 
క జ్‌! 
॥ , | | 
వ్‌ Er 
' 
ళీ 
4 | f గ్‌ 
ల్‌ శ శః | | 
' 
Me 4 ణ్‌ 
( on 
ME 
Ee ॥ ' we ‘ye fy a ater, 
| WME Prey 
| | | 
కంల | 


జాత కా = 


= 
















| 
nr YO 1 
1 (1 
( టైం 
hoo Mri 
ళో అ 1 rs ఖీ గ్‌ 
Han ee టీ Sere 
మి మదట స bh un వ స్తాన ల ఆం ఆ 











వ(జ్రకవచ విభూషితులగు 


ల్‌ 
ను 


గ్‌ 
శూ ళ్లు. 
స 
య! 
చేయ హో న 


క్‌ 
శ్‌ 


న్‌ 
సా 
స 


రం, 


వో 


=e 





ఇవా మా 





a ఛీ Giga ¥ స 
నే న. 


లే. 

స rhs 

నం 

నన i సళ 


(a 
se నో 
has ఖే 
గళ A 
aya rR ye లి 
Diet + 
జ 


ల్‌ 
ల్‌ వ క 


Re 
. 
యం. క | క్ష 
. 


won yp 


బ్‌ 





శ్రి రామానుజాచార్యులు 


148 (శీ వేంకటేశ్వర వైభవము 
వరాహపురాణము: 


ఈ దేవతీర్ణముయొక్క మహత్తరశక్తిని ఇటుల (ప్రబో ధించు 
చున్నది. 


ఈ దేవత్తీరునందు పర్వయోగమున స్నానము చేసిన మహాపు 
రుషులకు అజ్ఞానకృతములగు పాపములు, జ్ఞానకృతములగు పాపములు 
నశించి పోవుటయేగాక, పుణ్యమభి వృద్ది చెందును, డీర్ణాయుష్యము 
లభించును. పుత్రఫౌత్రాది సంపదలు కలుగును. ఐహికములగు సకల 
భోగముల ననుభవించి దేహపాత సమయమునందు కూడా భగవద్దర్శన 
చింతకలవార్డలై జీర్ణ వస్త్రమునువల్సె నీ ప్రకృతిని విడనాడి దేవయాన 
మార్గముచేత |బ్రహ్మాండకటాహమును దాటి విష్ణులోకమునకువెళ్ళి 
అచ్చట నిత్యానందమును బొందగలరు. 


9. చక్రపుణ్యతీర్థము 


(శి వేంకటేశ్వరస్వామివారి నివాసస్థానమై యలరారు శ్రీ వేంకటా 
ద్రియందు దక్షిణభాగమున మహాపఎత్రమగు చక్రతీర్థముకలదు. 


స్కందపురాణము: 
ఈ తీగ్రముయొక్క శక్టినభవములను గూర్చి ఇట్లు చెప్పుచున్నది. 
భగవాను డొకప్పుడు తన భక్తుని బాధించు రాక్షసుని సంహ 
రించుటకు వలసిన చక్రాయుధముతో ఆ రాక్షస సంహార మొనర్చి 
భక్తునిచే స్తుతింపబడి సంతోషించి లోకరక్షణార్టమై ఈ తీర్రమునందు 
సన్నిధానము చేయుటచేత ఈ త్లీర్థమునకు చకక్రత్తీరము. అను నామము 
4 కలిగినది. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్రములు 149 


ఈ తీర్ధము స్నానపానాదులచే తీరవాసముచే రాక్షస బాధలను 
తొలగించును. సర్వపాపములనశింపచేయును. పుత్ర పౌత్రాది సంపత్తిని 
కలుగజేయును. దేహాన్తమునందు విష్ణులోకమును సమకూర్చును. 


వరాహపురాణము ఈ తీర్గమును కూడా సప్పతీర్రములలోచేర్చి 
ప్రవరతీర్ణముగా చెప్పుచున్నది. ఈ తీర్రమాహాత్మ ము ఉత్సవభా గములో 
వ్రాయబడియున్నది. 


10. సనకసనందన పుణ్యతీర్థము 


(అఖిల పాపాపనోదన క్షమమగు శ్రీ వేంకటాచలమునందుగల 
అనేక కోట్ల పుణ్యతీర్రములలో కొన్ని పుణ్యతీర్రములు ప్రధానములుగా 
నున్నను అ పుణ్యతీర్థములలో ముక్తి ప్రదములగు పుణ్యతీర్రములయొక్క 
శక్తి మహత్వములు వివరింపబడినవి. ఇతర పుణ్యతీర్ణముల యొక్క 
శక్తి మహత్త్వములను తెలియుటకై స్టాలీపులాకన్యాయముగా కొన్ని 
పుణ్యతీర్హములు మాత్రమే వివరింపబడుచున్నవి.) 

శ్రీ వేంకటేశ్వరస్వామివారి అవతారస్థానమైన శ్రీ వేంకటాద్రి 
యందు శ్రీస్వామివారి సన్నిధి కి మూడున్నరమైళ్ళ దూరములో 
ఈ సనకసనందన పుణ్యతీర్థము కలదు. 


ఈ తీర్థము సనకసనందనాది యోగివర్యులకు (పేమపాత్రమగు 
టవేతను, వారితో సంబంధము కలదగుటచేతను సనకసనందన తీర్థము 
అను నామము కలదై యున్నది. 


ఈ తీర్థము పాపవినాశన తీర్థమునకు ఉత్తరముగా నొక మైలు 
దూరములో యోగిసిద్దులచే సేవింపబడుచు నతిపవిత్రమై అతిరహస్య 
ముగానున్నది. 


150 శ్రీ వేంకటేశ్వర వైభవము 


యోగాదృష్టముగల పుణ్యపురుషులు తెలుసుకొని తీర్ణ సంబం 
ధము కలవారలై యోగమును అవిఘ్నముగా సాధి ంచుకొనగలుగుచు 
న్నారు. సామాన్య మానవులకు గోచరముగాక అజ్ఞాతముగానున్నది. 
అని విజ్ఞానిలోకములో వాడుకగలిగియున్నది. 


వరాహపురాణము: 


యోగకాముకుడు మార్గశిర శుద్ద ద్వాదశీ దినమున అరుణో 
దయ సమయమునందు శ్రీ స్వామిపుష్కరిణీ స్నానమాచ రించి 
త్రయోదశీ దినము మొదలు నియమబద్దుడై ఈ సనకసనందన త్రీర్లము 
నందు స్నానము చేయుచు వేంకటాద్రిపతియగు శ్రీ స్వామివారియొక్క 
అష్టాక్షరీ మహామంత్రమును ప్రతిదినమునందును పదివేలు జపించుచుం 
డవలయును. ఇటుల కొంతకాలము నియమబద్దుడై నియమమును 
పూర్తియొనరించుకొని పిదప యోగము సాధి ౦పవలసియున్నది. 


ఇటుల నియమానుష్థానము చేసిన వారలు శ్రీ వేంకటాద్రి పతి 
యొక్క అను(గ్రహబలముచే, అచిరకాలముననే అవిఘ్నముగా యోగా 
నుష్టాన సమర్జులగుచున్నారు. వారు ప్రాణాయామముచేత వాయుజయ 
మును, ప్రత్యాహారముచేత నింద్రియ జయమును పొందిన వారలై 
చిత్తమును శుభాశ్రయమునందు బంధించి తదేకధ్యానమందు అనగా 
విజాతీయ ప్రత్యయములచే నడ్డుపడని సజాతీయ పత్యయముల 
యొక్క ప్రవాహరూపమగు ధ్యానమునందు నిమగ్నులై పరమఫలమగు 
సమాధిని పొంది యోగసిద్దిని అందుకొనగలవారగుచున్నారు. 


వీరిని “సంయమధనులు”? అనుచున్నారు. సంయమము అనగా 
“ధారణ, ధ్యానము, సమాధి ఈ మూడు అంగములకు నామము 
అని పొతంజల శాస్త్రము చెప్పుచున్నది. 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్హములు 151 


సంప్రదాయవేత్తలు ఆధారశక్తి, తీర్ధశక్తి, మంత్రశక్తి - త్రితయ 
లభ్యమైన భగవదను గ్రహమునకు అడ్డుయేమి కలదు. గాన పూర్ణయోగ 
సిద్దితో సంయవుధనులు అగుటలో నాక్షేపము లేదు అని చెప్పు 
చున్నారు. 


11. కాయరసాయన పుణ్యతీర్ణము 


శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానమునకు మూడున్నరమైళ్ల 
దూరములోనున్న సనకసనందన తీరమున కతిసమీపములో ప్రత్యక్ష 
ఫలప్రదమగు “కాయరసాయన పుణ్యతీర్టము” కలదు. 


ఈ తీర్రముయొక్క శక్తి అపారమైయున్నది. పాండురవర్ణముగల 
ఆకును ఈ తీర్రమందుంచిన క్షణకాలములో పాండురవర్హము తొలగి 
పోయి శ్యామవర్థము గల ఆకుగా మారిపోవును. అందుచే యోగాభ్యా 
సపరులు ఈ తీర్థమును ఉపయోగించుకొని శరీరదార్హ్యమును, మనో 
దార్థమును సంపాదించుకొని యో గసిద్దిని బడయగలరు. 

మరియు నీ త్లీర్థస్నానముచే మహాత్ములయొక్కయు, పుణ్యాత్ముల 
యొక్కయు దర్శనము బడయగలరు. అందుచే విజ్ఞాన సంపన్నులు 
కాగలరు. 


ఈ తీరము యోగిపుంగవులవలన పాషాణములచేత మూయబడి 
అతిరహస్యముగా దుర్హ్గభముగా నున్నది. ఎవిధముగానైనను మహా శ్రమ 
చేసి ప్రతిమానవుడు కాయరసాయన తీర్థముతో సంబంధముకలవాడై 
కాని లేక ఇతర మార్గముచేతకాని శరీరదార్హ్యమును, మనోదార్థ్యమును 
సంపాదించుకుని సర్వశేషియగు శ్రియఃపతియొక్క .కెంకర్యమును శేషభూ 
తుడగు తాను చేయవలసియున్నది. అటుల స్వామికెంకర్యమును చేయక 
స్వకైెంకర్యమును చేసుకొనువాడు స్వామిద్రోహియగుచున్నాడు. స్వామి 


152 (శీ వేంకటేశ్వర వైభవము 


ద్రోహము అధఃపతనమునకు కారణమగుచున్నది. అని శాస్త్రములు 
చెప్పుచున్నవి. 

అందుచే మనోవాక్కాయములయందు పూర్ణశక్తిని సంపాదించు 
కుని, అనాలోచిత విశేషాశేషలో కశరణ్యుడై ముక్తి ప్రదాతయగు 
శీ వేంకటేశ్వరస్వామివారి కైంకర్యము ననుదినమును చేసుకుని 
తరించుట్లా ఈ తీరము ఒక పెన్నిధి గా భావించవలసియున్నది. 


మానవులకు మానసికశక్తి లాభము వలన భగవద్దానములో 
ఇతర విషయముల కవకాశములేక తదేకతారూపము లభించును. 


వాచికశక్తి లాభమువలన మంత్రముల జపముచే సిద్ది లభించును. 
కాయికశక్తి లాభముచ్చే, అడ్డులేని భగవతె ంకర్యము లభించును. 


కాన ఈ కాయరసాయన పుణ్యతీర్ణము పెన్నిధి యగుటలో 
నాక్షేపములేదు. 


12. ఫల్లునీ పుణ్యతీర్ణము 
శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానమునకు ఉత్తరదిగ్భాగములో 
శ్రీ వేంకటాచలమునందు అతిశక్తియుక్టమైన ఫల్లునీ పుణ్యతీర్ణము కలదు. 
ఈ ఫల్లునీతీీర్ణ మహావెభవమును గూర్చి ఇట్లు చెప్పుచున్నది. 


వరాహపురాణము: 

ఉత్తరఫల్లునీ నక్షత్రముతోకూడిన ఫాల్లునపూర్ణిమయందు నియమ 
పూర్వకముగా ఈ తీర్థస్నానమాచరించినవారలయొక్క గృహముల 
యందు పరమట్రీతురాలైన లక్ష్మీదేవి సర్వకామముల నిచ్చుచు నివాస 
ముచేయుచుండును. 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్రములు 153 


పూర్వమొకప్పుడు బ్రహ్మరుద్రేంద్రాది దేవతలు సనకసనందనాది 
యోగివర్యులు వసిష్టాది మహర్షులు సకలజగన్నియన్తయై వైకుంఠమును 
వీడి అతిప్రీతితో వేంకటాచలమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి 
వారి యొక్క అశ్రుతపూర్వము అదృష్టపూర్వము అగు మహోత్సవ 
వైభవమును దర్శించుటకై శ్రీ వేంకటాచలమునకు వచ్చి శ్రీ స్వామి 
వారిని, ఉత్సవములను దర్శించిరి. 


పిమ్మట శ్రీవారి ఆజ్ఞగైకొని, బ్రహ్మ హంసవాహనారూఢుడై 
సత్యలోకమునకు మను. దేవేంద్రుడు విమానమునధిస్టించి అమరావతిని 
ప్రవేశించెను, పార్వతీపతి ప్రమథగణ పరివృతుడై వేంకటాచలమునకు 
ప్రదక్షిణ మొనర్భుచూ వేంకటాద్రికి ఆగ్నేయభాగమున అధః ప్రదేశ 
మందు కల కాపిలసరస్తీరము తనకు వాసయోగ్యముగా నిశ్చయించు 
కొని రజతాచలమునకు వెళ్లెను. సనకసనందనాది యోగివర్యులు 
పాపవినాశన తీర కాననములయందు అతిట్రతికలవారై నివాసము 
చేయతలంచిరి. సప్త్రమహర్హులు అచ్చటికి ఉత్తర పూర్వమందుగల ఫల్లునీ 
తీర్దతీరము నందు ఆశ్రవుములను కల్పించుకొని నివసించుచూ 
తపస్సును చేయుచుండిరి. 

అరున్రతీదేవి కూడా ఆ తీరమున స్నానము చేయుచూ తపస్సు 
చేయుచుండ ఆవె తపస్సుకు సంతసించిన జగన్మాతయగు 
లక్మి ఫాల్గుణ పూర్ణిమనాడు ఆ తీర్ధతీరమున ప్రత్యక్షమై ఆమెకు 
ఇష్టములగు వరముల ని్చైను. మరియు ఈ తీర్థమునందు ఉత్తరఫల్లుని 
నక్షత్రముతో కూడిన ఫాల్లుణపూర్ణిమాదినమునందు యే మానవులు 
స్నానమాచరింపగలరో వారి గ్రహములయందు నేను సర్వకామముల 
నిచ్చుచూ నివసించగలను. అని వరమిచ్చి లక్ష్మీదేవి అంతర్జాన 
మాయెను. 


154 శీ వేంకటేశ్వర వైభవము 


అందుచే మహర్షులు కొందరు శ్రీ వేంకటేశ్వరస్వామివారిని 
సేవించుచూ ఈ తీర్దతీరమునందే నివసించగలము అని నిశ్చయించు 
కొనిరి. కావున ఈ ఫల్లునితీర్థము పరమశక్తియుక్తమైనదిగా భావించ 
వలసియున్నది. 


ఉత్తర ఫల్లునీ నక్షత్రమున లక్ష్మీదేవి ఈ తీర్టతీరమున ప్రత్యక్షమై 
నదిగాన ఈ తీర్ణవునకు “ఉత్తర ఫల్లునీతీర్ణము'” అని పేరు 
వచ్చినది. “ఫల్లునీతీర్ణము'” అనియు వ్యవహరించబడుచున్నది. 


13. జాబాలి పుణ్యతీర్థము 


కీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానమునకు ఒక మైలు దూర 
ములో పశ్చిమోత్తర ప్రదేశమునందు మహా పవిత్రమగు పుణ్యతీర్ణము 
కలదు. ఆ తీర్థమును కర్మ సాధనమును నిర్ణయించుకొని జాబాలి 
మహర్షి తత్తీరమున ఆశ్రమమును కల్పించుకొని నివసించుచూ తపస్సు 
చేయుచుండెను. అందుచే ఆ తీర్థము “జాబాలి పుణ్యతీరము” అని 
ప్రఖ్యాతిని కాంచనది. 


ఈ త్రీర్రమునందు స్నానముచేసిన మానవులకు పంచమహాపాతక 
ములు, (అనగా 1. బ్రహ్మహత్య, 2. సురాపానము, 3. స్వర్ణ 
స్టేయము, 4. గుర్వంగనాగమనము, 5. పాతకిసంసర్గము.) ఈ ఐదు 
మహాదోషములు నశించిపోవును. ఇతర దోషముల నివృత్తి గూర్చి చెప్ప 
నవసరములేదు. 


స్కందపురాణము: 


పూర్వము కావేరితీరమునందు దురాచారుడను బ్రాహ్మణుడు 
పాపరతుడై వుహాపాతకులతో సహాసన, భోజన, శయనాదులు 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్హములు 155 


చేయుటచే నా వుహాపాతకి సంసర్గమువలన వుహాపాతకుడుగా 
మారెను. పూర్ణముగా బ్రాహ్మణ్యము నశించిపోయి బలవత్తరమైన 
భేతాళునిచే ఆవేశింపబడి బాధపడుచు నిలుకడలేక దేశములు (దైమ్మరు 
చుండెను, 


ఇటులుండ భేతాళునిచేత తరువుబడినవాడై పూర్వపుణ్య 
విశేషము చేత దైవయోగమున వేంకటాచలముచేరి జాబాలి తీరమందు 
మునిగెను. ఆ దురాచారుని మహాపాతకములు వెంటనే నశించిపోయెను. 
భేతాళుడు దురాచారుని వదలిపోయెను. దురాచారుడు స్వస్టచిత్తు 
డాయెను. 


అంత పూర్వజ్ఞానముకలవాడై “కావేరీ తీరవాసినగు నేను ఈ 
వేంకటాచలమునకేల వచ్చితివి” అని చింతించుచు ఆ తీరమునందుగల 
ఆశ్రమమునకువెళ్ళి అచ్చట బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచున్న జాబాలి 
మహర్షికి ప్రణమిల్లీ, “ఓ మహర్షివర్యా! నేను కావేరీ తీరవాసిని. 
దురాచారుడను. బ్రాహ్మణుడను. ఎందుల కిచ్చటికివచ్చినది తెలియుట 
లేదు. ఇందులకు కారణమునుచెప్పి నన్ను రక్షింపమని ప్రార్ధించెను. 


ఆ జాబాలి మహర్షి “ఓ దురాచారా! నీవు మహాపాతకుల 
సంబంధముచే మహాపాతకి వెతివి. అందుచే నిన్ను భేతాళుడు (గ్రహించి 
దేశములెల్ల త్రిప్పెను. దైవయోగముచే నీ వేంకటాచలముచేరి ఈ 
తీర్థమును మునిగితివి. మునుగగనే భేతాళుడు నిన్ను వదిలిపోయెను. 
అందుచే నీకు పూర్వజ్ఞానము కలిగినది.” 


“మరియు ఆ భేతాళుడు పూర్వము బ్రాహ్మణుడుగా యుండి, 


తండ్రికి పార్వణ శ్రాద్దముచేయని కారణముచేత పితృదేవతలచే శపింప 
బడి భేతాళజన్మమెత్తెను. ఆ భేతాళుడు పాతక్షివెన నిన్ను ఆవేశించి దైవ 


156 శ్రీ వేంకటేశ్వర వైభవము 


ఈ తీర మాహాత్మ్య్యముచే భేతాళత్వము తొలగి విష్ణులోకమును 
పొందెను. నీవును స్నానమాత్రముచేత పరిపూతుడవైతివి. దేహాన్సము 
నందు విష్ణులోకము నందగలవు. .మరియు ప్రాయశ్సిత్తములు లేని మహా 
పాపములు అన్నియు ఈ తీరస్నానమాత్రముచేతనే నశించిపోవును”” 
అని చెప్పెను. 

కనుక జాబాలి తీరస్నానము మానవులను సర్వపాపముల 
వలనను తొలగించి పరిశుద్దులను చేయును. 


14. వరాహ పుణ్యతీర్ధము 
శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానము ననుసరించియున్న 
స్వామి పుష్కరిణీ తీరమునకు వాయువ్య భాగమున ఉత్తమోత్తమమైన 
వరాహ పుణ్యతీర్థము కలదు. 
ఈ వరాహపుణ్యతీర్ణము యొక్క అవతరణ మహావైభవములను 
గూర్చి పురాణములు అనేక విధములుగా ప్రశంసించుచున్నవి. 


బ్రహ్మపురాణము: 

పూర్వము దైత్యులు భూమిని అపహరించి పాతాళమునకు కొని 
పోయిన సమయములో బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువును స్తుతించి 
భూమ్యుద్దరణమును ప్రార్టించెను. ఆ మహావిష్ణువు వరాహరూపమును 
దౌల్ఫీ రసాతలమునకేగి మహాబలుడగు హిరణ్యాక్షుని సంహరించి 
భూదేవిని తన దంష్రాగ్రమునదాల్బీ తెచ్చి స్వస్థానమున ప్రవేశపెట్టెను. 


బ్రహ్మ లోకరకార్థమై ఆ భగవద్రూపమును వేంకటాచలమునందు 


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్హములు 157 


మగు జలాధి వాసమును స్వామిపుష్కరిణీతీర్ర్రాయవ్యభాగమున యేర్చ 
రుపబడెను. ్రతిష్టానంతరవుందు బ్రహ్మదేవుడు ఆహూతులైన 
దేవతలతో, పితృదేవతలతో, మహర్షులతో సహా ఆ జలాధి 
వాసస్థానమగు తీర్థమందు స్నానముచేసి సంతుష్టుడయ్యెను. 

పిదప నా బ్రహ్మదేవుడు సర్వలోకము చూచుచుండ ఈ 
భాగము వరాహత్తీర్థమను పేరుతో ప్రఖ్యాతిని కాంచునుగాక. శ్రీనివాస 
దర్శనకాముకులై వచ్చిన వారందరు ముందు ఈ వరాహ తీర్ధ 
స్నానమును, శ్రీవరాహ స్వామి దర్శనమును చేయుదురుగాక! 
ముందుగా శ్రీ వరాహస్వామి పూజనము జరుగును గాక! అని 
వ్యవస్థను యేర్చరచి అటుల శ్రీనివాసుని అంగీకారమును అనుగ్ర 
హమును పొందిను. 


అప్పటినుంచి వరాహతీర్ధస్నానము, వరాహస్వామి దర్శనము, 
వరాహస్వామి పూజనము ముందుగా జరుగుచున్నవి. 

శ్రీ వరాహస్వామివారి సన్నిధి కి ముందుభాగమునందలి తీర్థము 
అప్పటినుంచి వరాహతీర్హము అని ప్రశంసింపబడుచున్నది. శ్రీస్వామి 
తీరము వరాహత్తీర్ణము ఎకాకారముగానున్నను అనుష్టాన సమయముల 
యందు ప్రత్యేక నామములచే కీర్తింపబడుచూ ప్రఖ్యాతి కల్వవెయున్నవి. 

మరియు శ్రీ స్వామితీర్రము దక్షిణభాగమున శ్రీనివాస తీర్థము 
అనియు, ఉత్తరభాగమున వరాహత్తీరము అనియు కూడా వ్యవహరించ 
బడుచున్నది. 

15. కాపిల పుణ్యతీర్హము 


శ్రీ వేంకటేశ్వరస్వామివారి (పిమస్తానమగు నీ వేంకటాచలమున 


కాగ్నేయ భాగమున క్రింది ప్రదేశమున కాపిలతీర్థము అను పుణ్య 
తీరము కలదు. 


ఈ తీ్తీరమునందు కార్తిక పూర్ణిమాదినమున మధ్యాహ్న సమయ 
మునందు పదిఘడియలకాలము ైలోక్య విశ్రుతములగు పుణ్యత్తీర్రము 
లన్నియువచ్చి సాన్నిధ్యమును పొందగలవు. ఆ సమయము ఈ తీర్థము 
నకు పర్వసమయము. 


ఈ తీర్ధము దర్శనమాత్రముచేతనే మానవుల పాపములను 
తొలగించు శక్తికలదె యున్నది. 


వామనపురాణము: 


పూర్వము పాతాళమునందు శివలింగము కపిలమహర్షిచే పూజింవ 
బడుచుండెను. కామధేనువు యొక్క క్షీరములచే అభిషేకము చేయ 
బడుచుండెను. ఒకపుడు ఆ శివలింగము భూమిని ఛేదించుకుని 
భూమి పైకి వచ్చెను. అందులకా కామధేనువు కోపగించి ఆ శివలింగ 
మును పెరుగకుండ శిరస్సునందు తనగిట్టెయుంచి '““మావర్టస్వ అని 
శాసించెను. ఖురాంకితమైన ఆ శివలింగము పెరుగుట మానివేసెను. 


ఆ శివలింగము మూలభాగమున రజతవర్ణముగాను, మధ్య 
భాగమున సువర్ణ వర్ణముగాను, అగ్రభాగమున అరుణవర్ణముగాను 
యుండి పంచవక్రము, పంచవర్హము త్రినేత్రముగా ప్రకాశించుచున్నది. 


ఆ శివలింగము కృతయుగమున పాతాళమునందు కపిల మహ 
ర్రిచే పూజింపబడుటచేత కపిలేశ్వరుడు అను నామము కలిగెను. 
త్రేతాయుగమున అగ్నిదేవుడు పూజించుటచేత, ఆగ్నేయమను నామము 
కలిగెను. ద్వాపరయుగమున అనాద్యనన్త్నమగు నా మహాలింగమును 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్హములు 159 


చ[క్రదేవుడు పూజించెను. కలియుగమునందు ఆ శివలింగము కపిల 
మహర్షిచే పూజింపబడగలదు. 


ఆ కాపిలలింగము యొక్క ముందుభాగమునగల సరోవరము 
పాతాళమునుంచి కపిలమహర్షి వచ్చుటకు మార్గముగానైన రహస్యమగు 
బిలము. అది జలపూరితమై కాపిలతీర్ణవుని వ్యవహరింపబడు 
చున్నది. 


“ఈ కాపిలతీర్ణము దర్శనమువలన సర్వపాపములను తొలగిం 
చును. పర్వకాలమునందు ఈ తీరమున స్నానముచేసిన మానవులు 
సర్వపాపములను తొలగించుకొని బ్రహ్మలోకమునకు వెళ్ళుచున్నారు. 
ఈ తీరమునందు స్నానముచేసి తీర్ణతీరమున కన్యాదానమును, 
గోదానమును, భూదానమును, అన్నదానమును, విద్యామంత్రో ప్రదేశ 
మును యథాభిరుచిగా చేసినవారు స్వర్గ, కైలాస, వైకుంఠ, బ్రహ్మ 
లోకములను పొందగలరు” అని చెప్పుచున్నది. 


16. పద్మసరోవర పుణ్యతీర్ణము 


శ్రీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి యొక్క పట్టమహిషియై 
శుకపురము (తిరుచానూరు) నందు వేంచేసియున్న శ్రీ పద్మావతీ దేవి 
వార్ల దివ్యసన్నిధానమునకు పశ్చిమోత్తరభాగమునందు పద్మసరోవర 
మును పుణ్యతీర్రముకలదు. ఈ తీర్థము సకలసంపదలను, దీర్దాయుష్య 
మును, నిత్యానందమును కలుగచేయగల శక్తికలదై ప్రకాశించు 
చున్నది. 


ఈ పద్మసరోవరతీర్థము యొక్క మహత్తరశక్తి వెభవములను 
పురాణములు బహువిధములుగా ప్రశంసించుచున్నవి. 


460 (శీ వేంకటేశ్వర వైభవము 
నరా హవురాణము: 


పూర్వకాలమున కోపాక్రాన్లచిత్తుడగు దుర్వాస మహర్షి యొక్క 
శాపముచేత శ్రీదేవి తన ప్రియుడగు శ్రీనాథునితోసహా దేవావాసమును 
వదలి పద్మములతో పరిపూర్ణమై ప్రకాశించు నీ పద్మసరోవరమునకు 
వచ్చి దేవమానముచేత అనేక సంవత్సరములు తపస్సు చేయు 
చుంందడిను. 


దేవతలు సమస్తెశ్వర్య ప్రదాయినియగు లక్ష్మిదేవిని, లక్ష్మీనాథుని 
కానక తమ కధి కారియగు పురందరునితో కూడుకున్నవారలై సమస్త 
(పుపంచమును వెదకి ఈ పద్మసరోవరమున కాంచనపద్మము నందు 
అంబుజధారిణియై ప్రకాశించు పద్మాలయనుచూచి ప్రణమిల్లి బహుభా 
వగుంభి తములై ఆనందసంధాయకములగు చతుర్వింశతినామములచే 
సోత్రము చేసిరి. 


లోకమాతయగు నా పద్మాలయ అందురీకు సంతోషించి ఆ 
యేవతల ననుగ్రహించి “తనకు (ప్రేమపాత్రమగు ఈ పద్మసరోవర 
తధ్రమున విష్ణువల్లభయగు నన్ను సంస్తుతించి స్నానము చేయువారలు 
స కలసంపదలను, సకలభోగములను, దీర్ణాయుష్యమును అనుభవించి 
యేహాన్తమునందు నిత్యానందమును పొందగలరు? అని వరమిచ్చి తన 
వటల్లుభునితోసహా వేదమయుడగు వైనతేయునధి స్టించి నిజావాసమగు 
(శు వైకుంఠమును ప్రవేశించెను. 


బాట్మపురాణము: 


పూర్వమొకప్పుడు లక్ష్మ్మీనాథుడు ప్రణయకలహముచే వైకుంఠ 
మును వదలి భూలోకమునకు వచ్చిన లక్మీదేవిన గూర్చి చాలా 
కాలము వెదకి అశరీరవాక్కు యొక్క నియోగముచే ఈ పద్మ 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్రములు 161 


సరస్సును నిర్మించి తీరమునందు ఏకాక్షరాది మహామంత్రములః 
తపస్సును చేయుచుండెను. 


అటుల పండ్రెండు సంవత్సరములు తపస్సుచేయగా కార్తిక శ్ళు 
పంచమీ శుక్రవారము ఉత్తరాషాఢానక్షత్రయుక్తమైన మైత్ర ముహూర్ణమ 
నందు ఆ పద్మసరో వర మధ్యమున బాలభాను సహగస్రముల యొక్క 
కాంతుల సమూహముతో సదృశమైన ఒక మహత్తరమగు తేజోరా/ 
బయలుదేరెను. 


ఆ తేజోరాశిమధ్యమున కాంచన పద్మనిర్మితమగు రథమును, 
ఆ రథ మధ్యమున సహస్రదళ సంశోభి తమగు సువర్గపద్మమును, ఆ 
పద్మముయొక్క కర్ణికామధ్యభాగమునందు పద్మాసన సమన్వితయై పద్మ 
హస్తయై, పద్మపాదయై, పద్మముఖియై, పద్యనేత్రియై, పద్మమాలా 
ధరయై, పద్మగంధినియై, పద్మసుందరియైన పద్మాదేవి ఆవిర్భవించెను. 
దేవదుందుభులుమోగను. తూర్య ఘోషములు జగత్తును పూరించెను. 
పద్మావతార సందర్భ్శనలాలసులగు బ్రహ్మరుద్రేంద్రాది దేవతలు అందరు 
పద్మసరోవరమునకు విచ్చేసిరి. 


అటుల అవతరించిన పద్మాదేవి బ్రహ్మాది సకల దేవతలు చూచ 
చుండ స్మతపూర్వకముగా ఆనంద, రస, భావము లుప్పతిల పద్మ 
నాభుని కంఠమున అనురాగముతో కల్టారమాలనర్శించి వకఃపీఠము 
నలంకరించెను. 


పద్మనాభుడు పద్మాప్రతికరమగు పద్మసరోవరము నను (గ్రహించి 
పతగరాజు నధిష్థించి పన్నగరాజగిరిని (ప్రవేశించి పద్మాలయతో 
సుఖముగా నుండెను. 


లక్ష్మీ లత్మీనాథులయొక్క (పణయకలహ నివృత్తిస్థానవ్పై, 


162 (శీ వేంకటేశ్వర వైభవము 


ఆనందానుభావ, రస, భావప్రవృత్తిస్తానమై పరమానుగ్రహపా త్రమైన 
ఆ పద్మసరోవరతీర్హవుందు స్నానమాచరించిన పుణ్యమూర్తులను 
గూర్చి, ప్రశంసించిన అష్టమహర్షులలో నారద, వసిష్థ మరీచి, అత్రి 
మహర్షులు “అనేక జన్మార్జితములగు పాపములను తొలగించుకొని 
సమస్తెశ్వర్యములను పొందగలరు” అనియు, 


అంగిరోమహర్షి “రాజ్య(భ్రష్టులెనవాగలు మరల రాజ్యములను 
పొంది సమస్త భోగముల ననుభవించగలరు”* అనియు, 


పులస్త్య, పులహ, క్రతు మహర్షులు “మహాపాతకముల నశింప 
చేసుకొని ఉత్తరోత్తరములైన ఉత్తమోత్తమ జన్మములను పొందగలరు” 
అనియు ప్రశంసించిరి. 


అందుచే నీ పద్మసరోవర తీర్టమునందు పద్మాలయా ప్రాదు 
ర్భావ సమయమగు కార్తీకశుద్దపంచమీ దినమున “పంచమీ తీర్థము” 
అను పేరుతో ప్రతిసంవత్సరము శ్రీ పద్మావతీ తాయార్లవారికి 
బ్రహ్మోత్సవాన్తమున అవభృథోత్సవస్నానము జరుగుచుండును. 


ఆ దినమున ఆ సమయమున ఈ పద్మసరోవర తీర్టమునందు, 
జగన్మాతయై పురుషకారభూతురాలగు పద్మాదేవీ అనుగ్రహమును 
కాంక్షించుచూ వేలాది ప్రజలు క్రిక్కిరిసి అత్యుత్సాహముతో స్నానము 
చేయుచుండ పద్మసరోవరము పద్మపూరిత సరోవరమై ప్రకాశించు 
చుండును. 


ఆ దినమున గ్రీలక్మీనాథుని తపశ్శక్తిచేతను, శ్రీలక్ష్మీ అవతార శక్తిచే 
తను, శ్రీపద్మావతీదేవీ అవభృథస్నానశక్తిచేతను ముమ్మడింపబడిన తీర్ధ 
శక్తితో విరాజిల్లు నీ పద్మసరోవరతీర్ణమందు స్నానమాచరించిన పుణ్య 
మూర్తుల అద్నష్టము మనోవాక్కుల కవిషయముగా భావించవలసియున్నది. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి పుణ్యతీర్రములు 163 


నిగమనము 


అఖిలభువనైక నియన్తయగు శ్రీవేంకటేశ్వర స్వామివారికి (ప్రేమపా 
త్రమై (శీవారి సాన్నిధ్యముచే పర్వతరాజమని పేరుకాంచిన శ్రీ వేంక 
టాద్రిని శ్రీ వేంకటాద్రి ప్రభువగు శ్రీస్వామివారిని ఆశ్రయించుకొని 


శ్లో॥ “సర్వతీర్థ్ణజలం పుణ్యం పావనం సర్వకారణమ్‌। 
విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయకమ్‌।* 


అనునట్లు అతిపావనములై సర్వమంగళదాయకములగు షట్‌షష్టి 
కోటి (అరవై ఆరుకోట్లు) పుణ్యతీర్థములు ప్రకాశించుచున్నవి అని 
బ్రహ్మపురాణము చెప్పుచూ ప్రథాన తీర్థములకు మాత్రమే నామసంకీ 
ర్రనమును చేసినది. ఇతర త్రీర్రములకు నామ సంకీర్ణనమును చేయలేదు. 

అటుల నామసంకీర్తనముచేయు నా ప్రధాన పుణ్యతీర్ణములలో 
సప్పర్థిత్నీర్ణములు, అష్షభ్రైరవత్తీర్రములు, నవస్రజాపతి తీర్ణములు, దశావతా 
రతీర్థములు, ఏకాదశ రుద్రతీర్థములు, ద్వాదశాదిత్య తీర్థములు, 
ఇత్యాదులు కొన్ని పుణ్యతీర్ణవులు సంఖ్యాపూరక సహచర 
త్రీర్ణములుగా నుండి వివిధ శక్తియుతములైయున్నవి. 

మరియు పంచత్నిర్టములు, నవతీర్థములు, సప్పదశతీగ్రములు ఇత్యా 
దులు కొన్ని పుణ్యత్తీరములు సంఖ్యాపూరకములగు తీరములతో కలసి 
వివిధ శక్తులతో కూడియున్నవి. 

మరియు, 'బ్రహ్మతీర్థము, విష్ణుత్తీర్రము, రుద్రత్తీరము, నారసింహ 
తీర్ధము, ఇం ద్రతీర్ధము, అగ్నితీర్థము, యముతీర్ణము, వరుణతీర్ణము, 
వాయుతీర్ణము, కుబేరతీర్ణము, కార్తికేయతీర్ణవు, దేవతీర్ణము 
ఇత్యాదులు కొన్ని పుణ్యతీర్రములు దేవతలతో పరిపూర్ణ సంబంధము 
కలవై ప్రబల శక్తులతో (ప్రకాశించుచున్నది. 







బాం మ మమమ 





yr gi? At Arn! 
raed ahr yy 

“oie at ననన న. 
Sa das on toes WE BMI EY Lea? ny dye 





~ 


u 







ఇ 
ఖీ ' అ (కీ త el క కా నటే 
క ' Yr tty fr a a 
ఇ Va a Ey ta 
| OO ॥ 
న య 
పే ' 


“ఇవ. 


భా 


బాష అం లే 


అద్న త్‌ ఆక బక 


Me beat 
eS | 11 a ir 
try bss Yates Ea ky Wy 
న Fra 
: SE yr je, నే Fata 
“i 









ళ్‌ గ్గ 
Vie a Hits 
1 స రి //1 
న్‌ ళ్‌ ఓ. hy 
Hat, ర కట్ట స FLD 
నత 







గ 









ళ్‌ 
| న 
క స yy? $e జ్జ 
1 CL] 
eg సళ క ఓ 
కీ ఇ 
న. 
' ల గి ఓ 
yan | 
జ ht $ 
1 శ SEED CaN or 
ays క గ క 
ఇ - 
జ్‌ 1] త్‌ వ్‌ hin ' ల్‌ 
é a జో 





ఇచ్చి వర్‌ ఆ 


క్ని 


నానీ 


(ఓ. 
సగ 3 


శక 


కి £ 
సగ 


1 


క్‌ 


Fr 


క 


ల 


teal 
a 


చ 


క 
మ 





ను 
పలక! 








హత 


కాపిల పుణ్య తీర్ధ 


త్రి 


164 (శీ వేంకటేశ్వర వైభవము 


మరియు భృగుతీర్ధము, కాశ్యపతీర్టము, భారద్వాజతీర్థము, 
కాజ్వతీర్టము, నారదతీర్థము, మార్కండేయతీర్థము, జాబాలితీర్ణము, 
వాలఖిల్యతీర్ణము, విశ్వామిత్రతీర్ణము, గౌతమతీర్థము, బుశ్యశ్చంగతీ 
రము ఇత్యాదులు కొన్ని పుణ్యతీర్ణవములు వుహర్ష్నులతో నధిక 
సంబంధముకల్లవై మహాశక్రియుతములుగా ప్రకాశించుచున్నవి. 

మరియు జ్వరహరతీర్థము, విషహరతీర్థము, ఇష్టసిద్దితీర్ధము, 
కర్మసిద్దితీర్రము, పుణ్యవృద్దితీరము, పాపవినాశనతీర్ధము, జరాహరతీ 
నము, బుణవిమోచనతీర్థము, వవిఘ్నత్తీరము, రసాయనత్తీర్టము, శుద్దో 
దకత్తీరము ఇత్యాదులు కొన్ని పుణ్యతీర్ణములు అన్వర్ధనామధేయములు 
కలవై ప్రత్యక్షఫలములను చూపుచు లోకప్రఖ్యాతిని కాంచియున్నవి. 

శ్రీవేంకటేశ్వరస్వామివారి దివ్యాలయమునకు పూర్వభాగము 
నందు “అస్టిసరోవరము'”* అను అపమృత్యునివారకమగు మహాశక్తి 
సంపన్నమైన పుణ్యతీర్ణము కలదు. అని వరాహపురాణము, బ్రహ్మాండ 
పురాణము స్పష్టముగా చెప్పుచున్నది. 

ఇటులనే ప్రధాన తీర్రముల యొక్క శక్తి వెభవములను గూర్చి 
పది లేక పండ్రెండు పురాణములు పూర్వుల యొక్క ఫలసిద్ది పర్యన్హ 
మగు అనుభవముతో చెప్పుచు, అస్మదాదుల ప్రవృత్తికి తోడ్పుడుచు 
ప్రపంచ క్షేమమునకు సహకరించుచున్నవి. 

ఈ పుణ్యతీర్థములను అదృష్టవంతులైనవారు, తీర్టస్నాన శ్రద్ద 
కలవారు, యోగకాంక్షకలవారు, వనసంచారవాంఛకలవారు, పర్వతారో 
హణమునుచేసి యథాశక్తిగా గహనముల సంచరించి ఆ త్లీర్గముల వెదకి 
యథామతిగా తెలుసుకొని యథాలాభముగా అనుభవించి ఫలశుద్ది 
బడసి కృతార్హులగుచున్నారు. 

శ్లో॥ శ్రీ వైకుంఠ విరకాయ స్వామిపుష్కరిణీ తటే। 

రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్‌॥ 


స న సు 


గ్ర వ్ర 
¢ వ్ర 
g వ్ర 
గ్ర వ్ర 
S న్‌ 3 
శ్రీ వేంకటేశ్వర వెభవము : 
గ్ర 6. 5 
గ్ర ్రి 
గ్ర వ్ర 
్ర ప్ర 
గ్ర ల్రి 
(శ్ర * వ్ర 
గ్ర 5 
గ్ర వ్ర 
గ్ర వ్ర 
3 
: k : 
శ్ర తిరుమల వ్ర 
గ త్ర 
(శీ వేంకటేశ్వరస్వామివారి . 
గ ఉత్సవాటి సమయములు న 
గ్ర 9 
గ్ర ట్ర 
గ్ర వ్ర 
అలల. 


4 


శీ స్యామివారల 
ఉత్సవాది సమయములు 


అఖిల బ్రహ్మాజ్జనాయకుడై తిరుమలయందు అర్భావతారమున 
వేంచేసియున్న 1. శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానమందును, 
శ్రీ స్వామివారిచే పరిపాలింపబడు, 2. తిరుమల శ్రీవరాహస్వామివారి 
దేవస్థానమందును, 3. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి దేవస్థాన 
మందును, 4. తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి దేవస్థాన 
మందును, 5. తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి దేవస్తానమందును, 
6. తిరుచానూరు శ్రీపద్మావతీతాయారువారి దేవస్థానమందును, 
7. నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి దేవస్థాన 
మందును, 8. నాగులాపురం శ్రీ వేదనారాయణస్వామివారి దేవస్థాన 
మందును 9. మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్చరస్వామివారి దేవస్తా 
నమందును, 10. హృషక్రేశం శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థాన 
మందును, 11. హృషక్రేశం (శ్రీ చంద్రశేఖర స్వామివారి దేవస్థాన 
మందును ప్రతిసంవత్సరము వైత్రాది మాసములలోను, మేషాది 
మాసములలోను జరుగు ఉత్సవాదుల సమయముల వివరణము: - 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 166 
1. చెత్రమాసము: 

చాంద్రమానసిద్దములగు ప్రభవాది షష్టి సంవత్సరములలో 

ప్రతి సంవత్సరమునకు మొదటిదియగు మాసము చైత్రమాసము. 


చిత్రా నక్షత్రముతో కూడిన పూర్ణిమకల మాసమగుటచే నిది 
వైత్రమాసము అని వ్యవహరింపబడుచున్నది. 


2. చాంద్ర సంవత్సరాది, శ్రీస్వామివారి ఆస్థానం: 


ఈ చైత్ర మాసమునందు మొదటి దినమగు ్రతిపత్‌ 
తిథి సంవత్సరాది, ఈ తిథి సూర్యోదయ వ్యాప్తికలదై 
యుండవలయును. ఈ చాంద్ర సంవత్సరాది పండుగయందు 
శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఆస్థానము జరుగును. మరియు 
నింబకుసుము భక్షణము, నూతనవ(స్త్ర। ధారణము, నూతన 
పంచాంగ శ్రవణము జరుగును. శ్రీ స్వామివారికి నిత్యోత్సవము 
ప్రారంభమగును. ఈ సంవత్సరాదిని చాంద్రవత్సరాది అని, 
ఆంధ్రవత్సరాది అని ఉగాది అని వ్యవహరించెదరు. 


ఈ చెత్రమాసము అధికమాసము అయిన పక్షమున 
సంవత్సరాది నిమిత్తకములగు తైలాభ్యంగమును, సంకల్పాదుల 
యందు నూతన సంవత్సర సంకీర్ణనము జరుగవలెను. శుద్దమాస 
ప్రారంభమున ధ్వజారోపణమును, నింబకుసుమ భక్షణమును, 
నూతన సంవత్సర ఫలగ్రవణమును, వసంతనవరా త్రారంభమును 
జరుగవలెను. 


3. శ్రీమత్స్య జయని: 
చెతమాసమున శుక్ష పక్షమునందు త్సతీయాతిథి 


167 


(శీ వేంకటేశ్వర వైభవము 


యొక్క అపరాహ్హసమయమునందు భగవంతుడు ధర్మరక్షణార్రమై 
దశావతారములలో మొదటిదియగు మత్స్యావతారమును స్వీకరిం 
చెను. అందుచేత తదుపాసకులగువారు చైత్ర శుద్ధ తృతీయాది 
నమున అపరాహ్హసమయమునందు మత్స్యభగవానుని పూజించె 
దరు. కొందరు చైత్రశుక్ష పంచమీ దినమున భగవంతుడు 
మత్స్యావతారమును స్వీకరించెను అని చెప్పుచున్నారు. 


4. శ్రీరామనవమి - శ్రీరామస్వామివారి ఆస్థానం: 


వైత్రమాసమునందు శుక్లపక్ష నవమీ దినమున జరుగును. 
మహర్షికులశేఖరుడగు వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణమున 


“తతళ్ళ ద్వాదశేమాసే చైఠత్రే నావమికే తిథౌ! 
నక్షత్రే౭_దితిదైవత్యే స్వోచ్చసంస్టేషు పంచసు॥ 
గహేషు కర్కటే లగ్నే వాకృతావిందునా సహ; 
ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతమ్‌। 
కౌసల్యా£౬జనయద్రామం సర్వలక్షణ సంయుతమ్‌॥” 


“(8 మహావిష్ణువు లోకరక్షణార్థమై దశావతారములలో 
సప్పమావతారమగు గ్రీరాముడుగా చెత్ర శ్ళుకనవమీ దినమునందు 
పునర్వసు నక్షత్రముతో కూడిన కర్కట లగ్నమున మధ్యాహ్న 
సమయమునందు (గ్రహపంచకము ఉచ్చస్టితియందుండ మేషమాస 
మున గురుచంద్ర సమావేశమునందు జననమొందెను.”” అని 
చెప్పుచున్నాడు. 

మహర్షి శ్రీరామ జననసమయమునందు రవి, గురు, 
చంద్ర, శని, కుజ, శుకస్థానములను తన శ్రీసూక్తిచే 


ఏల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 168 


ప్రబోధి ంచినను, బుధ, రాహు, కేతువులను గూర్చి చెప్పకపో 
వుటచేత కొందరు జ్యోతిశ్శా,స్త్రవేత్తలు శా స్త్రపర్యాలోచనముచేసి 
బుధు రాహు కేతువుల స్టానములతోను, విశేషములతోను చేర్చి 
ఇటుల చెప్పుచున్నారు. 

చెత్ర శుద్ద నవమీ శుభదినమున రవి, గురు, శని, 
కుజ శుక్ర్షగ్రహూములు తమకు ఉచ్చస్తానములగు మేష కర్కట, 
తులా, మకర మీనములయందుండగా చంద్రుడు స్వక్షేత్రమగు 
కర్కటమందుండగా బుధుడు తనకు నీచస్థానమగు మీనమం 
దుండగా పునర్వసు నక్షత్ర చతుర చరణమున కర్కట లగ్నము 
నందు శ్రీరామచంద్రుడు జననము నొందెను. 











చం 
రాశిచ (క్రము 
గు 


జననకాల (గహసంచారము: 
అశ్వనీ ౩ చరణే, మేషీ ఉచ్చస్థానస్తో రవిః 
పునర్వసు 4 చరణే, కర్కటే స్వక్షేత్రస్ట శృంద్రః 
శ్రవణ ౩ చరణే, మకరే ఉచ్చస్థానస్టః కుజః 


169 


(శ్రీ వేంకటేశ్వర వైభవము 


పుష్యమీ _ 1 చరణే కర్కటే ఉచ్చస్థానస్టః గురుః 
రేవతీ 4 చరణే, మీనే ఉచ్చస్థానస్ట శ్ళుక్రః 
స్వాతీ 4 చరణే తులాయాం ఉచ్చస్తానస్ట శనిః 
పూర్వఫల్లునీ 4 చరణే సింహా రాహుః 
పూర్వాభాద్రా 2 చరణే కుంభే కేతు; 





జననకాల గురుమహాదశా వర్షములు 16 
గర్భభుక్తి వర్గములు 12 
ఎష్య వర్గములు న్‌ా 
శనిమహాదశా వర్గములు 19 
మొత్తము 23 
బుధమహాదశా వర్గములు 17 
బుధమహాదశా పూర్తి 40 





24 నుండి 40 వరకు నీచస్టితియందున్న బుధుని 
యొక్క మహాదశయందు శ్రీరామునకు రాజ్య భ్రంశాదులు, 
వనవాసాదులు జరుగవచ్చును అని అభి ప్రాయపడుచున్నారు. 


24 నుండ 40 వరకుగల బుధవుహాదశయుందు 
శ్రీరామునకు అవతార ప్రయోజనమగు అసంఖ్యాకులైన సాధు 
జనుల సమ్మానన పరిరక్షణాదులు, అసంఖ్యాకులైన లోకకంట 
కులగు రాక్షసాది వుహావీరుల విజయాదులు, రాజ్య 
ప్రదానములు, సన్మిత్రలాభము, రాజ్యపట్టా భి షకాదులు, 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 170 


దిగంత విశ్రాన్త కీర్షిలాభాదులు లభించటచేతను వాల్మీకి మహర్షి 
బుధునియొక్క నిచస్టతిని చెప్పకపోవుటచేతను, బుధుడు రవికి 
పూర్వ, ఉత్తర, సహసంచార స్వభావము కలవాడగుటచేతను, 
రాజ్యస్థానమగు మేషమందుండవచ్చును లేక లాభస్థానమగు 
వృషభవుందుండవచ్చును. అని కొందరు శాస్త్రవేత్తలు 
అభి ప్రాయపడుచున్నారు. 


శ్రీరామావతార కాలవిమర్శకులు వాల్మీకి మహర్షిచే 
చెప్పబడిన మాస, పక్ష తిథి, నక్షత్ర లగ్నాదుల నంగీకరిం 
చుచూ యే సంవత్సరము, యే యుగము, యే మన్వంతరము 
అనునంత వరకు మాత్రమే వెళ్ళి వితర్కించి వైవస్వతమన్వంత 
రము, గ్రేతాయుగము, విలంబి సంవత్సరము అని నిర్ణయించు 
చున్నారు. 


ఆ విమర్శకులలో కొందరు త్రేతాయుగ విషయములో 
మాత్రము యే త్రేతాయుగము అని వితర్కించుచూ భేదాభీ 
ప్రాయములు పడుచున్నారు. 


సృష్టి అనాదియగుటచే ఒక సృష్టి సమయమునుంచి దేవ 
మానముచేత నూరు సంవత్సరములు ఆయుఃప్రమాణము గల 
ఆరుగురు బ్రహ్మలు ఇప్పటికి గడచిపోగా సప్తమ బ్రహ్మయగు 
పద్మజుడు అను బ్రహ్మకు తనుచేయు సృష్టి కార్యములో 
యేబది సంవత్సరముల పరిమాణముగల ప్రథమ పరార్ధము 
గడచి అంత పరిమాణముగల ద్వితీయ పరార్థములో మొదటి 
సంవత్సరము, మొదటి మాసము, మొదటి దినములో పగటిభా 
గమున ఉదయము నుంచి 13 పదమూడు ఘడియల (42) 
నలుబదిరెండు విఘడియల సమయముగా నున్నది. 


171 


(శి వేంకటేశ్వర వైభవము 


ఈ పగటి భాగములోని 13 ఘడియల 42 విఘడి 
యల సమయములోపల (71) డెబ్బదియొక్క మహాయుగముల 
పరిమాణము కలిగినట్టి (మహాయుగము అనగా కృతయుగము, 
త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అను నాలుగు 
యుగముల మొత్తము). మన్వంతరములు ఆరుగడచి యేడవది 
యగు వెవస్వతమన్వంతరములో (27) ఇరువదియేడు మహా 
యుగములు గడచి (28) ఇరువదియెనిమిదవ మహాయుగము 
నడుచుచున్నది. ఈ మహాయుగములో కృతయుగము, శ్రేతాయు 
గము, ద్వాపరయుగము గడచి కలియుగములో నిప్పటికి 
5077 సంవత్సరములు గడివినవి అని జ్యోతిశ్శా(స్త్రవేత్తలు నిర్ధ 
యించుచున్నారు. 


అందుచే నీ వైవస్వతమన్వంతరములోనే 28 త్రేతా 
యుగములు గడవినవి. కాన యే త్రేతాయుగములో శ్రీరామా 
వతారము అను విషయములో కొందరు విమర్శకులు “ఈచైవ 
స్వత మన్వంతరములో 5 అయిదవ మహాయుగమునందు గడ 
చిన త్రేతాయుగమున నాల్గవ భాగమున ముప్పదివేల సంవత్సర 
ములుండుతరి విలంబిసంవత్సర చెత్రశుద్దనవమీ సౌమ్యవాసరమున 
మధ్యాహ్నము కర్కటక లగ్నమున శ్రీరాముడు అవతరించెను” 
అని చెప్పుచున్నారు. 

మరికొందరు విమర్శకులు - “వర్హమాన సృష్టికాలము 
నందు స్వాయంభువ వున్వంతరాదిగా యేడు మన్వంతర 
ములలో నేటికి 454 త్రేతాయుగంబులు గడిచెను. ఇందులో 
యే కత్రేతాయుగములో _ శ్రీరామావతారము* అని 


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 172 


““తేతాయుగే చతుర్వింశే:? 

“చతుర్వింశే యుగే రామ” 
“చతుర్వింశే యుగే రామః” 
“చతుర్వింశే యుగే చాపి” 


ఇత్యాది వాయుపురాణ, స్కాందపురాణ, మత్స్యపురాణాది 
వచనముల సాహాయ్యముచే - “ఈ యేడవది యగు వైవస్వత 
మన్వంతరములోని (24) ఇరువది నాల్గవ మహాయుగమునందలి 
త్రేతాయుగము (6 X 71 = 426 + 24 = 450 ఈ 
సృష్ట్యాది త్రేతాయుగము) యొక్క అంతిమ భాగమున విలం 
బినామ సంవత్సర చైత్రశుద్ద నవమీ బుధవాసరంబున పునర్వసు 
నక్షత్రంబున అభి జిత్‌ ముహూర్తంబునందు కర్కాటక 
లగ్నంబున శ్రీరాముడు అవతరించెను? అని చెప్పుచున్నారు. 


మరికొందరు ఎమర్శకులు- 
““థర్మసంస్థాపనార్జాయ సంభవామి యుగే యుగే 


అను గీతావచన సాహాయ్యముచే “ఈ వైవస్వతమన్వంత 
రము నందలి ఈ 28వ మహాయుగములోని త్రేతాయుగము 
నందు మహర్షిచే చెప్పబడిన సమయమున శ్రీరాముడు అవతరిం 
చెను” అని చెప్పుచున్నారు. 

ఈ విమర్శన పద్దతి విజ్ఞాన నైపుణ్య ప్రబోధకమగుచున్నది 
కాని “తర్కా౬_ ప్రతిష్టానాతొ* అను వ్యాససూత్రమునకు గురియగు 
చున్నది. సిద్దపరమార్థ బోధనములో గాని పరమార్థ సంపాదనములో 
గాని వాల్మీకి మహర్షి శ్రీసూక్తియే సాహాయ్య మొనరించుచున్నది. 


173 


(శీ వేంకటేశ్వర వైభవము 


లిఖించతగిన ఆ శ్రీరామజనన సమయములో కూడా 
చెత్ర మాసమునందు మేషమాసము అనుకూలముగా లభించ 
కను నవమీతిథి యందు పునర్వసునక్షత్రము లభించకను, ఉచ్చ 
(గహపంచకము లభించకను, గురుచంద్ర సమావేశము 
లభించకను, విజ్ఞానసంపన్నులగు మన పూర్వుల ఆచారముల 
ననుసరించి కొందరు తిథి ప్రాధాన్యమును పురస్కరించుకుని 
చైత్రశ్తుకు నవమీ దినమునందును, మరికొందరు నక్షత్ర ప్రాధా 
న్యమును పురస్కరించుకుని చెత్రశ్షక్షమున పునర్వసు నక్షత్రము 
నందును, మరికొందరు మేషమాస ప్రాధాన్యమును పురస్కరిం 
చుకుని మేష మాసమున శుక్షనవమీ దినమునందును మరి 
కొందరు మేష మాసమున పునర్వసు నక్షత్రమునందును, 
శ్రీరామావతార సమయోత్సవ వ్రత పూజనాదులను జరుపు 
కొనుచు కృతార్ధులగుచున్నారు. 

మాస, పక్ష తిథి, నక్షత్ర, లగ్న, సమయ, ఉచ్చ 
గ్రహపంచక గురుచంద్ర సమావేశాది సర్వగుణములతో కూడిన 
దినము నందు శ్రీరామావతారోత్సవ, వ్రత, పూజనాదులు 
చేయతగియున్నను చేయుదమన్నను ఇప్పుడు అట్టి సర్వగుణ 
విశ్శష్టమగు దినము ద్యుర్గభమగుటచే శ్రీరామావతారోత్సవ వ్రత 
పూజనాదికము లేకపోవలసివచ్చును. 


అందుచే శ్రీరామభక్తి నిష్టాగరిష్టలె విజ్ఞాన సంపన్నులగు 
మన పూర్వులు త్రేతాయుగ ప్రత్యక్షదైవమగు శ్రీరామచంద్రుని 
అవతారోత్సవమును కలియుగ ్రత్యక్షదైవమగు తిరుమల 
శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానమును “చై నావమికే 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 174 


మాసమున శ్వుక్ష పక్షమునందలి నవమీ తిథి యందు యేర్సాటు 
చేసిరని తలంచవలసియున్నది. 

అందుచే ప్రతి సంవత్సరము చెత్రమాసమునందు శ్షుక్లప 
క్షమున అష్టమీ వేధములేని నవమీ దినమునందు శ్రీరామస్వామి 
వారికి అవతార వైభవోత్సవము ఆస్టానము అతివైభవముగా 
జరుగును. 


5. శ్రీరామపట్టాభి షకము - ఆస్టానము: 

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానమున చెత్ర 
శుద్ద దశమీ దినమునందు శ్రీరామపట్టాభి షేక మహోత్సవము 
అతి వెభవముగా జరుగును. 

శీరామకాల విమర్శకులలో కొందరు పూర్వము థాత్ళ 
సంవత్సర చైత్రశుద్ద సప్తమీ గురువారం పుష్యనక్షత్రయోగము 
నందు (్రీరామపట్టాభిషేకము జరిగెననియు, 

మరికొందరు యువసంవత్సర ఆశ్వయుజ కృష్ణపక్షము 
నందు పుష్య నక్షత్రముతో కూడిన సప్తమీ దినమునందు 
శ్రీరామపట్టాభిషేకము జరొగెననియు విభేదముగా నభి ప్రాయపడు 
చున్నారు. 


కాల విభాగము 


శ్రీరాముడు విలంబి సంవత్సర వైత్ర శుద్ద నవమీ శుభ 
దినము నందు జననమొందెను. 


8వ సంవత్సరము పరాభవ వైత్రమున - ఉపనయనము 


175 


(శీ వేంకటేశ్వర వైభవము 


12వ సంవత్సరము సౌమ్యఫాల్లుణమున - సీతావివాహము 


24వ సంవత్సరమునకు - అయోధ్యా నగరమునందు 
సీత్రామహాదేవితో సుఖవాసము 


దుందుభి చెత్ర శుక దశమీ - శ్రీరాముని వనవాస 
ప్రయాణ దినము అని 

కొందరి అభి ప్రాయము. 

దుందుభి చెత్ర శుక పంచమీ - వనవాస ప్రయాణ 
దినము అని అనేకుల 

అభి ప్రాయము. 

దుందుభి చైత్ర శ్వుక్ష పంచమీ దినము రాత్రి- సరయూ 
తీరవాసము 

దుందుభి వైత్ర శుక్ష షష్టి దినమున - గంగాతీరవాసము, 
గుహ సమావేశము 

దుందుభి చైత్ర శ్వుక్ష సప్తమీ దినమున - జటాధారణము, 
గంగాతరణము, 

వనస్పతివృక్ష మూలవాసము 

దుందుభి వైత్ర శ్వుక్ష అష్టమీ దినమున - భారద్వాజా (శ్రమ 
ప్రవేశం 


దుందుభి చెత్ర శుక నవమీ దినమున - యమునా 
తీరవాసము 


దుందుభి చైత్ర శుక్ల దశమీ దినమున - చిత్రకూట 
ప్రవేశము 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 176 


ఆ చిత్ర కూటమున -24 దినములు నివసించిరి అని కొందరు 
34 దినములు నివసించిరి అని కొందరు 
40 దినములు నివసించిరి అని కొందరు 
10 1/2 మాసము నివసించిరి అని కొందరు 
విభేదముగా నభి ప్రాయపడుచున్నారు. 


తరువాత చిత్రకూటమును వదలి దండకారణ్యములో 
అత్రాదిమహర్హుల ఆశ్రమములయందు క్రమముగా నివసించుచూ 
పది సంవత్సరములు గడపి సీతారామలక్ష్మణులు పంచవటికి చేరిరి. 


ఆ పంచవటియందు 14వ సంవత్సరమగు యువ చైత్రము 
వరకు సీతారామలక్మణులు నివసించియుండిరి. 


యువ చైత్ర మాసమున - సీతాపహారము అని కొందరు 

యువ జ్యేష్ట మాసమున - సతాపహారము అని కొందరు 

యువ వైశాఖ మాసమున - సు(గ్రీవసమావేశము 

యువ ఆషాఢ మాసమున - వాలివధము 

యువ మార్గశీర మాసమున _ - సతాన్వేషణము 

యువ ఫాల్లుణ శుద్దత్రయోదశి - ఆంజనేయుని సముద్రలంఘనము, 
సీత్రాసంభాషణము. 

యువ ఫాల్గుణ శుద్ద చతుర్తశి  - లంకాదహనము 

యువ పూర్ణిమా _ శ్రీరాముని దండయాత్ర 


యువ బహుళ 1, 2, ౩దినములు - సముద్ర తీరము నందు 
దర్భశయనము. 


(శీ వేంకటేశ్వర వైభవము 


యువ 4, 5, 6, 7, 8 దినములు - సేతుబంధము 


యువ అష్టమీ దినమున - లంకా ప్రవేశము 

యువ బహుళామావాస్యా - రావణవధము 

ధాత్ళ వైత్ర శుద్దప్రతిపత్‌ - రావణసంస్కారము 
యువ ద్వితీయా - విభీషణ పట్టాభిషేకము 
యువ తృతీయా - సీతాసమావేశము 
యువ చతుర్దీ - కిష్కింధావాసము 
యువ పంచమీ - భారద్వాజా శ్రమవాసము 


“పూర్ణే చతుర్ద్ణశే వర్షే పంచమ్యాం లక్ష్మణా [గ్రజః। 
భారద్వాజాశ్రమం ప్రాప్య వవందే నియతో మునిమ్‌॥” 


అను వాల్మీకి మహర్షి శ్రీసూక్తి శ్రీరాముని వనవాసాన్త 
దినమును తెలియజేయుచున్నది. 


ఆ శ్రీసూక్తి ననుసరించి కొందరు విమర్శకులు 


ధాతృ ప్రైత్రశుద్ద పంచమీ దినమును వనవాసాన్తదినము 
నుగా నిర్ణయించి ఆ పంచమీ దినమున భారద్వాజా శ్రమమునకు 
చేరిరి అనియు, 


ఆ శ్రీసూక్తిననుసరించియే మరికొందరు విమర్శకులు 


వనవాసకాలమగు పదునాలుగు సంవత్సరములను అధిక 
మాసములతో లెక్కించి యువ సంవత్సర ఆశ్వయుజ బహుళ 
పంచమీ దినమును వనవాసాన్తవుగు పంచమీదినమునుగా 


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 178 


నిర్ణయించి ఆ పంచమీ దినమున భారద్వాజాశ్రమమును చేరిరి 
అనియు పరస్పరము విభేదముగా నభి ప్రాయపడుచున్నారు. 


ఇంతియేకాక చాలామంది విమర్శకులు శ్రీరాముని వవ 
వాస సంచార ప్రారంభములోని భారద్వాజాశ్రమ ప్రవేశకాలము 
నకు వనవాసాన్తములోని భారద్వాజాశ్రమ ప్రవేశకాలమునకు 
మధ్యగల వనసంచారకాలములో పరస్పరము భేదాభి ప్రాయములు 
పడుచూ, శ్రీరామాయణ వ్యాఖ్యాతలతో వ్యతిరేకించుచూ వనవా 
సాన్తదినముగా మహర్షి చేత నిర్దిష్టమైన పంచమీదినముతో 
నందరు స్వాశయానుగుణముగా సమన్వయమును చేయుచూ 
స్వాభి మతార్టసిద్దిని పొందుచున్నారు. 


యువసంవత్సర ఆశ్వయుజబహుళ పంచమీ దినము 
నందు భారద్వాజాణశ్రమమును ప్రవేశించిరి. అనువారు 


ష్నదినమున - నందిగ్రామ ప్రవేశము, జటాశోధనము, 
అయోధ్యాపుర ప్రవేశము. 


ఆశ్వయుజ బహుళ సప్తమీ పుష్‌ నక్షత్రమునందు - 
న్రీరామపట్టాభి షేక మహోత్సవము 
అని నిర్ణయించుకున్నారు. 


ధాత్మవైత్ర శుద్ద పంచమీ దినమున భరద్వాజా శ్రమమును 
ప్రవేశించిరి. అను పెక్కండ్రు విమర్శకులు. 


ష్టుదినమున - ఉదయం నంది గ్రామ ప్రవేశము, 
జటాశోధనము సాయంకాలము 
అయోధ్యా ప్రవేశము. 


179 


(శీ వేంకటేశ్వుర వైభవము 


చైత్ర శుద్ద సప్తమీ గురువారం పుష్యనక్షత్రమునందు - 
శ్రీ సీతారావు పట్టాభిషేక 
మహోత్సవము. అని 
నిర్ణయించుచున్నారు. 


శ్రీరాముడు పితృభక్తియుక్తుడై, ధర్మబద్దుడై చతుర్రశవర్ద 
వనవాసదిక్షను పరిపూర్తి యొనరించుకొని వైత్రశుద్ద పంచమీ 
దినమున మహర్తా స నీర్వచనాఖి లాషచే భారదాషజా[శ్రమమును ప్రవే 
శించియుండవచ్చును ఆ శ్రీరాముడు భ్రాతృభక్తియుక్తుడై రాజ్య 
తృష్ణా వరొజ్ముఖుడై 


శ్లో “చతుర్దశే హీ సంపూర్ణే వర్షే£హని రఘూత్తమ। 
నద్రక్షామి యది త్వాం తు ప్రవేక్ష్యామి హుతాశనమ్‌!?” ఇతి, 


తా॥ రఘూత్తమ! చతుర్థశవర్థ వనవాసాన్త దినమున నేను 
నిన్నుచూడనేని అగ్నిని ప్రవేశించెదను అని ఘోర ప్రతిజ్ఞకావిం 
చిన భరతునియందలి ప్రేమపారవశ్యముచే పష్టిదినమైనను భార 
ద్వ్యాజాశ్రమమునుండి నందిగ్రామమును ప్రవేశించినను ప్రవేశించి 
యుండవచ్చును కాని, ఆనాడు పంచమీదినమున వనవాసము 
ప్రారంభించియు దికాధారణరూపమగు జటాధారణమును చైత్ర 
శుద్దషష్టిదినమున యుక్తము కాదని మానివేసి మరుదినమగు 
సప్తమీ దినమున దీక్షాధారణరూపమైన జటాధారణమును చేసిన 
శ్రీరాముడు ఈనాడు షష్టదినమున జటావిశోధనరూపమగు 
దీకావిసర్హనము చేయుట యుక్తము కానేరదు. 


చిరకాల విప్రోషితుడగు నా (శ్రీరాముడు నందతిథి 
యగు షష్టి దినమున స్వనివాసభూతమగు అయోధ్యా నగరము 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 180 


నందు సీతాలక్మణులతో ్రవేశించుటయు యుక్తము కానేరదు. 


చిరకాల విప్రోషితుడై చతుర్దశ వనవాసదీక్షను పూర్తి 
యొనరించుకొని, అసంఖ్యాకులైన సాధువులగు మహర్షులను 
సన్మానించియు, అసంఖ్యాకులైన దుష్టులగు రాక్షసాదులను 
సంహరించియు, త్రిభువన విశ్రాన్హకీర్ణి నార్జించి విజయలక్ష్మితో 
మహారాజ, మహావీర పరివారములతో దిక్సాల విమానము 
నధి స్టీంచి నందిగ్రామమున శేతెంచిన శ్రీరామచంద్రుని, సీతను, 
లక్ష్మణుని, రాజభార్యలు, రాజబంధువులు, నారీవుణులు, 
మిత్రులు, మహర్షులు, మహారాజులు, గురువులు, వీరులు, 
పౌరులు, పెద్దలు, వేలకువేలవుంది సన్మానించవ లసిన 
సమయము, సల్లాపించవలసిన సమయము, సందర్శించవలసిన 
సమయము అగుటచే నా దినము ఇతరముల కవకాశము కలది 
యున్నూ కానేరదు. 


మరు దినమగు చైత్ర శుద్దసప్తమీ దినము జ్యోతిళ్ళా 
(స్త్రము ననుసరించియు, అనుభవము ననుసరించియు పుష్య 
యోగము లేనిదగుటచే నా దినమున శ్రీరామ పట్టాభిషేకము 
యుక్తము కానేరదు. 


ఇతరములగు జటావిశోధనము, అయోధ్యాపుర ప్రవే 
శము, పట్టాభి షక మంగళసన్నాహ ప్రారంభముగా ఆహ్వాన 
పుర పరిష్కారాదులు, యుక్తములు అగుచున్నవి. 

అష్టమీ నవమీ దినములు పట్టాభి షేకమునకు యుక్త 


ములు కాన్నివై పట్టాభిషేక సన్నాహమునకు అవకాశదినములగు 
చున్నవి. 


181 


(శీ వేంకటేశ్వర వైభవము 


అందుచే చైత్ర శుద్ద దశమీ దినము అన్నివిధముల 
అవకాశముకలది యగుచున్నది. 


జ్యోతిశ్శా(న్త్రము ననుసరించియు, అనుభవము ననుస 
రించియు పుష్యయోగమున కవకాశము కల దినమగుటచేతను, 
పూర్ణ తిథి యగుటచేతను చైత్ర శుద్ద దశమీ దినమున పుష్య 
యోగమునందు మహావైభవముగా శ్రీసీతారామ పట్టాభిషేక 
మంగళము జరిగెను అని నిర్ణయించవలసియున్నది. 


పత్షాన్తరములో కూడా వాల్మీకి మహర్షి, పంచమీ 
దినమున వనవాసపూర్తిని చెప్పినటుల సప్తమీ దినమునగాని, 
పుష్యయోగమునగాని, పట్టాభిషేకమును చెప్పుటలేదు. 

భరతుడు మాతుల గృహమునందుండగా స్వదత్త వర 
భీతుడైన దశరథుడు వేగిరపాటుతో శ్రీరామునకు యౌవరాజ్య 
పట్టాభి షేకముచేయ తలంచి. కేకయరాజును ఆహ్వానించక కొంత 
వుంది ఇతర రాజుల నాహ్వానించి వారలతోను, శ్రీరావు 
పట్టాభిషేకదర్శన కాముకులగు పౌరులతోను మంతనము చేసి 
“శ్వ? రేపే పుష్యయోగమున పట్టాభిషేకము అని నిశ్చయిం 
చియు, ఉపయోగించని ఆ పుష్యయోగమును సర్వదా అను 
సరించవలయును. అను నియమమున్నూ లేదు. 


షష్టీ దినమున సాయంకాలము అయోధ్యాపురమున 

ప్రవేశించిన శ్రీరామునకు సప్పమీ దినమున పుష్యయోగమున్నను, 

అంగీకారమున్నను పట్టాభిషేక వుంగళము జరుగుటకు 
అవకాశమున్నూ లేదు. 

శ్లో॥ “తత స్తయో రభిషేకమంగళం మైత్రేయ వర్షశతేనాపి 

వక్తుం నశక్యతే సంక్షేపేణ శ్రూయతామ్‌॥? ఇతి॥ 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 182 


పరాశరమహర్షి 


శ్రీ సీతారామపట్టాభి షేక మంగళమును నూరుసంవత్సర 
ముల్గకైనను చెప్పవీలుండదు సంక్షేపముగా వినుము; 


““స్వానుజ, రాక్షసరాజు, వానరరాజు, మహవీరులచేత 
సేవింపబడు చుండగా, బ్రహ్మంద్రాది సర్వామరులచేతను, 
వసిష్ట వామదేవాది సకలమునివరులచేతను. సకలవేదముల చేతను 
స్తోత్రము చేయబడుచుండగా, అఖిలమంగళవాద్యములు మధుర 
ముగా మోయుచుండగా, సకల నృత్తగీత వాద్యములు జరుగు 
చుండగా, సకల మహారాజుల వుధ్యమునందు సకలలోక 
రక్షణార్ధము గ్రీరాముడు అభిషిక్రుడయ్యెను.”” అని మైత్రేయ 
నితో చెప్పెను. 

అందుచే నీ సీతారావుపట్టాభి షేక మంగళమునకు 
ప్రధాన పాత్రములగు దేవతలు, మహర్షులు, మహారాజులు మొద 
లగు సకలమైన వారల ఆహ్వానములు, ఆగమనములు, విచిత్ర 
పుర పరిష్కారాదులు, సర్వవిధ నృత్తగీత, వాద్యసముదాయ 
ములు, వీతరాగుడగు మహర్షికి కూడా విస్మయనీయము, అని 
ర్వచనీయము అగు సీతారామ పట్టాభిషేక మంగళవైభవసంపత్తి 
సప్పమి దినమున ఉదయము లభి ంచనేరదు. 


అందువలన సప్పమీదినము పట్టాభి షేక్షైభవ సంపాదన 
ప్రారంభదినమగుచుండ అష్టమీ నవమీ దినములు ఆ వైభవ 
సంపాదనమున కవకాశదినములగుచుండ వాసంతిక చెత్ర శుద్ద 
దశమీ దినము పూర్ణ తిథి యగుటయేకాక, మహారాజు పట్టాభి 
షేకానుకూలమగు విజయదశమీ గ్రేణిలోచేరి రాజపట్టాభి షేక 
దినవుగుచుండ ఆ వైత్ర శుద్ద దశమీ దినమున విజయ 


183 (శ్రీ వేంకటేశ్వర వైభవము 


ముహూర్ణమునందు, విజయలక్ష్మీ సమేతుడైన శ్రీరామచం ద్రునకు 
వీర్య్వశుల్కుయగు శ్రీసీతామహాలక్ష్మితో, అయోధ్యానగరమునందు 
పట్టాభి షేకమంగళమును శ్రీరామభక్తిభరితుడగు భరతుడు తన 
కోరికతీర జరిపెను. 


అట్టి అభి ప్రాయముతో విజ్ఞాన సంపన్నులగు మన 
పూర్వులు _ శ్రీస్వామివారి సన్నిధానమున శ్రీసీతారావు 
పట్టాభిషేక మహోత్సవమును చైత్ర శుద్ద దశమీ దినమున 
ఏర్పాటుచేసిరి అని తలంచవలసి యున్నది. 


అనుదినము శ్రీ సీతారామపట్టాభి షేకమహోత్సవము 
జరిగినను సకల ఫలప్రదాయకము, పరమానందదాయకము 
అగుటలో ఆక్షేపమేమియు యుండనేరదు. 


6. శ్రీ వేంకటేశ్వరస్వామివారికి వసంతోత్సవము: 


1. చైత్ర శుద్ద త్రయోదశీ దినమున శ్రీవేంకటేశ్వర 
స్వామి వారికి, 2. చైత్ర శుద్ద చతుర్దశి దినమున శ్రీవారికి 
(రజత రథోత్సవము విశేషము, 3. చై(త్రపూర్ణిమాదినమున 
శ్రీవారికి, శ్రీ కృష్ణస్వామివారికి, శ్రీ కోదండరామస్వామివారికి 
వసంతోత్సవము జరిగి ఆ మహోత్సవము పూర్తియగును. 


7. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారికి పొన్నకాలువ ఉత్సవము: 

చెత్ర శుద్ద ద్వాదశి దినమున బుగ్గోత్సవము శ్రీస్వామి 

వారికి ప్రారంభమై, త్రయోదశీ చతుర్రశీ ఈ మూడు దినములు 

బుగ్గోత్సవములు జరిగి చెత్ర పూర్ణిమా దినమున పొన్నకాలువ 
ఉత్సవము అతివైభవముగా జరుగును. 


తిరువుల (శ నేంకటేశ్వరస్వామివారి ఉత్సవాదే సమయములు 


8. మేషసంక్రమణము: 


సూర్యుడు మేషాది ద్వాదశరాశులలో మొదటిదియగు 
మేషరాశియందు ప్రవేశించు సమయము. ఆ ప్రవేశించు సమయ 
మునకు పూర్వము నందు 6 గంటల కాలము, పరమునందు 
6 గంటల కాలము విషువపుణ్యకాలముగా తెలియవలెను. 


ఈ మేషసంక్రమణము రాత్రి పూర్వభాగమున జరిగిన 
పూర్వ దినముయొక్క ఉత్తరభాగము పుణ్యకాలము. ఉత్తరభాగ 
మున జరిగిన ఉత్తరదినము యొక్క పూర్వభాగము పుణ్య 
కాలము. నిశీథమందు జరిగిన దినద్వయమునందును పూర్వదిన 
ఉత్తర భాగము ఉత్తరదిన పూర్వభాగము పుణ్యకాలము. 


ఈ రాత్రి పుణ్యకాల నిర్ణయము మకర కటక సంకక్ర 
వుణములకు కాక తక్కిన రాశిసంక్రవుణవములయందు 
తెలియదగియున్నది. 


9. సౌరసంవత్సరాది: 


ఈ మేష సంక్రమణదినము దాక్షిణాత్యులకు సంవత్స 
రాది పండుగ. దీనియందు అనేక వేడుకలు జరుగును. 


10. డ్రీభాష్యకారులవారి శాత్తుమొర: 
శ్ఞో॥ “మేషా(ర్రా సంభవం విష్ణో ర్టర్శన స్టాపనోత్సుకమ్‌। 
తుణ్చీరమండలే శేషమూర్తిం రామానుజం భజే॥? 
శ్రీ వైష్ణవసిద్దాన్సనిర్దారణధురంధరుడై (్రీభాష్యము నను 
గ్రహించిన గ్రీరామానుజాచార్యులవారు తుణ్లీర మండలమునందు 


185 (శి వేంకటేశ్వర వైభవము 


పింగళనామ సంవత్సర చైత్ర శుద్ద పంచమీ గురువారము ఆగ్రా 
నక్షత్రముతో కూడిన కటక లగ్నమునందు మేషమాసమున 
శేషాంశముచే అవతరించిరి. అందుచే మేషమాసమున ఆగ్రా 
నక్షత్రమునందు శాత్తుమొరను నిశ్చయించి ఆ దినముతో 
కూడిన పదవ దినమునందు ముందుగా శ్రీభాష్యకారులవారికి 
ఉత్సవములు ప్రారంభించి చేయుచూ పదవ దినమున ఆగ్రా 
నక్షత్రమున శాత్తుమొర జరిపెదరు. 


11. శ్రీరామజయని: 


మేషమాసమునందు పునర్వసు నక్షత్రమున మధ్యాహ్న 
సమయమునందు శ్రీరామావతార పూజనము చేయుట. 


తిథి ప్రాధాన్యముచే పూజనము జయా అనియు, 
నక్షత్ర ప్రాధాన్యముచే పూజనము జయన్సి అనియు కొందరి 
మతము. మధ్యాహ్న సమయమున పూజనము జయా అనియు, 
నిశీథసమయమునందు పూజనము జయన్తి అనియు కొందరి 
మతము 


చైత్ర శుద్ద నవమీ తిథి యందు మధ్యాహ్నమున శ్రీరామ 
పూజనము, శ్రీరావుజయన్లి అని వైదిక సార్వభౌముడు 
మొదలగు నిబంధనకారులు చెప్పుచున్నారు. 


12. శ్రీముదలియాండాన్‌ వర్ష తిరునక్షత్రము: 


శ్ఞో॥ “మేషే పునర్వసు దినే పాంచజన్యాంశ సంభవమ్‌! 
యతీంద్ర పాదుకాభిఖ్యం వందే దాశరథి ౦ గురుమ్‌॥* 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 186 


13. 


14. 


Lo; 


శ్రీయతీంద్ర పాదుకానామమును ధరించిన ఈ దాశ 
రథుల వారు మేషమాసమునందు పునర్వసు నక్షత్రమున 
పాంచజన్యాంశముచే జననమొందిరి. అందుచే వీరికి మేషమాస 
మునందు పునర్వసు నక్షత్రమున వర్షతిరునక్షత్రము జరుగు 
చుండును. 


శ్రీమధురకవియాళ్వారు శాత్తుమొర: 


శ్ఞో॥ ““మేషే చిత్రా సముద్భ్ఫూతం పాండ్యదేశే గణాంశజమ్‌! 
శ్రీపరాంకుశ సద్భక్షం మధురం కవిమాగ్రయే॥' 


ఈ మధురకవి యాళ్వారు పాండ్యదేశమునందు గణాం 
శముతో పరాంకుశమునికి భక్తుడుగా మేషమాసమునందు చిత్రా 
నక్షత్రమున జననమొందిరి. అందుచే మేషమాసమున చిత్రానక్ష 
త్రమున శాత్తుమొర సంకల్పించి ఆ దినముతో కూడిన పదవ 
దినమున ముందుగా ఉత్సవములు ప్రారంభించి చేయుచూ 
ఆ దినమున శాత్తుమొర జరుపుదురు. 


శ్రీ పరాశరభట్టర్‌ వర్గ తిరునక్షత్రము: 


గ్ర పరాశరభట్టర్‌ వారు చిత్రీ, నెల అనూరాధా నక్షత్ర 
మున జన్మించిరి కావున సంప్రదాయవేత్తలు వీరికి యీ దిన 
మున తిరునక్షత్రమును జరుపుకొనుచున్నారు. 


నాగులాపురం శ్రీ వేదనారాయణస్వామివారి 
బ్రహ్మోత్సవము: 
ఇది వైఖానస శా(స్త్రప్రకారము నవాహ్నకముగా 


187 


(శీ వేంకటేశ్వర వైభవము 


జరుగును. మేషమాసమునందు శ్రవణ నక్షత్రమున అవభృథము 
జరుగునట్లు సంకల్పించి ముందుగా ఆ దినముతో కూడిన 
తొమ్మిదవ దినమున ధ్వజారోహణమును ఆ దినమునకు 
పూర్వదినమున అంకురార్భణము జరుగును. అంకురార్పణ దిన 
ముతో పది దినములు ఉత్సవములు జరుగును. 


ఉత్సవ వివరణము 
వేగలు రాత్రి 
1వ దినము సేనాధిపతి ఉత్సవము 
అంకురార్హణము 
2వ దినము తిరుచ్చి ఉత్సవము 
ధ్వజారోహణము |... పెద్రోషనాహనము 
3వ దినము చిన్న శేషవాహనము - హంసవాహనము 


4వ దినము సింహ వాహనము - ముత్యపు పందిరి వాహనము 
5వ దినము కల్పవృక్షవాహనము - సర్వభూపాల వాహనము 
రవ దినము పల్లకిలో మోహినీఅవతారోత్సవము - గరుడవాహనము 


7వ దినము హనుమద్వాహనము 
సాయంకాలము : — గజవాహనము 
వసంతోత్సవము 


8వ దినము సూర్యప్రభ వాహనము - చంద్రప్రభ వాహనము 


9వ దినము రథోత్సవము - అశ్వవాహనము 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 188 


16. 


LT: 


18. 


10వ దినము పల్లకీ ఉత్సవము 
అవభృథోత్సవము |- 
(తీర్రార్సి చక్రస్నానము 


తిరుచ్చిలో 
ధ్వజావరోహణోత్సవం 


ఇట్టుగా బ్రహ్మోత్సవము పూర్తియగును. 


తిరుపతి గంగజూతర; 


మేషమాసమునందు అనగా చిత్రి నెలయందు, తిరుపతి 
గ్రామ దేవతయగు గంగానమ్మకు నాల్గవ (అంత్య) మంగళవా 
రము జాతర ప్రారంభమై పై మంగళవారము వరకు 7 దిన 
ములు జరుగును. ఈ మంగళవారముతో జాతర పూర్తి 
అగును. 


వైశాఖ మాసము: 

చాంద్రమానసిద్దములగు వైత్రాది ద్వాదశమాసములలో 
రెండవది యగు మాసము. విశాఖానక్షత్రముతో కూడిన పూర్ణిమగల 
మాసమగుటచే నిది వైశాఖమాసము అని వ్యవహరింపబడుచున్నది. 


భృగుమహర్షి తిరునక్షత్రము: 
శీ విఖనసవుహర్షి శిష్యులలో ప్రథములుగ ఖ్యాతి 

గడీంచి ఆరాధనా శా(స్త్రమును అనుగ్రహించిన మహనీయులు. 
వీరు వైశాఖమాసమున రోహిణీ నక్షత్రమున జనన 


మొందిరని వైఖానసాగవుం తెలుపుచున్నది. కావున వీరికి 
యీదినమున తిరునక్షత్రమును జరుపుచున్నారు. 


189 


19. 


20. 


జ. 


శ్రీ వేంకటేశ్వర వైభవము 
శ్రీశ్రీనివాస దీక్షితులవారి తిరునక్షత్రము 


అష్టాదశ కల్పసూ[త్ర ప్రవక్తలలో నొక్షరైెన “ఆచార్య భగ 
వాన్‌ మహర్షి” అని సార్ధకతను బొందిన ్రీవిఖనసమహర్షి 
అనుగ్రహించిన “కల్పసూత్రమూనకు భాష్యమును రచించిన 
మహనీయులు దీక్షితులవారు. అయ్యది శ్రీనివాస దీక్షితీయమను 
పేరు ప్రఖ్యాతి గాంచినది. ఈ మహనీయుడు ఈ వైశాఖమా 
సమున రోహిణీ నక్షత్రమున జననమొందిరి గాన వీరికినీ యీ 
దినముననే తిరునక్షత్రమును జరుపుచున్నారు. 


శ్రీపరశురామజయని: 


వైశాఖమాస శుక తృతీయాదినమున మధ్యాహ్నకాలము 
నందు భగవంతుడు లోకరక్షణార్టమై దశావతారములలో ఆరవ 
దియగు పరశురామావతారమును స్వకరించెను. అందుచేత 
త్తదుపాసకులు ఆయా అవతార దినములందు ఆయా అవతార 
ములను ఉపాసించెదరు. 


న్రీశంకర జయని: 


అద్వైతమత భాష్యకర్షలగు శ్రీ శంకరాచార్యులవారు, ఈ 
కలియుగములో విభవనామ సంవత్సర వైశాఖ శుద్ద పంచమీ 
సోవువారము ఆగ్రా నక్షత్రమున జనన మొందిరి గాన, 
వైశాఖ శుద్ద పంచమీ దినమున తన్మతావలంబులు శ్రీ శంకరజ 
యన్తీ అను పేరుతో భాష్యకర్తను ఫూజించెదరు. 


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 190 
22. ్రిపద్మావతీ(్రీనివాసుల పరిణయమహోత్సవము 
కలియుగ వైకుంఠుడని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 
వాడును సప్తాచలనివాస రసికుడునగు శ్రీశ్రీనివాసస్వామివారి 
లీలావిభూతి లోకమునకమందానంద కందళిత హృదయారవింద 
నిష్యంద మకరంద రసాస్వాదన లంపటచంచరీకాయమానమానసు 
లను జేసి అనుగ్రహింపదలచి శ్రీవద్మావతీ అమ్మవారితో కల్యాణ 
మహోత్సవమును జరుపుకొనినట్లు శ్రీవంకటాచలమాహాత్మ్యము 
తెలుపుచున్నది. 
చతుర్యుగములు కలసిన నొక మహాయుగమందురు. 
అట్టి మహాయుగములు 27 గతించినవి. 28వ మహాయుగమున 
ద్వాపరాన్తమున మహాభారత యుద్దము. పూర్తియైన పిమ్మట 
చంద్రవంశమునందు మిత్రవర్మయును మహారాజు తుండీర 
మండలమునందలి నారాయణపురమును రాజధానిగా నొనర్చి 
రాజ్య పారిపాలనము చేయుచుండెను. పాండ్య కన్యయగు 
వునోరవు నుద్వాహమాడి ఆకాశరాజు అను కుమారుని 
గనెను. ఆతనికి శకవంశజయగు ధరణీ దేవియను కన్యతో వివా 
హము కావించి రాజ్యభారము నాతని యందు నిచిమిత్రవర్మ 
వేంకటాద్రి పుణ్యభూములయందు తపముగావింపసాగెను. 


ఏకపత్నీ వ్రతస్పుడును నియమ నిష్టాగరిష్టుడునగు నాకాశ 
మహారాజు యజ్ఞార్థము ఆరణీ నదీతీరభూముల దున్నుచుండ 
పద్మగర్భమున మనోరమయగు బాలను గాంచి, “ఈమె నా 
ముద్దుపట్టియే, యనుకొనగా యశరీరవాణి “రాజా ఈమె 
నీ కుమార్దెయే నిజముగ సు, మనిపల్కె. నాటంగోలె నారాజదం 
పతులు పరమానంద సందోహముతో దైవాంశసంభూతురాలు 


191 


(శ్రీ వేంకటేశ్వర వైభవము 


పద్మమునందుండుట సాక్షాత్తు లక్ష్మీదేవిగా నెంచి “పద్మా 
వతి*యని నామమిడి యల్లారుముద్దుగా పోషించుచుండిరి. 
ఆమెయు శుక్షపక్ష కసాకరుని వలె దినదిన ప్రవర్ధమానయై 
సంచరించుచుండ నాధరణీదేవి గర్భము ధరించి కుమారునిగాం 
చెను. వసుదానుడను పేర నాతడు ప్రఖ్యాతిగాంచెను. 


ఒకనాడు పద్మావతి చెలికత్తెలతో నారామమందు విహరిం 
చుచుండ నారద మహర్షి సాక్షాత్కరించి “అమ్మా నీవు 
సాక్షాత్తు లక్ష్యంశసంభూతురాలవు శ్రీమన్నారాయణుని దేవేరివి 
కాగలదానవు. నీ సాముద్రిక లక్షణముల చూడం జూడ 
నాకట్ల తోచుచున్ను” దని పల్కి యంతర్థానమయ్యె. 


సుకుమారియు సఖీ పరివృతయునగు అప్పద్మావతీ ఆ 
వనములో కొంత తడవు విహరించుచుండ శంఖచక్ర గదాధరు 
డును పీతాంబరధరుడును నీలమేఘశ్యాముడును ధృతోర్ధ్వ 
పుండ్రధరుడునగుస్వామి వృగయావినోదార్లమై హయ 
మధిరోహించి వారల వద్దకు వచ్చెను. “ఈహామృగమిటువచ్చినది 
మీరలు చూచితి రాయని "ప్రశ్నించెను. “ఏకాన్తమున స్తీ 
జనము విహరించుచుండ పరపురుషులు మృగయార్థము వచ్చుట 
ఆకాశరా జతనయఎహారస్టలమున సంచరించుట శిక్షార్హులు. ఇటు 
మృగముల వేటాడన్న్టము గాదు పొంిడని వారించిరి. 


అంతనా స్వామియు చిరునవ్వుతో “అటులనా ఆమె 
యెవరోదెల్సిన నా స్వస్తానమునకు పోగలవాడి” ననెను. వెంటనే 
ఆ తలోదరి “నేను అకాశరాజతనయను. మీరెవరు? పేరేమి? 
ఎచ్చటి వారలు?” అని ప్రశ్నించెను. అంత తనవృత్తాంతమును 
దెల్పి కామమోహితుడనై యిటకరుదెంచితినని స్వామిపల్క 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 192 


చెలికత్తెలు కుపితలై పరుష భాషణముల శిలాతాడనముల 
వెంటాడిరి. అతి కష్టముతో కొండకుచేరి విరహ వేదనా దోదూ 
యమానమానసుడై శయ్యపై పరుండి 


“'యశోదావకుళా భూత్వా వర్తతే వేంకటాచలే' అని- 
కృష్ణావతారమందలి యశోదాపుత్ర వాత్సల్యముచే నిట వకుళా 
దేవిగానవతరించి స్వామి లాలించుచుండె ఆమె స్వామి దీనావ 
స్టనుగ్రహించి “నాయనా! శ్రీనివాసా! ఎవరా భాగ్యవతి? నీ 
హృదయపీఠినధిష్టించగల్లిను దని యడుగగా [శ్రీరామావతారమందలి 
వేదవతీ వృత్తాన్లమును సవిస్తరముగా విన్నవించెను. సీత కోరికపై 
ఆమెను ఈ అవతారమున పరి(గ్రహంతునని మాట ఇచ్చితిని 
ఆమెయే ఈమె ఆకాశరాజ తనయ పద్మావతి యని దెల్ఫె. 
అంతవకుళాదేవి కుమారుని కోరిక తీర్చనెంచి నారాయణపుర 
మునకు బయలుదేరెను. స్వామియు తనతల్లీ ఈ కార్యమును 
సాధించునో లేదో యను సంశయముతో పుళిస్టినీ వేషమున 
ముందుగా ధరణీదేవి యంతఃపురమునకు వెళ్ళి భవిష్యసూచనల 
పద్మావతీ యుదన్తమును వివరించి . తిరిగివచ్చెను. తదుపరి 
వకుళాదేవి ధరణీదేవి వద్దకు జని (్రీనివాసవృత్తాంతమును 
దెల్పెను. ఆర్య దంపతులను సంతోషముతో బృహస్పతిని 
రావించి విషయము విన్నవించి 

కన్యాయాః జన్మనక్షత్రం మృగశీర్షమితి స్మృతమ్‌। 

దేవస్య శ్రవణర్‌క్ష ౦తు తయో ర్యోగో విచార్యతామ్‌॥ 

అని తెలుపగా _ 

“తయో రుత్తరఫల్లున్యాం వివాహం (క్రియతామితి!? 

“వైశాఖమాసే విధివత్‌ క్రియతామ్‌' - 

అనిపల్కెను. 


193 


29. 


(శీ వేంకటేశ్వర వైభవము 


అంత నా రాజా- 

““వెశాఖీ శుక్ల దశమీ భృగువారే శుభేదినే 
బన్దుభిః సహ సంప్రాప్య మాముద్దృత్య గణెస్సహ 
హర్షణ పాణిగ్రహణం కర్తవ్యం మే మనోగతమ్‌'” 


అని వర్థమానమును స్వామివారికి తెలిపెను. శ్రీ స్వామివా 
రును “అంగీకరోతు రాజేంద్ర కన్యాం తవ విశాంపతే అని 
తమ యంగీకారము దెల్సెను. 


అంత వివాహ కార్యక్రవుములు సాగెను. బ్రహ్మాది 
దేవతలనాహ్వానించి బంధుమిత్ర సపరివార సమేతముగా గరుడ 
వాహనారూఢుడై స్వామివారు నారాయణపురికి వేంచేయగా 
చతురంగ బలములతో ప్రత్యుత్హానముచేసి ఆకాశ రాజా 
వై భవోపేతవుగా శ్రీపద్మావతీ శ్రీనివాసుల పరిణయము 
జరిఎంచెను. ఇటుల వేంకటాచలమాహాత్మ్యము శ్రీపద్మావతీ 
శ్రీనివాసుల పరిణయమహోత్సవము దెల్పుచున్నది. 
భవిష్యోత్తర పురాణము 9వ అధ్యాయము 
వరాహపురాణము ద్వితీయభాగం 7వ అధ్యాయము. 


శ్రినృసింహ జయని: 

వైశాఖ శుక చతుర్దశీ శనివారము స్వాతీ నక్షత్రమున 
ప్రదోషసవమయమునందు, (అనగా సూర్యాస్త్రమయకాలము 
నందు లోక రక్షణార్ధమై భగవంతుడు దశావతారములలో 
నాలుగవదియగు శ్రీ నృసింహావతారమును స్వీకరించెను. అందుచే 
ఉదయానన్తరం త్రిముహూర్తము అనగా (6 ఘడియలు) 
త్రయోదశీవేధలేని చతుర్రశీ దినముయొక్క ప్రదోషసమయ ము 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 194 


24. 


25. 


నందు శ్రీ నృసింహస్వామిని పూజించుచున్నారు. స్వాతీ నక్షత్ర 
ముతో కూడిన ఆ సవుయము వఎఖ్యవల అనియు, 
శనివారముతో కూడా కూడియున్న అతిముఖ్యమనియు శాస్త్ర 
కారులు చెప్పుచున్నారు. 


శీకూర్మజయని: 

వైశాఖమాస పూర్ణిమాదినమునందు సాయంకాలము 
భగవంతుడు లోకరక్షణార్టమై దశావతారములలో రెండవదియగు 
కూర్మావతారమును స్వీకరించెను. గాన తదుపాసకులు ఆ 
సమయమున కూర్మస్వామిని పూజించుచుందురు. జ్యేష్ట శుక్ష 
ద్వాదశీ దినమున అవతారమని కొందరిమతము. 


శ్రిఅన్నమాచార్య జయని: 

వాగేయుకారులలో సాటి లేనివేంటి రత్నవుఎ. 
లలితలలితములు మృదుమధురములగు వచన రచన లిరవొందు 
సులలిత పదజాలముతో 32 వేల కీర్తనలతో ఏడుకొండల 
రాయని మేలు కొలిపిన సంగీత కళారహస్యనిధి . విద్వన్మణి 
శ్రీ అన్నమాచార్యులవారు వైశాఖ పూర్ణిమా దినమున విశాఖా 
నక్షత్రమున జన్మించిరి. కావున వీరికి ఆ దినమున జయని 
వైెభవోపేతముగ జరుపుచున్నారు. 


శీమహజయని: 
వెశాఖమున రేవతీ నక్షత్రమున శ్రీవారి దేవేరులలో 
ఒకరైన భూదేవి అవతరించిరని పురాణములు చెప్పు 


195 (శీ వేంకటేశ్వర వైభవము 


చున్నవి. అందువలన వారికి యీ దినమున జయన్తిని జరుపు 
చున్నారు. 


27. శ్రీహనుమజ్ఞయన్ని: 
వైశాఖబహుళ దశమీ హనువుజ్జనన సవుయము, 
అందుచే ఆ సమయమున హనుమతూజనము చేయుచున్నారు. 


శ్రీహనుమజ్ఞ్జననము - వైశాఖబహుళ దశమీ శనివారము 
పూర్వాభాద్ర నక్షత్రమునందని కొందరు ప్రయోగ (గ్రంథకారులు 
అభి ప్రాయపడుచున్నారు. మూలానక్షత్రము నందని జ్యోతి 
శాస్త్రము, అనూరాధ నక్షత్రము నందని పాంచరాత్ర శాస్త్రము 
ప్రబోధి ంచుచున్నవి కాని మాసాదులను వివరించుటలేదు. 


28. వృషభ సంక్రమణము: 


సూర్యుడు మేషాది ద్వాదశ రాశులలో రెండవదియగు 
వృషభరాశి యందు ప్రవేశించు సమయము. ఈ ప్రవేశసమయ 
మునకు పూర్వము 16 ఘడియలకాలము, “అనగా (6-24) 
ఆరుగంటల ఇరువది నాలుగు నిముషముల కాలము” విష్ణుప 
దము అను పుణ్యకాలము. ఈ పుణ్యకాలమున న్నానదానాదిక 
ములు చేయవలసి యున్నవి. 

ఈ వృషభ సంక్రమణ మాసమును వృషభమాసమ 
నియు, వెయ్యాశిమాసము అనియు వ్యవహరించుచున్నారు. 


29. మెయి౯ వరదరాజస్వామివారి వర్ష తిరునక్షత్రము: 


శ్రీ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రథ 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 196 


30. 


31. 


వూవరణవులో ఆగ్నేయ భాగమునయున్న శ్రీవెయి౯ 
వరదరాజస్వామివారు వృషభమాసమున హస్తనక్షత్రమునందు 
అచ్చటికి వేంచేసిరి గాన ఆ నక్షత్రమున వారికి తిరునక్షత్రము 
అను పేరుతో విశేష పూజనము జరుగును. 


తిరుమల నంబివర్షతిరునక్షత్రము: 


వృషభమాసమున స్వాతీ నక్షత్రమున జననమొందిరి. 
వీరికి యీ దినమున తిరునక్షత్రం జరుపుకొనుచున్నారు. 


శ్రీనమ్మాల్యార్లవారి శాత్తుమొర: 


““వృషభేతు విశాఖాయాం కురుకాపుర కారిణమ్‌। 
పాణ్ణ్యదేళే కలేరాదౌ శతారిం సైన్యపం భబే॥” 


ద్రావిడ వేదమును ప్రసాదించిన శ్రీనమ్మాళ్వారు కలి 
యుగము యొక్క ఆది భాగమున పాండ్య దేశమునందు వృషభ 
మాసములో విశాఖా నక్షత్రమునందు విష్వక్సేనాంశతొ జననమొం 
ది6. అందుచే ఆదినముతో కూడిన పదవ దినమునందు 
ముందుగా వారికి ఉత్సవము ్రారంభమై పది దినములు ఉత్స 
వములు జరుగుచూ ఆ దినమున శాత్తు మొరజరుగును. తిరు 
నక్షత్ర కాలమును సంప్రదాయవేత్తలు ఇట్లు నిర్థ్ణయించుచున్నారు. 


నక్షత్రవృద్ది సమయములో ఆ నక్షత్రము పరదినమున 
(12) పండ్రెండు ఘడియలు ఉండవలయును. నక్షత్రక్షయసమ 
యములో ఆ నక్షత్రము పరదినమున (9) తొమ్మిది 
ఘడియలు ఉండవలెను. షష్టఘటికాత్మకముగా సవువుగు 


197 


32. 


(శీ వేంకటేశ్వర వైభవము 


ఘడియ లుండవలయును. ఇది జన్మనక్షత్రము యొక్క సంగవ 
కాలవ్యాప్తీని చూచి వృద్ది క్షయ, సమ సమయములయందు 
నిర్ణయము. 


శ్రీ తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి 
బ్రహ్మోత్సవము: 

వెఖానస శా(స్త్రుప్రకారము నవాబ్నాకముగా జరుగును. 
వృషభ మాసమునందు అనూరాధ నక్షత్రమున అవభృథము 
జరుగునట్టు సంకల్పించి, ఆ దినముతో కూడిన తొమ్మిదవ 
దినమున ముందుగా ధ్వజారోహణము జరుగును. ఆ ధ్వజారో 
హణ దినమునకు పూర్వదినమున అంకురారోపణము 
జరుగును. 


ఉత్సవ వివరణము 


వగలు రా(తి 
సేనాధిపతి ఉత్సవము 


1వ దినము క్ష అంకురారోపణము 


2వ దినము తిరుచ్చి smal పెద్ద శేష వాహనము 


ధ్వజారోహణము 
౩వ దినము చిన్న శేష వాహనము _ హంస వాహనము 
4వ దినము సింహవాహనము - ముత్యపుపందిరి వాహనము 
5వ దినము కల్పవృక్షవాహనము -- సర్వభూపాల వాహనము 
రివ దినము పల్లకిలో మోహినీ [ 
అవతారోత్సవము 


గరుడ వాహనము 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 198 


7వ దినము హనుమద్వాహనము 


సాయంకాలము: |- గజ వాహనము 
వసంతోత్సవము 
8వ దినము సూర్య(ప్రభవాహనము - చంద్రప్రభ వాహనము 
9వ దినము రథోత్సవము - అశ్వ వాహనము 
10వ దినము పల్లకి ఉత్సవము 
అవభృథోత్సవము తిరుచ్చిలో 
ధ్వజావరోహణోత్సవము 


త్తీర్ణవారి చక్రస్నానము 
ఇటుల బ్రహ్మోత్సవము పూర్తి అగును. 


3౩౩. నారాయణవనం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి 

బ్రహ్మోత్సవము: 

వెఖానసశ్యాన్ర) ప్రకారము నవాహ్నకముగా జరుగును. 
వృషభమాసమునందు శ్రవణనక్షత్రమున అవభృథము సంకల్పించి 
ఆ దినముతో కూడిన తొమ్మిదవ దినమున ముందుగా ధ్వజా 
రోహణమును, అందులకు పూర్వదినమున అంకురారోపణ 
వును జరుగును. అంకురారోపణముతో పది దినముల 
ఉత్సవము జరుగును. 


ఉత్సవ వివరణము 


పగలు రాత్రి 


] సేనాధిపతి ఉత్సవము 


1వ దినము అంకురారోపణము 


199 


2వ 


రెవ 
4వ 


రవ 
6వ 


7వ 


రెవ 


అవ 
10వ 


(శీ వేంకటేశ్వర వైభవము 


దినము తిరుచ్చి ఉత్సవము ]- పెద్ద శేష వాహనము 
ధ్వజారోహణము 
దినము చిన్న శేష వాహనము - హంస వాహనము 
దినము సింహ వాహనము - ముత్యపుపందిరి వాహనము 
దినము కల్పవృక్షవాహనము - సర్వభూపాల వాహనము 
దినము పల్లకిలో మోహినీ 
|= గరుడ వాహనము 
అవతారోత్సవము 
దినము హనుమద్వాహనోత్సవము 
సాయంకాలము: — గజ వాహనము 
వసంతోత్సవము 
దినము సూర్యప్రభవాహనము - చంద్రప్రభ వాహనము 
దినము రథోత్సవము - అశ్వ వాహనము 
దినము చూర్గోత్సవము ధ్వజావరోహణము 
అవభృథోత్సవము (తీరవారి |-  ద్వాదశారాధనము 
చక్రస్నానము ఏకాంతోత్సవము 


ఇటుల బ్రహ్మోత్సవము పూర్తి అగును. 


34. శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్ల బ్రహ్మోత్సవం, హృషీకేశ్‌: 


శ్రీ వైఖానస భగవచ్చాన్త్ర ప్రకారము నవాహ్నికముగ 


వృషభవూసవఎన శ్రవణా నక్షత్రమున వీరికి అవ 
భృథముసంకల్పించి బ్రహ్మోత్సవం జరుపుచున్నారు. అందుకు 
పూర్వ దినమున అంకురారోపణము. అంకురారోపణముతో 


పది 


దినములు ఉత్సవము జరుగును. 


తిరుమల (శీ వేంకటేశ్చ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 200 


ఉత్సవ ఎవరణము 
వగలు రాత్రి 


సేనాధిపతి ఉత్సవము 


స |= అంకురారోపణము 


2వ దినము తిరుచ్చి ఉత్సవము 
|* పెద్ద శేష వాహనము 

ధ్వజారోహణము 
౩వ దినము చిన్నశేషవాహనము - హంస వాహనము 


4వ దినము సింహవాహనము - ముత్యపుపందిరి వాహనము 


ర్‌వ దినము కల్పవృక్షవాహనము -  సర్వ్వభూపాలవాహనము 
6వ దినము పల్లకిలో మోహినీ 
[| గరుడ వాహనము 
అవతారోత్సవము 
7వ దినము హనుమద్వాహనోత్సవము 
సాయంకాలము |__ గజ వాహనము 
వసంతోత్సవము 
రివ దినము సూర్య(ప్రభవాహనము - చంద్రప్రభ వాహనము 
9వ దినము రథోత్సవము |= DE 
కళ్యాణోతృవము 
10వ దినము చూర్గోత్సవము ధ్వజావరోహణము 
అవభృథోత్సవము -ా ద్వాదశారాధనము 
(తీర్దవా రి చక్రస్నానము ఏకాంతోత్సవము 


ఇటుల బ్రహ్మోత్సవము పూర్తి అగును. 


201 


35. 


36. 


ద్‌! 


38. 


౩9. 


(శీ వేంకటేశ్వర వైభవము 

జ్యేష్టమాసము: 
చాంద్రమాన సిద్దములగు వైత్రాది ద్వాదశమాసములలో 
మూడవదియగు మాసము జ్యేష్టానకత్రముతో కూడిన పూర్ణిమ 


గల మాసవుగుటచే నీ మాసమును జ్యేష్టమాసము అని 
వ్యవహరించుచున్నారు. 


బుద్ద జయ: 
జ్యేష్ట మాసమున శుక్షపక్షమున అపరాహ్హ వ్యాప్తిగల 


ద్వితీయాతిథి యందు బుద్దభగవానుడు అవతరించిరి. వీరికి 
యీ దినమున జయన్తి ఉత్సవమును జరుపుకొనుచున్నారు. 


తిరుచానూరు శ్రీ పద్మావతీ తాయార్లవారి 
ప్రవోత్సవము (తెప్పఉత్సవము): 

శ్రీ తాయార్లవారికి పంచాహ్నికమగు నీ వ్లవోత్సవము 
జ్యేష్టశుద్దెకాదశి దినమున ప్రారంభమై జ్యేష్టపూర్ణిమవరకు 
అయిదు దినములు అతి వైభవముగా జరుగును. 


ఏలువాక పూర్ణిమ: 

జ్యేష్ట పూర్ణివూ దినమును ఏటువాక పూర్ణివు 
యందురు. కృషీవలులు యో దినమున వైభవోపేతముగ 
ఉత్సవములు దేశమందంతటను జరుపుకొందురు గావున దీనిని 
కృషి పూర్ణిమ యనియు అనుచున్నారు. 
మిథున సంక్రమణము: 

సూర్యుడు మేషాది ద్వాదశరాశులలో మూడవదియగు 


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 202 


40. 


41. 


మిథునరాశియందు ప్రవేశించు సమయము. ఈ సమయమునకు 
పరమునందు పదునారు ఘడియలు అనగా గం. 6.24 నిమిష 
ములు “షడశీతి అను పెరుగల పుణ్యకాలము. ఈ పుణ్య 
కాలమునందు స్నానదానములు చేయత గియున్నవి. రాత్రి 
సంక్రమణములోని విశేషములు మేష సంక్రమణ నిర్ణయములో 
చూడదగును. ఈ మాసమును మిథునమాసము అనియు, 


“ఆనినెలోి? అనియు వ్యవహరించుచున్నారు. 


శ్రిపరియాళ్యార్లవారి శాత్తుమొర: 
“మిథునే స్వాతిజం విష్ణోః రథాంశం ధన్వినః పురే। 
ప్రపద్యే శ్వశురం విష్ణోః విష్ణుచిత్తం పురశ్శిఖమ॥' 


పురశ్శిఖుడై, “విష్ణుచిత్తుడు” అను సేరుగల 
శ్రీపిరియాళ్వారు. ధన్విపురమునందు రథాంశమున మిథునమాస 
మునందు స్వాతీనక్షత్రమున జననము నొందిరి. గాన ఆ 
దినముతో కూడిన పదవదినమునందు ముందుగా ఉత్సవము 
ప్రారంభమై, (ప్రతి దినము ఉత్సవములు జరుగుచూ, ఆ 
దినమున శాత్తుమొర జరుగును. కాలనిర్ణయ ఎధానము 
పూర్వము వ్రాయబడియున్నది. 


శ్రీనాథమునులవారి వర్షతిరునక్షత్రము: 
“జ్వేష్టమాసే త్వనూరాధా జాతం నాథమునిం భజే! 
యశ్షీశఠారేః శ్రుతవా౯ ప్రబంధ మఖిలం గురోః? 


దివ్య (ప్రబంధమునంతయు గురువుగారైన 
శ్రీనమ్మాళ్వార్లు వారివలన శ్రవణముచేసిన శ్రీనాథమునులవారు, 


203 


42. 


43. 


(శ్రీ వేంకటేశ్వర వైభవము 


జ్యేష్టమాసమునందు అనూరాధా నక్షత్రమున జననమొందిరి. 
గాన ద్రావిడ సంప్రదాయ ప్రకారము శ్రీనాథమునులవారికి 
మిథున మాసమునందు అనూరాధా నక్షత్రముందు వర్షతిరు 
నక్షత్రము జరుగును. 


జ్యేష్ణాభి షకమహోత్సవము: 


జ్యేష్మూసమున జ్యేష్టానక్షత్రము నందు జ్యేష్టాభి షక 
మహోత్సవము శ్రీవారికి వైభవోపేతముగ త్రయాహ్నికముగా 
జరుగుచున్నది. 


1వ రోజు వజ్రకవచము 
2వ రోజు ముత్యంగి కవచము 
౩వ రోజు సువర్ణ కవచము 


జ్యేష్టా నక్షత్రమున ఈ సువర్ణ కవచ సమర్పణతో ఉత్సవ 
సమాప్తి జరుగుచున్నది. 


శీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివార్ల బ్రహ్మోత్సవము 
అప్పలాయగుంట: 

శ్రీవారి బ్రహ్మోత్సవము జ్యేసమూసమున శ్రవణననక్షత్ర 
మునకు అవభృథము సంకల్పించి ఆ దినముతో కూడిన 
9 రోజులకు ముందుగా ధ్వజారోహణమును అగుచున్నది. 
తత్పూర్వదినమున అంకురార్హణము జరుపుచున్నారు. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 204 


ఉత్సవ వివరణము 
వగలు రాత్రి 

"సేనాధిపతి ఉత్సవము 

1వ దినము | 
అంకురారోపణము 

౨వ దినము తిరుి ఉతువము 
ఎ ఆలి |= పెద్ద శేషవాహనము 

ధ్వజారోహణము 
3వ దినము చిన్న శేష వాహనము - = హంస వాహనము 


4వ దినము సింహ వాహనము - ముత్యపుపందిరి వాహనము 


5వ దినము కల్పవృక్ష వాహనము - _ సర్వభూపాల వాహనము 


రివ దినము పల్లకిలో మోహినీ ]- Hees 
అవతారోత్సవము 

7వ దినము హనుమద్వాహనము 
సాయంకాలము: (-- గజ వాహనము 

వసంతోత్సవము 
8వ దినము సూర్యప్రభ వాహనము - చంద్రప్రభ వాహనము 
9వ దినము రథోత్సవము | గ సనన 
కల్యాణోత్సవము 
10వ దినము చూర్గోత్సవము ధ్వజావరోహణము 
అవభృథోత్సవము (తీర్రవారి - ద్వాదశారాధనము 


చక్రస్నానము ఏకాంతోత్సవము 


205 


44. 


45. 


46. 


47. 


(శీ వేంకటేశ్వర వైభవము 


తిరుచానూరు శ్రీసుందరరాజస్వామివారి 
అవతా రోత్సవము: 


ఈ ఉత్సవము త్రాహ్నికముగా జరుగును. ఈ స్వామి 
వారు మిథునమాసమునందు ఉత్తరాభాద్రా నక్షత్రమున ఆవిర్భా 
వమునొందిరి గాన ఆ దినముతో కూడిన మూడు దినములు 
ముందుగా ఉత్సవము ప్రారంభమై ఆ దినమున ఉత్సవము 
పూర్తి అగును. 


ఆషాథమాసము; 
చాంద్రమాన సిద్దములగు చైత్రాది ద్వాదశ మాసము 
లలో నాల్గవదియగు మాసము ఆషాఢనక్షత్రముతో కూడిన 


పూర్ణిమ గల మాసమగుటచే నీ మాసము ఆషాఢ మాసము 
అని వ్యవహరింపబడుచున్నది. 


మరీచిమహర్షి జయని: 

శ్రీ విఖనసాచార్యులవారి శిష్యులలో రెండవవారగు 
మరీచి మహర్షి ఆషాఢ మాసమున శుక పక్షము పూర్వఫల్నున 
నక్షత్రమున జన్మించిరని వైఖానసాగమము తెలుపుచున్నది. 
తిరుమల శ్రీవారి ఆరాధనాదులన్నియు మరీచి మహర్షి యను 
గ్రహించిన విధానమునే ప్రమాణముగ నెంచి జరుపుచున్నారు. 
వీరికి యీ దినమున జయన్తిని జరుపుచున్నారు. 


శయనైకా దశీ: 
ఈ దినమునందు శ్రీమన్నారాయణుడు క్షీరసాగరము 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 206 


నందు శేషతల్పమున యోగనిద్రకె శయనించును గాన ఈ ఏకా 
దశి శయనైకాదశీ అని వ్యవహరింపబడుచున్నది. 


“శేతే విష్ణు స్పదాషాఢే భాద్రే చ పరివర్తతే! 
కార్తికే చ ప్రబుధ్యేత శుక్ల పక్షే హరే ర్దీనేగ? 


అను మత్స్యపురాణ వచనమువలన ఆషాఢ శుద్దెకాదశీ, 
శయనైకాదశీ అనియు, భాద్రపదశుద్దెకాదశీ, పరివర్తనైకాదశీ 
అనియు, కార్తీక శుద్దెకాదశీ, ప్రబోధనై కాద శీ అనియు 
తెలియదగియున్నది. 


ఏకాదశీ ఉపవాసవ్రతమునకు దశమీ వేధము పనికిరాదు అని 


“అష్టమీ సప్తమీవిద్దా రోహిణీ కృత్తికాన్వితా। 
దశమై $కాదశీవిద్దా హంతి పుణ్యం పురాతనమ్‌[* 


ఇత్యాది ప్రమాణవచనములు చెప్పుచున్నఎ. 

ఆ వేధము అరుణోదయవేధము, సూర్యోదయవేధము 
అని రెండు విధములు. అరుణోదయవేధము అనగా, సూర్యో 
దయమునకు 4 ఘడియలు ముందుగా అరుణోదయమగును. 
ఆ సమయమున దశమి ఉండకూడదు. అనగా 56 ఘడియ 
లకు పైన 1 విఘడియ దశమియున్నను అరుణోదయవేధ 
కలుగుచున్నది. ఈ వేధము వైష్ణవ విషయము. 


సూర్యోదయవేధము అనగా, సూర్యోదయమునకు పైన 
1 విఘడియ దశమియున్నను సూర్యోదయవేధ కలుగుచున్నది. 
ఈ వేధము స్మార్హవిషయము. 


207 


48. 


49. 


50. 


(శీ వేంకటేశ్వర వైభవము 


గాన వారి వారి సంప్రదాయ (ప్రకారము దశమీవేధగల 
ఏకాదశిని వదలి పరదినమున ఏకాదశీవ్రతము నాచరించు 
చున్నారు. 


శ్రీవిఖనసాచార్యులవారి శాత్తుమొర: 


శ్రావణ మాసమున పూర్ణిమాదినమున శ్రీవిఖనసాచార్య 
స్వామివార్ల జయని జరుపుచుండగా తిరుపతిలో నొక మాసము 
ముందుగ శ్రీవిఖనసాచార్యులవారి శాత్తుమొర అనగా ఆషాఢ మాస 
మున శ్రవణ నక్షత్రమునకు మొరగా నిర్ణయించి ఆదినముతో 
కూడిన 10 రోజాలు ముందుగా ఉత్సవమును జరుపుచున్నారు. 


చాతుర్మాస్య వ్రతారంభము: 


ఈ ఆషాఢ శుద్దెకాదశీ మొదలు కార్తిక శుద్ధెకాదశివరకు 
గల కాలమును చాతుర్మాస్య అని వ్యవహరించుచున్నారు. ఈ 
చాతుర్మాస్య కాలమునందు సన్నా్యాసులు యుక్ష్తమగు (ప్రదేశమున 
ఒకేచోట నివసించి దేవతాపూజనము చేయుచుండవలెను. 
ఇదియే చాతుర్మాస్య వ్రతము. ఈ వ్రతము ఏకాదశీదినమున 
ప్రారంభము అని కొందరు, ద్వాదశీదినమున ప్రారంభము అని 
కొందరు శాస్త్రకారులు చెప్పుచున్నారు. 


శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్టాభి షేకోత్సవము: 

ఆషాఢమాసమున జ్యేష్టా నక్షత్రమున తిరుపతి శ్రీగోవింద 
రాజస్వామివార్లకు జ్యేష్టాభి షేకమహోత్సవం త్రయాహ్నికముగ 
జరుగును. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 


51. 


52. 


53. 


208 
వ్యాసపూజ: 

సన్నాసులు చాతుర్మాస్య వ్రతాంగముగా ఆషాఢపూ 
రమా దినమున వ్యాసపూజ అను పేరుతో, శ్రీకృష్ణాది దేవపం 
చకమును, వ్యాసాది మహర్షి పంచకమును, స్వభాష్యకారాది 
ఆచార్య పంచకమును, సనకాది యోగిపంచకమును, స్వగుర్వాది 
గురుపంచకమును, మరియు బ్రహ్మవశిష్టాది బ్రహ్మనిష్టులను, 
ఇతర దేవతలను లోకపాలకులను వారి వారి సంప్రదాయానుసా 
రముగా పూజించుచుందురు. ఈ పూజాకర్మ యందు పూర్ణిమా 
ఉదయము నుండి ఆరు ఘడియలు వ్యాప్పకలదె యుండవలెను. 


మంగాపురం గశ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి 
సాక్షాత్కార వైభవోత్సవము: 

ఆషాఢమాసమునందు శ్ష్వక్షపక్షమున ఉత్తర ఫల్లునీ నక్ష 
త్రము నందు శ్రీవారు సాక్షాత్కరించిరి గాన ఆదినమున 
శ్రీవారికి ఉత్సవము జరుగును. 


కటకసం కమణము: 


సూర్యుడు మేషాది ద్వాదశరాశులలో నాలుగవదియగు 
కటకరాశియందు ప్రవేశించు సమయము. ఈ సమయమునకు 
పూర్వము 3౩0 ఘడియల కాలము అనగా 12 గంటల 
కాలము “అయనము” అను పేరుగల పుణ్యకాలము, రాత్రి 
యందు పూర్వభాగమునందుగాని, ఉత్తరభాగమునందుగాని, 
నిశీథమునందుగాని కటకసంక్రమణము జరిగిన పూర్వదినము 
పుణ్యకాలము. 


209 


౦4. 


55. 


(శీ వేంకటేశ్వర వైభవము 


సూర్యోదయమునకు పూర్వము మూడు ఘడయల 
కాలము ప్రాతసృంధ్యాకాలము, ఆ కాలమున కటక సంక్రమ 
ణము జరిగిన పరదినము పుణ్యకాలము అని జ్యోతిశ్శా(స్త్రము 
చెప్పుచున్నది. 

ఏ సంక్రమణమునందైనను సంక్రమణ సమయమునకు 
అతి సన్నిపాతములైన ఘడియలకాలమును పుణ్యతమమునుగాను, 
సన్నిహితములైన ఘడియలకాలమును పుణ్యతరముగాను, వ్యవ 
హతములెన ఘడియల కాలమును పుణ్యకాలముగాను ధర్మవే 
త్రలు చెప్పుచున్నారు. సూర్యుడు ఈ సమయమునుండి దక్షిణ 
ముగా సంచరించుటకు సంకల్పీంచును గాన దీనిని దక్షిణా 
యన మనుచున్నారు. ఈ పుణ్యకాలమునందు స్నాన దాన, 
జప తర్పాణాదులు చేయత గియున్నవి. ఈ మాసమున 
కటకమాసము అనియు, ఆడినెల అనియు వ్యవహరించు 
చున్నారు. 


శ్రీస్వామివారికి ఆణీవర ఆస్థానము: 


తిరుమల డ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఈ కటక సంక్ర 
మణ దినమున ఆణివర ఆస్టానము అనుపేరుతో, పుణ్యకాల 
మున అత్తివెభవముగా ఆస్థాన మహోత్సవము జరుగును. 


నాగచతుర్ధి: 


ఈ కటక మాసమునందు శుక్ల" పక్షమున చతుర్ధి 
దినమునందు నాగములను పూజించెదరు. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 210 


56. 


5/7. 


58. 


59. 


60. 


గరుడపంచమి; 


ఈ కటక మాసమున శుక్షపక్షమునందు పంచమీ 
దినమున గరుడుని పూజించెదరు. 


నారాయణగిరిలో ఛత్రస్తాపనోత్సవము: 


కటక మాసమునందు శ్ళుక్షద్వాదశీ దినమున నారాయణ 
గిరిలో ఛత్రస్తాపనోత్సవ మత్తివెభవముగా జరుగును. 


తులసమాహాత్మ గం ఆస్థానం: 


కటకవరాసమున శుక్ష పక్ష ద్వాదశీ దినవయనం౦దు 
జరుగును. ఈ దినము తిరుపతి ఢీ గో విందరాజస్వామివారు 
ప్రాతకాలారాధనము కాగానే గరుడవాహనారూఢ్లులై తిరువీథుల 
ఉత్సవమునకు వేంచేసెదరు. తిరిగి ఆలయమునకు రాగానే 
బంగారు వాకిలి ముందు శ్రీవారికి ఆస్తానము జరుగును. ఆస్టా 
నములో తులసీమాహాత్మ$ము పురాణమును పఠించెదరు. 
ఎమ్మట ఆస్థానము పూర్తిఅయి సన్నిధి కి వేంచేయుదురు. 
మామూలుమేరకు నిత్యకెంకర్యములు జరుగును. 


శ్రీచక్రత్తాళ్వార్డువారి వర్షతిరునక్షత్రం: 


కటక మాసమునందు పుష్యమీనక్షత్రమున శ్రీచక్రతా 
భ్వార్గ వారికి తిరునక్షత్రము ఉత్సవము జరుగును. 


శ్రీఆండాళ్‌ తిరువాడిప్ఫూరం శాత్తుమొర: 
“కర్కటే పూర్వఫల్లున్యాం తులసీకాననోదృవామ్‌। 
పాండే విశ్వంభరాం దేవీం వందే డ్రీరంగనాయకీమ్‌॥ 


211 (శీ వేంకటేశ్వర వైభవము 


పాండ్యదేశమునందు శ్రీ విష్ణువిత్తులవారి తులసీవనములో 
ఆషాఢ శ్ళుక్తు చతుర్ధి మంగళవారము, పూర్వఫల్లునీ నక్షత్రయు 
క్రమగు తులాలగ్నము నందు తులసీ మూలమున భూతలము 
నుండి భూదేవి అంశము వలన ఆండాళ్‌ (గోదాదేవి ఆవిర్భ 
వించెను. అందుచే కటక మాసమున పూర్వఫల్లునీ నక్షత్రము 
నందు శాత్తుమొర నిర్ణయించి ఆ దినముతో కూడిన పదవదిన 
మునందు ముందుగా ఉత్సవము ప్రారంభించి ప్రతిదినము 
ఉత్సవములు జరుపుచూ ఆ పూర్వ ఫల్లునీ యుక్తదినమునందు 
శాత్తుమొర తిరుపతి దేవస్థానంలో జరుగును. 


61. తిరుమల శ్రీవారు పుర్తొవారి తోటకు వేంచేయుట: 


ఈ శాత్తుమొర దినమున తిరుమల శ్రీవారు పుర్తోౌవారి 
తోటకు వేంచేయుదురు. అనగా ఈ కటకమాసము పూర్వ 
ఫల్లునీ నక్షత్రమున సాయంకాలము శ్రిమలయప్ప స్వామివారు 
ఒక కొయ్య తిరుచ్చియందును, పట్టవుహిషులగు శ్రి, 
భూదేవులు ఒక తిరుచ్చియందును వేంచేసి మహాప్రదక్షిణముగా 
పుర్ణావారి తోటలోని మండపమునకు వేంచేయుదురు. అచ్చట 
తళిహలు నివేదనము జరిగి మామూలు మేరకు గోష్టి వినియో 
గము జరుగును. పిమ్మట శ్రీవారు బయలుదేరి పొగడ చెట్టు 
వద్దకు రాగానే శ్రీవారికి హారతి అయి ఆ శేషహారతి, పుష్ప 
సరము, (శీ శఠారి ఆ పొగడచెట్టునకు సాయించెదరు. 

అర్చకులు ఆ శఠారిని తిరుచ్చిలో పెట్టకనే తీసుకొని 
వచ్చెదరు. శ్రీవారు గజేంద్రమోక్ష మండపముదాటి వీథి లోనికి 
రాగానే శ్రీవారికి హారతి అయి శ్రీశఠారికి ప్రోక్షణరూపముగా 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 


62. 


63. 


64. 


212 


అభిషేకము జరుగును. తిరిగి శ్రీవారికి హారతిచేసి ఆ శరారిని 
తిరుచ్చిలో ఉంచెదరు. పిమ్మట శ్రీవారు క్రమముగా సన్నిధి లో 
నికి వేంచేయుదురు. 


కశ్యపమహర్షి జయని: 

శ్రావణ మాసమున హస్త నక్షత్రమున వీరు జన్మించిరన 
వెఖానసాగమం చెప్పుచున్నది. అందువలన వీరికి యీ దినమున 
జయన్తి జరుపుచున్నారు. వీరు శ్రీవిఖనసాచార్య స్వామివారి 
శిష్యులలో నాల్గవవారుగా గణుతికక్కియున్నారు. 


తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారు ఆహోబల 
మఠమునకు వేంచేయుట: 


కటక మాసమున స్వాతీనక్షత్రమునందు శ్రీ గోవింద 
రాజస్వామివారు అహోబల మఠమునకు వేంచేయుదురు. 


నీ ఆళవందార్లవారి వర్హతిరునక్షత్రము: 
“శుచౌమా స్యుత్తరాషాఢా జాతం యామున దేశికం। 
శ్రీరామమిశ్రచరణ సరోజూశ్రిత మాశ్రయే! 


(శ్రీరామమిగ్రులవారి ప్రియశిష్యులును, శ్రీభాష్యకారులగు 
వ్రీరావూనుజాచార్యులవారికి వూర్షప్రదర్శకులును అగు 
శియామునాచార్యులవారు ధాత సంవత్సరము కటక మాసములో 
పూర్ణిమా శుక్రవారము ఉత్తరాషాఢా నక్షత్రమునందు సింహాసనాంశ 
వలన జననమొందిరి. అందుచే వారికి కటక మాసమున ఉత్తరా 
షాఢా నక్షత్రమునందు వర్గతిరునక్షత్రము జరుగును. 


213 


650. 


66. 


67: 


(శీ వేంకటేశ్వర వైభవము 


శ్రావణమాసము: 
చాంద్రమాన సిద్దములగు వైత్రాది ద్వాదశ మాసము 
లలో అయిదవ మాసము, (్రవణనక్షత్రముతో కూడిన పూర్ణిమ 


కల మాసవుగుటచే నీ మాసము శ్రావణమాసము అని 
వ్యవహరింపబడుచున్నది. 


కల్కిజయని: 

శ్రావణశుద్ద షస్టిదినమున సాయంకాలము భగవంతుడు 
ధర్మస్థాపనార్థమై దశావతారములలో పదవదియగు కల్కి అవతా 
రమును స్వీకరించగలడు గాన ఆ దినమున భగవంతుని 
పూజించెదరు - జ్యేష్ట శుక్ష ద్వితీయయందు కల్కి అవతా 
రము రాగలదని కొందరి అభి ప్రాయము - ఇట్టి విరోధములు 
కల్పభేదముచేత తొలగించవలయును అని శాస్త్రకారులు 
చెప్పుచున్నారు. 


వరలమ్మి వ్రతము: 


శ్రావణమాసములో పూర్ణిమకు ముందుగా వచ్చెడు 
శుక్రవారమున లక్మివత్రమును చేయుచున్నారు. ఈ మాసములో 
కొందరు అన్ని శుక్రవారములయందును లత్మీవ్రతమును 
చేయుదురు. 


ఈ దినమున తిరుమల గ్రీవారికి సాయంకాలారాధనములో 
రాత్రి ఘంటాకాలమున సుగియపళ్ళ్లు (బెల్లవఎతో చేసిన 
సుగీల పడులు నివేదనము జరిగి బంగారు వాకిలి ముందు స్టాన 
బహుమాన పూర్వకముగా గోష్టికి (ప్రసాదవినియోగము జరుగును. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 214 


68. 


పిమ్మట మామూలు మేరకు కోవెల తీర్మానం జరిగిన 
తరువాత అర్చకులు, ఏకాంగి వగైరాలు (థీ పాకలక్మీ (పోటు 
తాయారు వారి సాన్నిధ్యమునకు వెళ్ళి, తాయార్లవారికి అభి 
షేకాలంకారములు సమర్చించి సుగియపళ్టు, పాయసము నివేద 
నముచేసి, హారతి సమర్పించెదరు. సర్కారువారికి మర్యాద 
జరుగును. 


తిరుమల శ్రీవారి పవిత్రోత్సవము: 

ఈ ఉత్సవము శ్రావణ శుద్దదశమీ దినమున ప్రారంభమై 
త్రయోదశి వరకు నాలుగు దినములు జరుగుచున్నది. 
ఇందులకు వివరణము: - 

1వ దినమున అంకురారోపణము 


2వ దినమున పవిత్ర ప్రతి 


eA 


౨ తో 


3వ దినమున పవిత్ర సమర్పణము 
4వ దినమున పూర్ణాహుతి 
ఆర్జితముగాను జరుగుచున్నవి. 


ఈ పవిత్రారోపణ మహోత్సవము ప్రతి దేవాలయమం 
దును శ్రీస్వామివారలకు ప్రతి సంవత్సరము చేయవలసియున్నది. 
అఖిల జగత్రభువగు శ్రీస్వామివారికి ఆరాధనాది కెంక 
ర్యములు విధి పూర్వకముగా బ్రహ్మాదులకు కూడా చేయుట 
కశక్యవులు కాన, అల్పజ్ఞులు అల్పశక్తులగు వూనవులు 


215 


69. 


(శీ వేంకటేశ్వర వైభవము 


న్యూనాతిరిక్ట దోషములు సంభవించగలవు. అట్టి దోషముల నివృ 
త్తీకె ఈ మహోత్సవమును చేయవలయును. 


ఇంతియెకాక ఈ పవిత్రారోపణ మహోత్సవము దేశక్షే 
మమున్సు సర్వలోక శాన్తిని సర్వదోష నివృత్తిని, సర్వకామప్రా 
ప్తిని, కామనానుగుణముగా కలుగచేయును అని ఆగమశాన్ర 
ములు చెప్పుచున్నవి. 


క్రీవెఖానస మహర్షి జయన్తి: 

““శ్రవణే శ్రావణే శుక్ష పూర్ణిమా సోమవాసరే। 

సింహలగ్నేన సంయుక్త భజే నైమిశ మాగతమ్‌॥” 

శ్రీ వైఖానస మహర్షి శ్రావణపూర్ణిమా సోమవారం 
శ్రవణ నక్షత్రముతో కూడిన సింహలగ్నమునందు నైమిశారణ్య 
మునకు వేంచేసిరి. అందుచే శ్రావణ పూర్ణిమా దినమును 
వేంహర్షి జయున్సి దినముగా నిళ్ళయించి పూజనము 
చేయుచున్నారు. 


70. కార్వేటినగర వేణుగోపాలస్వామివారి స్థవోత్సవము: 


Fue 


శ్రావణ శ్వక్ష త్రయోదశి చతుర్థి మాసమున మూడు దిన 
ములు శ్రీ వేణుగోపాలస్వామివారి ప్లవోత్సవము జరుగుచున్నది. 


హయగ్రీవ జయని: 

శ్రావణ మాసమున పూర్ణిమా దినము విభవావతారము 
లలో నొకరైన శ్రీ హయగ్రీవ స్వామివారికి జయన్తి వేడుకలు 
జరుపుచున్నారు. 


ల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 216 


శ్రావణోపాకర్మ: 
ఈ ఉపాకర్మ శ్రావణ పూర్ణిమయందు జరుగును. 


ఈ దినమున తిరుమల శ్రీవారికి ప్రాతకాలారాధనకు 
నివేదనము అయిన తరువాత, శ్రీ కృష్ణస్వామివారు తిరుచ్చిలో 
వేంచేసి వుహా (ప్రదక్షిణముగా తిరువీథుల ఉత్సవములో 
శ్రీవరాహస్వామివారి సన్నిధానమునకు వేంచేయుదురు. అచ్చట 
వారు పంచామృతాభి షేకము అయి వాద్యారి యిచ్చిన 'యజ్లోప 
వీతమును ధరించెదరు. పిమ్మట దోసెపడి ఆరగింపు అయి 
హారతి మామూలు మర్యాదలు జరిగి శ్రీ స్వామివారు తిరు 
వీథి ప్రదక్షిణముగా శ్రీవారి సన్నిధి కి వేంచేయుదురు. పిమ్మట 
మామూలు మేరకు దేవస్థాన కార్యములు నడుచును. 


బుగ్వే దినా ముపాక ర్మ: 


ఉవాకర్మ అనగా ఉప[క్రమము, వేదాధ్యయనారంభము 
అని అర్థము. ఇందులకు బుగ్వేదులకు శ్రావణ మాసమున 
శుక్ల పక్షమునందు శ్రవణనక్షత్రము, పంచమి, హస్త అను 
మూడు కాలములుగా నిర్ణయింపబడ యున్నవి. ఆ మూడు 
కాలములలో శ్రవణనక్షత్రము ముఖ్యకాలము. అది లభించ 
నప్పుడు పంచమి యుక్టకాలము. అదియు లభించినప్పుడు హస్త 
నక్షత్రము యుక్తకాలము అని తెలియదగినది. సామాన్యముగా 
ఈ కాలములు ఉదయము నుండి త్రివమూహూర్త వ్యాప్తి 
కలవిగా నుండవలయును అనగా సంగవ కాలమును స్పృశించి 
యుండవలయును. బుగ్వేదులకు పూర్వాహము ఉపాకర్మ 


217 


74. 


79. 


76. 


(శీ వేంకటేశ్వర వైభవము 


సర్వశాఖలవారికి స్వస్వగృహ్య సూత్రకారులు శ్రావణ 
భాద్రపద మాసములలో చెప్పిన కాలముల యందు గ్రహణము, 
సంక్రాన్సి ఆశౌచము మొదల్లగు దోషములు సంభవించే 
పక్షమున సర్వవిధముల కర్మలోపము వచ్చునుగాన అటుల కర్మ 
లోపము రాకుండా శాఖానరములలో చెప్పిన కాలములను 
[గ్రహించుట ఆవశ్యకము లేదా జ్యోతిశ్శాస్త్ర విహితకాలాన్తరము 
లలోనైనా కర్మను ఆచరించవలయును. కర్మలోపము రానీయ 
కూడదు. 


యుజార్వేదినా ముపాకర్మ: 


బుగ్వేదులకు శ్రవణనక్షత్రమువలె సర్వ యజుర్వేదులకు 
శ్రావణ పూర్ణిమ ముఖ్యకాలము. 


హిరణ్యకేశియోపాకర్శ: 


ఈ హిరణ్యకేశీయులకు శ్రావణ పూర్ణిమ ముఖ్యకా 
లము. ఆ కాలము లభించనప్పుడు శ్రావణశ్చుక్ష పక్షమున హస్త 
నక్షత్రము (గ్రహించవలెను. శ్రవణనక్షత్రము కూడా ఉదయము 
నుండి సంగవ కాలమును స్పృశించియుండవలయును. 


ఆపస్తంబో పాకర్మ: 

ఆపస్తంబులకు (శ్రావణపూర్ణిమ ముఖ్యకాలము, అది 
లభించనప్పుడు భాద్రపదపూర్ణిమ (గహంచవలయును ఇదియే 
విశేషము. 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 218 


77. 


78. 


79. 


బౌధాయనోపాకర్మ: 


బజొధాయనులకు శావణ పూర్ణిమ ముఖ్యకాలము. 
దోష సంభావనచే అది లభించనప్పుడు ఆషాఢ పూర్ణివు 
గ్రహించవలెను ఇదియే విశేషము. 


కాణ్వమాధ్యందినోపాక ర్మః 


కాణ్వ, మాధ్యందినాది కాత్యాయనులకు శ్రవణనక్షత్ర 
ముతో కూడిన శ్రావణపూర్ణిమ కాని, కేవలపూర్ణిమకాని హస్త 
నక్షత్రముతో కూడిన శ్రావణశుద్ద పంచమిగాని, కేవలపంచమి 
కాని ముఖ్యకాలము. కేవలమగు శ్రవణము, కేవలమగు హస్త 
యుక్తములు కానేరవు. శ్రావణ మాసమునందు యేదోవిఘ్నదో 
షము సంభవించినప్పుడు భాద్రపదపూర్ణిమా, భాద్రపదళుక్ష 
పంచమీ [గ్రూంచవలసియున్నది. తిథి ఖండతిథి యై షణ్ముహూ 
రాధి కముగా నున్న పరదినము, షణ్ముహూర్త (ఆరుఘడ 
యలు) న్యూనముగానున్న పూర్వదినము గ్రహించవలసియున్నది. 
ఇతర నిర్ణయములు శ్యాస్త్రములయందు చూడనగును. 


సామవేదినాముపాక ర్మ; 


సామవేదులకు భాద్రపదమాసమున శృుక్షపక్షమునందు 
హస్త నక్షత్రము ముఖ్యకాలము. సం|క్రాన్లాది దోషములచే 
నచ్చట సంభవించనవ్పుడు శ్రావణమాసమునందు హస్తనక్షత్ర 
మును (గ్రహించవలయును - అని కొందరి అభి ప్రాయము. ఇత 
రులు భాద్రపద హస్తయందు దోషము సంభవించినప్పుడు 


219 


80. 


8. 


52. 


(శీ వేంకటేశ్వర వైభవము 


పర్యన్హము పఠించకూడదు. తరువాత పఠించవలసియున్నది అని 
అభి ప్రాయపడుచున్నారు. సామవేదులకు అపరాహకాలము 
ఉపాకర్మకాలముగా (గ్రహించవలెను. 


అథర్వవేదినాముపాకర్మ: 


అధర్వవేదులకు శ్రావణమాసమునందుగాని భాద్రపదమా 
సమునందుగాని పూర్ణిమ ముఖ్యకాలము తిథి ఖండతిథి గానున్న 
యెడల ఉదయమునుంచి సంగవకాలమును వ్యాపించియున్న 
తిథి గ్రహించవలసియున్నది. 


నూతనోపనీతానాముపాకర్మ: 


నూతనముగా ఉపనయనముజరిగిన వారలకు (ప్రథమో 
పాకర్మ గుర్వస్తమయమందుగాని, శుక్రాసుయముందుగాని 
ములమాసాదులయందుగాని, గురువు సింహమునందుండగా 
గాని చేయరాదు. 


ద్వితీయాద్యుపాకర్మలు ఈ అస్తమయాదుల యందైనను 
చేయవచ్చును. మలమాసమందైతే ద్వితీయాద్యుపాకర్మయు చేయ 
రాదు. ఈ ఉపాకర్మలయందు ఇతర విషయములు శాస్త్రముల 
వలన [గ్రహంపవలయును. 


గాయత్రీజపము: 
ఉవాకర్మ జరిగిన పరదినమున ప్రాతఃకాలమునందు 
సహస్ర గాయత్రీ జపము చేయతగియున్నది. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 


83. శ్రీకృష్ణజన్నాష్టమి: 


220 


భగవంతుడు గడచిన ద్వాపరయుగాన్లమునందు సాధుప 
రిత్రాణార్టమై, దుష్టవినాశార్టమై, ధర్మసంస్థాపనార్థమై దశావతార 
ములలో తొమ్మిదవదియగు గ్రీకృష్ణావతారమును స్వీకరించెను. 


స్వస్తిశ్రీ విజయనావుసంవత్సర శ్రావణబహుళాష్ట్రమీ 
బుధవారమురాత్రి నిశీథసమయమునందు రోహిణీ నక్షత్రయుక్త 


వృషభలగ్నమున. 


క్‌ 


క్‌ 


ఆగమములు; ధర్మశా(స్త్రుములుు పురాణములు 
ష్టావతార సమయములో 


(శ్రావణ మాసము 






ఇట్లు, (గహసంనివేశ సమయము 
శ్రీకృష్ణుడు ఆవిర్భవించెను. 
జ్యౌతిషిక సంప్రదాయము. 





కృష్ణ పక్షము 
అష్టమీ తిథి 

బుధ వారము 

రోహిణీనక్షత్ర చతుర్ధవరణము 
హర్షణ యోగము 


నందు 
అని 


శ్రీకృ 


221 (శీ వేంకటేశ్వర వైభవము 


కాలవ కరణము 

నిశీథ సమయము 

చంద్రోదయము 

వృషభ లగ్నము 

ఈ పది విషయములను చెప్పుచున్నవి కాని విజయనామ 
సంవత్సరమును చెప్తుటలేదు. 


ఇతిహాసవేత్తలు కొందరు - శ్రీకృష్ణునకు అర్జునునితో 
సాహచర్యముచేతను, సమానవయస్కత్వము చేతను స్వస్తిశ్రీ 
విజయనామ సంవత్సర కార్తీకబహుళ దశమీ సోమవారము 
ధనుర్గగ్నమునందు. 


ల = a శ 
శు రు 


శ్రీకృష్ణునకు కూడా విజయసంవత్సరమే జన్మ సంవత్స 
రమని నిర్ణయించుచున్నారు. 


ఇట్లు (గగ్రహసంనివేశ సమయ 
మున లోకై కవీరుడగు అర్జునుడు 
జన్మించెను అను జ్యాతిషక సం్రదా 
యముచేతను 










శాన్త్రవేత్తలు కొందరు - ఈ నిర్ణయము దృఢతర 
ప్రమాణసిద్దము కాకపోవుటచేతను, వారు చెప్పిన హేతువులు 
నియమ బలవిహీనములగుటచేతను, సంప్రదాయములు సమసత్తా 


౫౪ (శ్‌ నేంకటేశ్వరస్వాసునారి ఉత్సవాది సమయములు 222 


కములగుట చేతను పరముఖ నిరీక్షకములగుటవేతను యుకము 
కానేరదని అభి ప్రాయపడుచున్నారు. 


విమర్శకారులు కొందరు - శ్రీకృష్ణుని జన్మసంవత్స 
రము శ్రీముఖ సంవత్సరము అని చెప్పుచూ తృప్తిపడుచున్నారు. 
పరవుపురుషార్ల పదాయకములగు [శీకషహూజా 
వ్రతోత్సవాదులను య? చిరకాల క biases 
అగు సంవత్సర విషయములో నిర్ణయము లేకున్నను అచిరకాల 
లభ్యములు సులభములు అగు మాస, పక్ష తిథి నక్షత్రాది 
విషయములో సర్వాంగీకారముకలదు. అందుచే శ్రావణ 
బహుళ్యాష్ట్రమి దినమున రాత్రి నిశీథసముయములో రోహిణీ 
నోషత్రమునందు నిరుక్రకాలాదులలో శికృష్ణుడవతరించెను _ అనుట 
నిటి వొదవఎ. అయినను ఇప్పుడు ఎకకాలమునందు 
(శికృష్ణావతార సమయసిద్దములగు తిథి వారనక్షత్రాదులన్నియు 
అభించక పోవుటచేత కొందరు మహాత్ములు తిథికి ప్రాధాన్యము 
సంతి నిశిథవ్యాపినియగు శ్రావణబహుళాష్టమీ దినమున 
(కృష్ణు స జనమును చేయుచున్నారు. వీరు తిథికి సమయము 
సకు ప్రాధాన్యము నంగీకరించియున్నారు. 
(స్మార్హవిషయము) 
గోకులాష్టమి ఆస్టానము: 
కొందరు వుహాత్ములు పై చెప్పిన సముయములో 
సం. నంగీకరించి సూర్యోదయానంతరము కలా 
మొత్రమైనా సప్తమీ వేధములేక శుద్దయగు శ్రావణబహుళాష్ట్రమి 
యందు నిశిథవ్యాప్తని గణించక వృషభలగ్నమునందు 


223 


(శీ వేంకటేశ్వర వైభవము 
“అష్టమీ సప్తమీవిద్దా, రోహిణీ కృత్తికాన్వితా। 
దశమైైైకాదశీవిద్దా హంతి పుణ్యం పురాతనమ్‌॥' 
అను నిషేధమును పాటించుచున్నారు. 
ఈ అష్టమిని గోకులాష్టమి అని వ్యవహరించుచున్నారు. 


ఈ దినమున తిరుమల శ్రీవారి సన్నిధానమున సర్వ 
భూపాల వాహనమందు శ్రీకృష్ణస్వామివారికి మహావైభవముగా 
ఆస్తానముజరుగును. ఇది ఆగమసిద్దము. 


85. తిరుమల (్రీవారి దేవస్తానమున శిక్యోత్సవము (ఉట్లు): 


50. 


8/7 


తిరుమలలో గోకులాష్టమి ఆస్తానము జరిగిన దినము 
నకు పరదినమునందు జరుగును. 


తిరుపతి (్రికొదండరామస్వామివారి దేవస్థానమున 
శిక్కోత్సవము (ఉట్లు: 


తిరుమల శ్రీవారి దేవస్థానములోని శిక్యోత్సవమునకు 
పరదినము నందు తిరుపతిలో (ఉట్టు) జరుగును. 


తిరుపతి (శ్రీ గోవిందరాజస్వామివారి దేవస్థానమున 
చిన్నవీధి శిక్యోత్సవము (ఉట్లు: 


తిరుపతి శ్రీకోదండరామస్వామివారి దేవస్తానములోని 
శిక్యోత్సవమునకు పరదినమునందు చిన్నవీథి లో శ్రీ గోవింద 
రాజస్వామి వారికి శిక్యోత్సవము జరుగును. (ఉట్లు) 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 


56. 


89. 


90. 


91. 


224 


తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి దేవస్థానమున 
పెద్దవీథి శిక్యోత్సవము (ఉట్లు: 

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి దేవస్థానము చిన్న 
వీథి శికోత్సవమునకు పరదినమునందు పెద్దవీథి లో 
శిక్యోత్సవము (ఉట్లు) జరుగును. 


స్వతంత్ర దినము: 
భారతదేశ నివాసరసికుడగు తిరుమల శ్రీవేంకటేశ్వర 


స్వామి వారి యొక్క అను[గ్రహబలముచే భారతీయులకు 
15-8-1947వ తేదీ స్వాతంత్ర్యము లభించినదినము. 


సంహసంక్రమణము: 

సూర్యుడు మేషాది ద్వాదశరాశులలో ఐదవదియగు 
సింహరాశియందు ప్రవేశించు సమయము - ఈ సమయము 
నకు పూర్వము గం. 6-24 నిమిషముల కాలము, విష్ణుపదము 
అను పుణ్యకాలము. ఈ కాలమునందు స్నానదాన జపములు 
చేయతగియున్నవి. ఈ మాసమును సింహమాసము అనియు 
ఆవణి మాసము అనియు వ్యవహరించుచున్నారు. 


శ్రీకృష్ణజయన్తి: 
“సింహరాశిగతే సూర్యే శ్రావణేమాసీ నారద। 
కృష్ణపక్షే తథాష్టమ్యాం బుధవారే నిశీథకే॥” 


ఇత్యాది ప్రమాణ వచనములు - సూర్యుడు సింహరా 
శిని పొందిన వాడగుచుండగా శ్రావణ మాసమున నిరుక్ట తిథి 


19 


225 


(శీ వేంకిటేశ్వర వైభవము 


వార నక్షత్ర సమయాదులయందు శ్రీకృష్ణుడవతరించెను అని 
చెప్పుటచేత కొందరు ప్రాజ్ఞులు అభి రుచ్యనుగుణముగా సింహ 
మాసమునకు ప్రాధాన్యము నంగీకరించి ఆ మాసమున నిరుక్ట 
తిథి నక్షత్ర సవముయాదులయందు (్రీకృష్ణపూజా వ్రతోత్స 
వాదులను నిర్వర్తించుచున్నారు. 


వివరణము: 


సింహమాసమున కృష్ణపక్షమునందు సూర్యోదయానంత 
రము కలామాత్ర సప్తమి వేధలేని అష్టమితో కూడినట్టి, 
సూర్యోదయానంతరము కలామాత్ర కృత్తికావేధలేని రోహిణీ 
నక్షత్రము నందుగాని, అట్టి శుద్దాష్టమీ సహితశుద్ద రోహిణి 
లభించనప్పుడు శుద్దరోహిణీ సహిత నవమియందుగాని, ఆ 
రెండు లభించనప్పుడు మృగశిర్గసహిత నవమియందుగాని, 
దశమియందుగాని నిశీథసముయమున వృషభలగ్నమునందు 
జయన్టీ పక్షావలంబులు శ్రీకృష్ణస్వామిని విశేషముగా పూజించు 
చున్నారు. ఇది నక్షత్ర ప్రాధాన్యముననుసరించిన పక్షము. ఈ 
పూజనమును “జయస్తీ* అని వ్యవహరించుచున్నారు. 


(వైష్ణవ విషయము) 


ఇటుల శ్రీకృష్ణావతార సవుయవుగు నిశీథమునందు 
శ్రీకృష్ణుని పూజించు ఉపాసకులలో కొందరు పంచకాల పరాయ 
ణులై ఫలాభి సంధి రహిత్తులైనవారు రాత్రియందే చంద్రోదయమున 
ఉత్సవాన్తమునందు భక్తులతోను భాగవతులతోను పారణమును 
చేయుచున్నారు. సకాములై జయన్టీ ఫలమును కోరిన వారు తిథ్యం 
తమునందు (పరదినమునందు) పారణము చేయుచున్నారు. 


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 226 


92. 


93. 


“జన్మాన్తర సహస్రేషు తపో ధ్యాన సమాధిభి॥ 

నరాణాం క్షీణ పాపానాం కృష్ణే భక్తిః ప్రజాయతే॥' 

అను ప్రమాణవచన ప్రకారము, అనేక వేల జన్మాన్తర 
ముల యందు తపస్సుల చేతను, ధ్యానములచేతను, సమాధుల 
చేతను ప్రతిబంధకమగు పాపజాలమును తొలగించుకుని నిష్బా 
వ్లులై శ్రీకృష్ణభ్తని ఆర్జించకొనిన పుణ్యశాలులందరు పలువిధము 
లగు రునిభేదములచే నిటుల శ్రావణమాసమందుగాన్మి సంహ 
మాసమందుగాని, అష్టమీ తిథి యందుగాని రోహిణీ నక్షత్రము 
నందుగాని, నవమియందుగాని, దశమియందుగాని నిశీథములో 
చంద్రోదయమున వృషభలగ్నము అవతార సమయముగ 
నిశ్చయించుకుని గీతామృత ప్రదాతయై పరమ కృపావారాశి 
యగు శ్రీకృష్ణభగవానుని, భక్తిశ్రద్ధలతో, ఆనందో త్సాహములలో 
పూజించుట ఆ ఉపాసకుల అదృష్టరాశులకు మేరలేదనియు, 
భారతదేశము యొక్క అదృష్టరాశి పరంపరాసహగ్రములకు మేర 
లేదనియు తెలియదగియున్నది. 


భాద్రపద మాసము; 

చాంద్రమాన సిద్దములగు వైత్రాది ద్వాదశ మాసము 
లలో ఆరవదియగు మాసము భాద్రా అను నామాంతరము కల 
భాద్రపదా నక్షత్రముతో కూడిన పూర్ణిమగల మాసమగుటే ని 
మాసమును భాద్రపద మాసమనియు భాద్రమాసమనియు వ్యవ 
హరించుచున్నారు. 
సామవేదినా ముపాకర్మ: 

భాద్రపద శ్వక్లపక్షమున హస్తనక్షత్రము ముఖ్యకాలము 


227 


94. 


95. 


96. 


(శీ వేంకటేశ్వర వైభవము 


విశేషములు శ్రావణమాసములో వ్రాయబడియున్నవి చూడుము. 


బ్రీబలరామ జయని: 


భాద్రపద శుక్ష ద్వితీయయందు భగవంతుడు లోక 
రక్షణార్హమై దశావతారములలో యెనిమిదవదియగు బలరామావ 
తారమును స్వీకరించెను. అందుచే తదుపాసకులు ఆయా 
అవతార దినములయందు భగవంతుని ఉపాసించెదరు. 


శ్రీవరాహ జయని: 

భాద్రపద శుక్ల తృతీయా దినమున అపరాహ్హ 
సమయము నందు భగవంతుడు లోకరక్షణార్టమై దశావతారము 
లలో మూడవదియగు (్రీవరాహావతారమును స్వీకరించెను. 


అందుచే తదుపాసకులు అవతార దినమున (శ్రీవారిని 
విశేషముగా పూజించెదరు. 


కొందరు చైత్రబహుళ నవమీ దినమున వరాహావతార 
మును భూమ్యుద్దరణార్థము స్వీకరించెను అని చెప్పుచున్నారు. 
కల్పభేదముచే ప్రామాణికములుగా సమన్వయించుకొనవలయును. 


వినాయకచతుర్టి: 


భాద్రపద శుక్ష చతురీ దినమున మధ్యాహ్న సమయ 
మున వినాయకుని పూబించెదరు. చత్తుర్ధి మధ్యాహ్న వ్యాపెనిగా 
యుండవలయును. తృతీయా యోగమును ప్రశంసించెదరు. ఈ 
దినమున చంద్ర దర్శనము మిథ్యాభి దూషణదోషమును (అప 
నిందను కలుగచేయును అని చంద్రదర్శనము చేయరు. 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 226 


97. శ్రి కపిలేశ్వరస్వామి సన్నిధానమున వినాయకోత్సవము: 


ఈ వినాయక చతుర్ధీ దినమున, కపీలతీర్ట తీరమున 
యున్న శ్రీ కపిలేశ్వరస్వామివారి సన్నిధానమున వినాయకోత్స 
వము జరుగును. 


68. బుషి పంచమి; 
భాద్రపద శ్వక్ష పంచమీ మధ్యాహ్నమున మహర్షులను 
పూజించ, దున్నని భూములయందు జనించిన శాకముల నాహా 
రముగా తీసుకొనెదరు. ఈ పంచమీ దినద్వయవుందు 
మధ్యాహ్న వ్యాప్తికలదైనను లేకున్నను పూర్వ దినమునందే బుషి 
సపూజనము చేయవలెను. 


99. విష్ణుపరివర్తనైకాదశి (భా [ద్రపదశుద్దెకాదశి): 


శ్రీమహావిష్ణువు క్షీర సముద్రమునందు శేషతల్పమున 
యోగనిద్రకై ఆషాఢశుద్దెకాదశీ దినమున శయనించి భాద్రపద 
శుద్దికాదశీ దినమున మరియొక ప్రక్కకు పొర్గును _ అని 
“భా ద్రేచ పరివర్తతే” అను మత్స్యపురాణము చెప్పుచున్నది. 
అందుచే ఈ ఏకాదశిని పరివర్తనైకాదశి అని వ్యవహరించు 
చున్నారు. 


100. ఎష్టుశృ్ళంఖల యోగము; 


విష్ణుదేవతాకములగు ఏకాదశీ, ద్వాదశీ తిథులయందు 
విష్ణుదేవతాకమగు శ్రవణ నక్షత్రముతో యోగము విష్ణుశ్చంఖల 
యోగము. 


229 శ్రీ వేంకటేశ్వర వైభవము 


““ద్వాదశీం శ్రవణర్‌క్షం తు స్పృశే దేకాదశీం యది! 
స: ఏవే వెప్ట్ణవో యోగః విష్ణుశ్చంఖల సంజ్హికః॥* 


అని స్మృతులు ఇది వైపష్ట్లవ యోగము అని చెప్పుచు 
న్నవి. పాంచ కాలిక విషప్ణపరాయణులగు మముక్షువులు పగటి 
యందీ వైష్టవయోగమును అధి కముగా ప్రశంసించి చిరకాల 
లభ్యమగుటచే విష్ణు పూజల నధికముగా శ్రద్దాభక్తుత్సాహము 
లతో నాచరించి, ఉపవాస వ్రతద్వయము ననుష్టించుచున్నారు. 


ఉదాహరణము - ఏకాదశీ 18 ఘడియలు, ఉత్తరా 
షాఢ 6 ఘడియలు, ద్వాదశి 20 ఘడియలు, శ్రవణము 12 
ఘడియలు అని ధర్మసింధువు చూపుచున్నది. విశేషములు 
నిబంధన (గ్రంథముల యందు చూడతగియున్నవి. 


101. శ్రవణ ద్వాదశి: 
శ్రవణనక్షత్రముతో కూడిన ద్వాదశి. 


సూర్యోదయానంతరము ఘటికాద్వయ పరిమితోత్తరా 
షాఢా వేధములేని, సాయాహ్నవ్యాప్తిగల (శ్రవణ నక్షత్రముతో 
కూడినట్టియు, అస్తమయమునకు ముందు త్రిముహూర్త (ఆరు 
ఘడియలు వ్యాప్తిగల త్రయోదశీ వేధములేన ట్టియు 
సాయాహ్నవ్యాప్తి గల ద్వాదశి శ్రవణద్వాదశి అని శ్యాన్ర్రకా 
రులు, మహర్షుల ప్రమాణ వచనముల ననుసరించి నిర్ణయించి 
యున్నారు. 


ఇటుల నక్షత్రవేధములేని సాయంవ్యాప్తిగల శ్రవణ నక్ష 
త్రము, తిథి వేధములేని సాయంవ్యాప్తిగల ద్వాదశి తిథి యు 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 230 


దుర్ధభముగా యుండును. భాద్రపద ఫాల్గుణ మాసములయందు 
దైవ యోగమున లభించగలవు. అందుచే ముముక్షువులు, ఈ 
శ్రవణ ద్వాదశీ వ్రతమునందధి కాదరము కలవారలై లభించిన 
సమయమున ఉపవాస వ్రతమునాచరించి శ్రీమహావిష్ణువును శ్రద్దా 
భక్తులతో నధికముగా పూజించి త్రయోదశీ దినమున 
పాఠణము కావించి కృతార్థులగుచున్నారు. ఈ దినమున 
శ్రీస్వామివారికి సాయంకాలము తిరువీథుల ఉత్సవము ఆస్థానము 
జరుగును. 


102. (ఢీవామన జయని: 


భా ద్రపదశ్శుక్ష ద్వాదశీ దినమున శ్రవణ నక్షత్రమునందు 
మధ్యాహ్న సమయమున భగవంతుడు లోకరక్షణార్థమై దశావతా 
రములలో అయిదవదియగు వామనావతారమును స్వీకరించెను. 
అందుచే తదుపాసకులు అవతారదినమునందు (్రిసామివారీని 
విశేషముగా పూజించెదరు. ఈ ద్వాదశి మధ్యాహ్న వ్యాప్తికలది 
గాను శ్రవణ నక్షత్రముతో కూడినదిగాను ఉండవలయును. 


103: అనంతపద్మనాభ వ్రతము; 


భా ద్రపదశుక్ష చతుర్దశీ దినమున ఉదయమునందు ఈ 
వ్రతము జరుగును. ఈ వ్రతమునకు ఉదయమునందు 
త్రీిముహూర్త వ్యాప్తిగల చతుర్దశ తీథి ని (గ్రహించుట ముఖ్య 
పక్షము. ముఖ్య పక్షము లభించనప్పుడు ద్విముహూరవ్యాప్తీగం 
చతుర్దశిని [గ్రహించుట అనుకల్పముగా తెలియవలెను. ఈ 
దినమున అనంతపద్మనాభస్వామిని పూబించెదరు. 


231 (శీ వేంకటేశ్వర వైభవము 
104. మహాలయ పక్షారంభము: 


భాద్రపద బహుళపక్షమునందలి మొదటి దినము 
మొదలు 'అమావాస్యవరకుగల 15 దినములు వుహాలయ 
పక్షము. ఈ పక్ష ప్రారంభదినమగు ప్రతిపత్‌ అనగా పాడ్యమి 
అపరాహవఎను వ్యాపంచి యుండవలయును. ఎఏతృ 
దేవతలనుగూర్భీ ఈ 15 దినములు శ్రాద్దముల నాచరించ తగి 
యున్నది. 


105. బృహత్యుమా వ్రతము: 
భాద్రపద మాసమున బహుళ పక్షమున తృతీయాదిన 
వమన ఉవూవ్రతవును జరుపుదురు. ఈ తృతీయ 


చం|ద్రోదయవ్యాపిని (గ్రహించదగియున్నది. దీనినే ఉండ్రాళ్ల తద్దె 
అని తెలుగువారు నోరార పిలుచుచున్నారు. 


106. మహాభరణి: 


భాద్రపదబహుళ పక్షమునందు వచ్చిన భరణినక్షత్రము. 
ఇది అపరాహ్హవ్యాప్తికలదై యుండవలయును. దీనియందు 
మహాలయ శ్రాద్రమాచరించిన గయా శ్రాద్ధా ఫలము లభించును. 


107. మధ్యాష్టమి: 


భాద్రపద బహుళపక్షమునందలి అష్టమి. ఇది అపరాహ్హ 
వ్యాప్తి కలదిగా యుండవలయును. దీనియందు మహాలయ 
(శాద్దకరణము అనంతఫల ప్రదము. 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 232 


108. గజచ్చాయా: 


““కృష్టపక్షే త్రయోదశ్యాం మఘాస్విందుః కరే రవౌ। 
యథాతథా గజచ్చాయాశగ్రాద్దే పుణ్యమవాప్యతే॥' 


హస్తా నక్షత్రమున రవి యుండ చంద్రుడు మఘానక్షత్ర 
మందుండ కృష్ణపక్షత్రయోదశీ తిథిని గజచ్చాయ అందురు. ఇది 
పితృదేవతలకు ప్రీతిపాత్రమైనది. కావున శ్రాద్దము పుణ్య ప్రద 
మైనది. 


109. మహాలయామావాస్యా: 


భా ద్రపదబహుళామావాస్యా. ఇది అపరాహ్హవ్యాప్తికలదై 
యుండవలయును. ఈ అమావాస్యయందు పత్రాదులను గూర్చి 
శ్రాద్దమాచరించిన పితృదేవతలు తృప్పులై ఊర్ణ $లో కములను 
పొందగలరు. 


110. కన్యాసంక్రమణము: 


సూర్యుడు మేషాది ద్వాదశరాశులలో ఆరవరాశియగు 
కన్యారాశియందు ప్రవేశించు సమయము - ఈ సమయమునకు 
పరము నందు గల 6-24 నిమిషములకాలము షడశీతి పుణ్య 
కాలము. ఈ సమయమున స్నానదాన జపాదులు చేయతగి 
యున్నవి. ఈ మాసమును కన్యామాసము అనియు పెరటాశి 
నెల అనియు వ్యవహరించుచున్నారు. 


233 (శీ వేంకటేశ్వర వైభవము 


111. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవము: 
కన్యామాసము ఆశ్యయుజమాసమగునపుడు ఆశ్వయుజ 
మాసమునందు విజయదశమి వరకు నవాహ్నకముగా జరుగు 
చుండును. ఒకప్పుడు కన్యామాసము భాద్రపదమాసమైనప్పుడు 
భాద్రపదమాసమునందును అశ్వయుజమాసమునందును కూడా 
రెండు బ్రహ్మోత్సవములు జరుగుచుండును. 


బ్రహ్మోత్సవమును గూర్చి పురాణము లిట్లు చెప్పుచున్నవి. 


““తత్రాహాయ మునీ౯ సర్వా౯, మహీపాలా౯ యథాక్రమమ్‌! 
కన్యామాసం గతే భానౌ ద్వితీయాయాం జగత్పతేః॥ 


ధ్వజారోహణ మాధాయ సాంకురార్పాణమేవ చ। 
వెఖానసై ర్మునిశ్రష్టః పూజామంకైః ప్రకల్పితా॥ 


నరయానం రత్నమయం నిధాయ పురతో హరేః। 
వాసుదేవం బభాషే£థ బ్రహ్మాలోకపితామహః॥ 


నరయానం సమారుహ్య కురు చైత్య ప్రదక్షిణమ్‌; 
ఏవముక్తః ప్రత్యువాచ గ్రీనివాసః పితామహమ్‌॥” 


“శ్రీశ్రీనివాసస్వామివారి బ్రహ్మోత్సవము, సూర్యుడు 
కన్యారాశిని ప్రవేశించిన తరువాత ద్వితీయమందు అంకురార్పణ 
పూర్వకముగా ధ్వజారోహణమును బ్రహ్మదేవుడు వైఖానసుల 
చేత చేయించెను? -అని చెప్పుచున్నవి. పిదప నవాహ్నకముగా 
వాహన మహోత్సవమును, పరదినమున పుష్పయాగ మహోత్స 
వమును జరిపించెను. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 234 


బ్రహ్మాది స్తంబపర్యన్త నియన్తయగు శ్రీ వేంకటేశ్వర 
స్వామి వారి బ్రహ్మోత్సవ వాహనక్రమమును ఉత్సవ[క్రమమును 
కూడా భవిష్యోత్తర పురాణము 14వ అధ్యాయము ఇట్లు 
చెప్పుచున్నది. 

““త్రస్మి౯ మహోత్సవే విష్ణోః ధ్రగబారోహణవాసరే। 

(ప్రథమే ప్రథమం యానం మనుష్యాన్లోళికా, భవత్‌॥ 


ద్వితీయం చ తథా రాత్రా వభవ చ్చేషవాహనమ్‌। 
శేషే శయనశీలస్య శేషాచలనివాసినః॥ 
సదా శేషప్రియస్యాస్య శ్రీనివాసస్య శార్‌జ్లీణః। 


ద్వొతీయదివసే చాద్యం భూయోల౭_భూచ్చేషవాహనమ్‌॥ 
ద్వితియం చ తథా రాత్రావభవ ద్దంసవాహనమ్‌। 


తృతీయదివసే చాద్య మభవ త్సింహవాహనమ్‌॥ 
ద్వితీయం చ తథా యానం రాత్రౌ మౌక్తిక మండపమ్‌। 


చతుర్ధదివసే యానం ఆదిమం కల్పభూరుహః॥ 
ద్వితీయ మభవ ద్రాత్రౌ సర్వభూపాలవాహనమ్‌। 


వంచమే దివసే చాద్యం యాన మాన్గోళికా౭ భవత్‌॥ 
హరే రమృతసంధాయి మోహినీ వేషధారిణః। 
ద్వితీయం రజనౌ యానం వేదవేద్యస్య వై హరేః॥ 
బభూవ చ స్వయం సాక్షాత్‌ ఛందోమూర్తిః ఖగేశ్వరః। 


ఆద్యం యానం షష్టదినే హనూమా నభవద్దరేః॥ 
ద్వితీయం మంగళగిరి? సాయం యాన మభూద్దరేః। 


235 


(శీ వేంకటేశ్వర వైభవము 


తృతీయం రజనౌ యానం ఆసీదైరావతో గజః। 
సవ్హమేతి భూద్లినే యాన మాద్యం భాస్కరమండలమ్‌॥ 


ద్వితీయం మంగళగిరి స్పాయమాసీ ద్రమాపతేః। 
రమణీయతమోద్యానవిహారోత్సవరా గిణః॥ 


కుసుమాపచయవ్య (గ మహిషీజనశాలినః। 
తృతీయం రజనౌ యానః అభవ॥ చ్చంద్రమండలమ్‌॥ 


అష్టమే దివసే చాద్య మభవద్వాహనం హరేః। 
నానావిధై రలంకారై ర్మండత స్సుమహా౯ రథః॥ 


ద్వితీయం రజనౌ యానం అభూ దువచ్చైఃశ్రవాహ్వయః। 
నవమే దివసే చాద్యం యాన మాందోళికా&ి_భవత్‌॥ 


ద్వితీయం మంగళగిరిః యాన మాసీ ద్రమాపతేః। 
హారిదైః పంగళై శ్ఫూర్డెః అభి షక్తస్య మంగళెః॥ 


సముద్యుక్తస్యా వభృథ స్నానమాంగళికోత్సవే। 
స ఇళ్చం మంగళై శ్ఫూర్డె ర్లారి[దై రభి షేచితః॥ 


సుందర మ్మంగళగిరిం సమారుహ్య సతాం గతః। 
చైత్యం ప్రదక్షిణీకృత్య సహసర్రై ర్మహాజనైః॥ 
జపద్భి ర్ర్వైదికా౯ మన్రా౯ సహితశ్చ ద్విజోత్తమైః। 
చకారావభృథస్నానం భగవానాదిపూరుష్య॥ 


స్వామిపుష్కరిణీతీర్ణే సర్వలోకైకపావనే। 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 23౧ 


తృతీయం మంగళగిరి ర్యానం రాత్రావభూత్తతః। 
ధ్వూజావరోహణాభి ఖ్యః ఉత్సవో£.భూ త్తదా హరేః॥ 


తతో౭పరేద్యు రభవత్‌ పుష్పయాగమహోత్సవః। 


దేశాన్తరాదాగతానాం సపర్యా౭౬_౬_సీత్తతో నృణామ్‌॥ 


దేవా జగ్ము స్స్వ్వకం ధామ రాజానో రాజసత్తమ; 
జగ్ముస్స్వనగరం దివ్యం దృష్ట్వా దేవమహోత్సవమ్‌॥ 
బ్రహ్మా జగామ స్వకం లోకం నత్వా వేంకటవల్లభమ్‌॥ 


ఇటుల బ్రహ్మదేవుడు దేవతలను రాజులను రప్పించి 
శ్రీస్వామివారికి 10 దినములు ఉత్సవముచేయించెను. వారలను 
సన్మానించి స్వస్థానములకు పంపను. తాను థ్రీవారీకి నమస్కరించి 
స్వస్తానమగు సత్యలోకమునకు వెళ్ళెను. 


బ్రహ్మ జరిపిన ఉత్సవములో 6వ దినమున సాయంకాలము 
ఉద్యానవిహారోత్సవము పదవదినవున పుష్పయాగముహోత్సవ 
మున్నూ ఇప్పుడు జరుగుటలేదు. కారణము తెలియదు. జరుగతగి 
యున్నవి. 


పూర్వము శ్రీస్వామివారికి సర్వకావుప్రదవుగు నవాహ్నిక 
బ్రహ్మోతృవమును బ్రహ్మదేవుడు కన్యామాసమునందు జరిపించియుం 
డెను. ఇప్పటికిని అటులనే కన్యామాసమున శ్రీస్వామివారి అవతార 
నక్షత్రమగు శ్రవణనక్షత్రమునందు, వైఖానసశా(న్త ప్రకారము అవ 
భృథమును సంకల్పించి ఆ దినముతోకూడిన తొమ్మిది దినములు 
ముందుగా ధ్వజారోహణమును అందులకు పూర్వదినమున అంకు 


237 (శీ వేంకటేశ్వర వైభవము 


దినములు ఉత్సవములు జరుపుచూ తొమ్మిదవదినమున శ్రవణనక్షత్రము 
నందు అవభృథమును జరుపుచున్నారు. 


ఈ కన్యామాసము సౌరమానము ననుసరించి యేర్పడినది. 
ఇది చాంద్రవూనవు ననుసరించిన భా ద్రపదవూసవుందును, 
ఆశ్వయుజ మాసమందును వచ్చుచుండును. ఏలయన సౌరమానప్రకా 
రము సంవత్సరమునకు 365 దినములు. అధి కమాసములుండవు. 
చాంద్రమాన ప్రకారము సంవత్ససరమునకు 354 దినములు. అధి క 
మాసము లుండును. అధి కమాసము అనగా సూర్యసంక్రమణము 
లేని మాసముగా తెలియవలెను. 


చాంద్ర సంవత్సరము తక్కువదినములు కలదియగుటచేత 
సూర్యగమనముబట్టి ఒకప్పుడు చాంద్రమాసములలో సూర్యసం క్రాన్సి 
లేని మాసము కూడా తటస్టించును. అదియే అధి కమాసము. ఆ 
అధి కమాసము పూర్వమువవ్చిన అధి కమాసమునకు 30 ముప్పదిమా 
సములకు పైన 38 మాసములు. లేక 39 మాసములకులోగా 
రాగలదు. అని శాస్త్రము చెప్పుచున్నది. అందుచే సామాన్యముగా 
మూడు సంవత్సరములకొక పర్యాయము అధి కమాసము వచ్చుచుం 
డును. అటుల అధి కమాసము రాని సంవత్సరములలో కన్యామాస 
ములో శ్రవణ నక్షత్రము ఆశ్వయుజ మాసములోనే యుండును. 
అప్పుడు ఆశ్వయుజమాసములోనే బ్రహ్మోత్సవము జరుగుచుండును. 
అధి కమాసమువచ్చిన సంవత్సరములో కన్యామాసములో శ్రవణ 
నక్షత్రము భాద్రపదమాసమునందు యేర్చడునుగాన అప్పుడు బ్రహ్మ 
యేర్పాటు ప్రకారం కన్యామాసముతో కలిసిన భాద్రపదమాసమునందు 
బ్రహ్మోత్సవము జరుగును. 

అట్టి సమయమున ఆశ్వయుజమాసములో కూడా రెండవ 


తిరునుల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 238 


బ్రహ్మోత్సవము చేయుచున్నారు. రెండవబ్రహ్మోత్సవముగల విశేషములు 
ముందు వ్రాయబడును. 


కన్యామాసముతో కూడిన భాద్రపదమాసమునందు జరుగు 
బ్రహ్మోత్సవక్రమము పూర్వము ఉత్సవభాగములో వ్రాయబడినది. 


112. ఆశ్వయుజమాసము; 
చాంద్రమాన సిద్ధములగు వైత్రాది ద్వాదశమాసములలో 
ఏడవదియగు మాసము. అశ్వయుక్‌ అను నామంతరముకల 
అశ్వనీ నక్షత్రముతోకూడిన పూర్ణిమగల మాసమగుటచేత ఆశ్వ 
యుజవూాసవునియు, ఆశ్వినమాసవమునియు వ్యవహరించు 
చున్నారు. 


113. శరన్నవరా త్రారంభము: 


ఆళ్వయుజళుడ్ద ప్రతిపత్‌ (పాడ్యమి) దినమున 
ప్రారంభమగును. 


ఆశ్వయుజ కార్తికమాసములు శరదృతువు కాన 
శరదృతువు యొక్క మొదటి తొమ్మిది దినములను శరన్నవ 
రాత్రములు అని వ్యవహరించుచున్నారు. దేవ్యుపాసకులు దేవీనవ 
రాత్రములు అని వ్యవహరించుచున్నారు. 


114. శ్రీ కపిలేశ్వరస్వామి వారి సన్నిధిలో కలశస్థాపనము: 


ఆశ్వయుజ శుద్ద ప్రతిపత్‌ దినమున శ్రీ) కపిలేశ్వర 
స్వామివారి సన్నిధిలో కలశపూజ ప్రారంభము. 


2309 (శీ వేంకటేశ్వర వైభవము 


115. శ్రీతిరుమల శ్రీవెంకటెశ్వరస్వామివారి రెండవ 
బ్రహ్మోత్సవము: 
కన్యాభా ద్రమాసమునందును, కన్యా ఆశ్వయుజమాసము 
నందును జరుగు బ్రహ్మోత్సవములవలె ఈ కవలాశ్వయుజమా 
సమునందు జరుగు (రెండవ) బ్రహ్మోత్సవము మామూలు 
ప్రకారం శ్రవణ నక్షత్రవఎనందు అవభృథము జరుగు 
యేర్సాటుతో నవాహ్నికముగా జరుగును. 


ఉత్సవ వివరణము 


న్‌ 


వగలు రా(ి 


_ సేనాధిపతి ఉత్సవము, 
1వ దినము గ్‌ 


అంకురార్హణము 

2వ దినము వజకవచా ద్యాభరణ 
_ పెద్ద శేష వాహనము 

ములతో బంగారు తిరుచ్చి 


౩వ దినము చిన్న శేష వాహనము - హంస వాహనము 
4వ దినము సింహ వాహనము - _ముత్యపుపందిరి వాహనము 
5వ దినము కల్పవృక్షవాహనము - సర్వభూపాల వాహనము 


6వ దినము పల్లకీలో మోహినీ ]- విశేషాభరణములతో 
అవతారోత్సవము గరుడోత్సవము 


7వ దినము హనుమద్వాహనోత్సవం 
సాయంకాలము: __ గజ వాహనము 
వసంతోత్సవము 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 240 


8వ దినము సూర్యప్రభ వాహనము - చంద్రప్రభ వాహనము 


9వ దినము రథోత్సవము - అశ్వ వాహనము 
10వ దినము పల్లకీ ఉతువము 
న్స్‌ న బంగారు తిరుచ్చిలో 
తీరూరి అవభృథము 


చక్రస్నానము శ్రీవారికి ఉత్సవము 


ఇటుల పూర్వమువలెనే వాహనోత్సవములు జరుగును. 
ధ్వజారోహణము, ధ్వజావరోహణము జరుగవు. 


విశేషమేమన మొదటి బ్రహ్మోత్సవములో రాత్రి వాహ 
నోత్సవాన్తమునందు తిరుమల రాయమండపములో సామాన్య 
ముగా ఆస్థానములు ప్రతినిత్యము జరుగును. ఈ రెండవ 
బ్రహ్మోత్సవములో అట్ట్లుకాక (ప్రతినిత్యము రాత్రివాహనోత్సవా 
న్హమున సర్వాలంకారభూషితులగు శ్రీమలయప్పస్వామివారు పట్ట 
మహిషులగు శ్రీ భూదేవులతో సహా, పుష్పమాలసహ(స్రముల 
చేతను విద్యుద్దీప సహస్రముల చేతను, సంమర్దకలకలనివారకము 
లగు తర్జనీముద్రలతోకూడి అతిసుందరములగు ద్వారపాలక 
విగ్రహములచేతను, కన్నులకరువుతీర నలంకరింపబడి శ్రీవారి 
మహోత్సవానంద పరితృప్తులగు భక్తమానవకోటికి కలియుగ 
వైకుంఠమునందలి మణిమండప భావమునుప్పతిలచేయునట్టి రంగ 
మండపమునందు ప్రకాశించు శేషభూతుడైన సౌవర్హమహాశేషుని 
యందు వేంచేయుదురు. 


వెంటనే గ్రీస్వామివారి కైంకర్యపరుడగు అదృష్టశాలియైన 
అర్భకుడు, యంత్రికాలంకృతభుజుడై [శ్రద్దాభక్తులతో శ్రీవారి 
సన్నిధానమునకు చేరి సంకల్పించి శ్రీవారికి ఉత్సవ శ్రమాప 
నోదనకరములగు నుపచారముల నర్పించును. 


241 


(శీ వేంకటేశ్వర వైభవము 


పిమ్మట అనేక వేణు పాత్రములయందును (వెదురు 
గంపలయందు అనేక గంగాళములయందును నిండియున్న 
వివిధ భక్ష్యములను వివిధభోజ్యములను, వివిధ ప్రసాదములను, 
వివిధ ఫలములను నివేదించి ఏలాలవంగ తక్కోల జాజీకర్ఫూ 
రాది విమిశ్రితవుగు ముఖవాసమును (తాంబూలమును 
సమర్పించును. యవనిక (తెర తొలగును. 


అర్చకులు ఆచార్యపురుషులు, అధి కారులు, జియ్యం 
గార్లు ఉభయదార్లు, భక్తులు, భాగవతులు, యోగిపుంగవులు 
పరిచారకులు, పరివారములు మొదలైనవారలతో నిండియున్న 
పరమవెష్ణవ సభ అంతయు దేవతలవలె రెప్పలువాల్బక మహాశేషు 
నియందు వేంచేసియున్న దివ్యదంపతులగు శేషేదంపతులను దర్శ 
నము చేయుచూ ఆనందసాగరమగ్నులై మైమరవియుందురు. 


అంతట భువనైకనాథ మర్యాదలతో శ్రవణపేయములగు 
మధుర మంజుల వాద్యనాదములతో, |బ్రహ్మాండనాయకుడగు 
మహాప్రభువు యొక్క దివ్యాస్టానము ప్రారంభమగును. మంగళా 
శాసనము జరుగును. ఆశ్రితులగు మిరాశీదార్గకు మర్యాదలు 
జరుగును. గోష్టిమర్యాదలతో శ్రీ వైష్ణవ, భక్తజనబృందమునకు, 
పరవేశ్వరానుభూతవుగు వముహాప్రసాదము వినియోగము 
చేయబడును. 


అంతట శ్రీస్వామివారు ఆగ్రితమానవకోటి ననుగ్రహించి 
పట్టమహిషులతో బంగారు తిరుచ్చినథి స్టంచి ఆనందనిలయమున 
శ్రీస్వామివారి సన్నిధానమునకు వేంచేయుదురు. ఇటుల 
తొమ్మిది దినములు శ్రీవారికి ఆస్థానములుజరుగును. ఇది 
రెండవ బ్రహ్మోత్సవ విశేషము. 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 242 


116. సరస్వతీ పూజ: 
ఆశ్షయుజమాసమున శుక్షపక్షవునందు మూలా 
నక్షత్రమున పుస్తకములయందు సరస్వతీదేవికి ఆవాహన పూజన 
ములను ప్రారంభించి పూర్వాషాథా, ఉత్తరాషాఢా శ్రవణ 
నక్షత్రముల యందు పూజించి శ్రవణనక్షత్రమునందు దేవీవిసర్ష 
నమును చేయుదురు. మూల ప్రథమపాదమునందు సరస్వతీ 


ఆవాహనమున శ్రవణ ప్రథమపాదమునందు విసర్దనము జరుగ 
వలెను. 


117. మహ్వాష్టమి: 
ఆశ్వయుజమాసమున శ్శుక్సపక్షమునందలి అష్టమి. 


ఈ అష్టమియందు దేవీఫూజనము చేయుదురు. ఉదయ 
కాలమునకు ఘటికామాత్రవ్యాప్తిగల అష్టమి నవమీయుతము 
ప్రశస్తము. మంగళవారముతో కూడిన అతిప్రశస్తము. సప్తమి 
వేధము స్వల్పమైనను పనికిరానేరదు. 


118. మహానవమి; 
ఆశ్వయుజమాసమున శుక్ల పక్షమునందలి నవమి. 


ఈ నవమియందు దేవీపూజనమును చేయుదురు. ఆశ్వ 
యుజ శుద్ద - (ప్రతిపత్తునుంచి దేవీనవరాత్రములు అను 
"పేరుతో దేవిని వూజించుచూ ఈ నవమీ డినముతో పూజను 
సమాప్తిని యొనరించెదరు. అష్టమివిద్దయగు నవమి (గ్రహించవల 
సియున్నది. మహాష్టమికి మహానవమికి యోగము మధ్యాహ్న 


243 (శ్రీ వేంకటేశ్వర వైభవము 


మందుగాని, అపరాహ్హమందుగాని కలిగి మహాష్టమీ పూజ, 
మహానవమీ పూజ, తత్సంధిపూజ ఒక దినమందే చేయవలసివచ్చే 
యడల అన్ని పూజలు తంత్రమున చేయవలయును. 


ఈ మహానవమియందు (ప్రభువులు, ఛత్రచామురాది 
రాజచిహ్నములను, గజశ్వాది చతురంగబలమును, చాపాది 
శ(స్త్రములను, దుందుభి మొదలగు విజయవాద్యములను 
పూజించవలెను. 


119. విజయదశమి: 


ఆశ్వయుజమాసమున శ్షుక్ల పక్షమునందుకల దశమి. ఈ 
దశమికి పరదినమునందు అపరాహ్హవ్యాప్తి కలిగియున్న పరదినమే 
(గహించవలయును. పూర్వదినమునందును, పరదినము నందును 
దినద్వయమందును అపరాహ్హవ్యాప్తి కలిగియున్నను, లేకున్నను, 
శ్రవణయోగమున్న పూర్వ దినమే గ్రహించవలయును. శ్రణయోగము 
ముఖ్యముగా (గ్రహించవలసియున్నది. 

ఈ విజయుదశమియుందు అపరాజితాపూజన వు 
సీమోల్లంఘనము, శమీపూజనము, రాజపట్టాభిషేకము, ప్రసా 
నము, సరస్వత్యుద్వాసనము స్వాచారప్రకారము చేయనగును. 


రాజ్యపట్టాభిషేకమునకు నవమీవిద్దయగు ఈ విజయద 
శమి శ్రవణయోగము కలిగినను పనికిరానేరదు. ఉదయవ్యాప్తిగల 
దశమి (గ్రహించవలసియున్నది. ప్రయాణము విజయ ముహూర్త 
ములో చేయవలయును. విజయ ముహూర్తములు రెండు 
విధములుగానున్నవి. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 244 


1. సంధ్యాకాలమును కొంచేము అతిక్రమించి కొంచము 
నక్షత్రోదయముతో కూడిన కాలము. 


2. దిన భాగవఖటలో 11వ "వయహరార్త వల అనగా 
(22 ఘడయల కాలము ఈ రెండు విజయ ముహూర్తము 
లలో దశమితో కూడిన విజయముహూర్తమున ప్రయాణము 
విజయసాధకము, సర్వకార్య సాధకము అగుచున్నది. ఏకాదశీ 
యోగము యెంత మాత్రము పనికిరాదు. విజయసాధకమగుటవే 
నీ దశమిని “విజయదశమి? అని వ్యవహరించుచున్నారు. ఈ 
విజయదశమి అన్ని కార్యములయందు శుభక రమైనది. ఈ 
దశమి యందు విజయ ముహూర్తము అడ్డులేక కార్యమును 
సాధించగలదు. (పయాణము ఉత్తవోత్తవువు. ఈ 
ముహూర్తము శ్రవణనక్షత్రముతో కూడిన కార్యసిద్దినిగూర్చి 
చెప్పవలసినదేమున్నది అని శాస్త్రము చెప్పుచున్నది. 

శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఈ విజయదశమీ శ్రవణ 
నక్షత్రమునందు బ్రహ్మోత్సవాన్తవుగు అవభృథోత్సవము 
(చక్రస్నానము) జరుగును. 


120. శ్రీవారి బాక్‌సవారీ ఉత్సవము: 


బ్రహ్మోత్సవ ధ్వజావరోహణము జరిగిన మరుదినము 
సాయంకాల మీ ఉత్సవము జరుగును. శ్రీమలయప్పస్వామివారు 
శ్రీ భూదేవులతో తిరుచ్చి నధిస్టించి వాహన మండపమునకు 
వేంచేయుదురు. అచ్చట ఆస్తానము జరుగును. 


పిమ్మట అప్రదక్షిణముగా తిరువీథ్యుత్సవముతో పుర్ణో 
వారి తోటలోని మండపమునకు వేంచేయుదురు. అచ్చట ఆస్టా 


245 (శీ నేంకటేశ్వర వైభవము 


నము జరుగును. వెంటనే శేషించిన వీథ్యుతృవముతో శ్రీవారి 
సన్నిధానమునకు వేంచేయుదురు. 


121. చంద్రోదయోమా వ్రతము: 


ఆశ్వయుజ బహుళ తృతీయా దినమున ఉమానవ్రత 
మును సలుపుచున్నారు. ఈ తృతీయా చాంద్రోదయోమా వ్రతం 
ఖ్యాతిని గ్రేష్ట్రతమమైయున్నది. 


122. నరకచతుర్దశి: 
ఆశ్వయుజమాసమున బహుళపక్షమునందుకల చతుర్దశి, 


ఈ చతుర్దశి చం[ద్రోదయవ్యాప్తికలదై యుండవలయును. 
అది ముఖ్యకాలము. ఈ కాలమునందు నరక భయము కల 
వారు నువ్వులనూనెతో అభ్యంగస్నానము చేయవలయును. ఈ 
కాలము మూడు విధములుగానున్నది. 


1. చతుర్దశి అంత్యయామము మొదలు అరుణోద 
యము వరకు ఒక కాలము. 


2. అరుణోదయము మొదలు చంద్రోదయము వరకు 
ఒక కాలము. 


3. చంద్రోదయము మొదలు సూర్యోదయము వరకు 
ఒక కాలము. 


ఈ మూడు కాలములు ముఖ్యములైనను మొదటిదాని 
కంటె రెండవది, రెండవదానికంటె మూడవది (క్రమముగా 
ఉత్తమోత్తమములుగా (గహంచవలయును. 


తిరుమల (శ్రీ వేంకచేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 246 


కనుక చంద్రోదయోత్తర కాలము అభ్యంగస్నానమునకు 
ముఖ్యకాలము, ప్రాతఃకాలము గౌణకాలము. ఈ చతుర్దశి 
పూర్వ దినమునందే చంద్రోదయవ్వాప్తి కలదేని పూర్వదినము, 
పరదినమునందే చంద్రో దయవ్వోప్తి కలదేని పరదినము _ అని 
గ్రహించవలయును. 


తిరుమల శ్రీస్వామివారి దేవస్థానములో ఈ నరకచతుర్ధ 
శియందు రాత్రి తీర్మానము అయిన తరువాత దిట్టం ప్రకారం 
దేవస్తానం ఉగ్రాణంనుండి నూనె, శీకాయ వగైరాలు వచ్చును. 


వాటికి శ్రీవారి బంగారు వాకిలిముందు అర్భకులు, 
ఏకాంగి వగైరా కైంకర్యపరులు, దేవస్తానం ఉద్యోగస్టులు వా 
రాల గోష్టికి స్థాన బహుమాన పూర్వకముగా వినియోగం జరు 
గును. పిమ్మట శేషించిన, నూనె, శీకాయ వగైరాలను దేవ 
స్థానం ఉత్తర పారుపత్యదారు నౌకర్ల చేత యెత్తించుకుని దేవ 
స్థానం మంగళవాద్యములతో పెద్ద జియ్యంగారిమఠం, హత్తీ 
రాంజీ మఠం మార్గముగా వెళ్ళి తిరువీథులలోయుండే గ్రామస్టు 
లకు కొంచేము కొంచముగా యిచ్చును. ఆ భాగవత శేషమును 
గ్రామస్థులు తీసుకుని చంద్రోదయ కాలమున అభ్యంగస్నానము 
నుచేసి కృతార్ధులయ్యెదరు. ఇది అనాదియగు ఆచారము. 


123. దీపావళి అమావాస్యా ఆస్థానం: 
ఆశ్వయుజ బహుళామావాస్యయందు జరుగును. 


ఈ అమావాస్యయందు ప్రాతఃకాలమున అభ్యంగస్నాన 
మును దేవపూజనాదికమును అపరాహ్హకాలమున తర్పణమును 
సాయం (ప్రదోష సమయమున దీపదానమును, ఉల్ఫ్కొ 


247 (శీ వేంకటేశ్వర వైభవము 


ప్రదర్శనమును, లక్ష్మీపూజనమును యథాచారముగా చేయనగును. 
ఈ అమావాస్యా పరదినమందుగాని దినద్వయమందుగాని ప్రదో 
షసమయమున వ్యాప్తి కలిగియున్న పరదినమే గ్రాహ్యము. ఈ 
దీపావళి అమావాస్యకు స్వాతీయోగము ప్రశస్తముగా తలంచవలసి 
యున్నది. ఈ దీపావళి దినమున తిరుమల శ్రీ స్వామివారికి ఆస్టా 
నమండపమునందు అతి వైభవముగా ఆస్టానము జరుగును. 


124. కేదారగౌరీ వ్రతము: 


ఈ ఆశ్వయుజ బహుళామావాస్యా పుచ్చభాగమును 
గమనించి గౌరీ వ్రతమును తద్భక్తులు చేయుచుందురు. 


125. తులాసంక్రమణము: 


సూర్యుడు మేషాది ద్వాదశ రాశులలో సప్తమ రాశి 
యగు తులారాశియందు ప్రవేశించు సమయము. ఈ సమయ 
మునకు పూర్వము 6 గంటల కాలమును పరమునందు 6 
గంటల కాలమును ఎషువము అను పుణ్యకాలము. ఈ పుణ్య 
కాలము నందు స్నాన దాన, కర్మ, ధర్మ, జపాదులు చేయత 
గీయున్నవి. ఈ మాసమున తులామాసము అనియు, ఆల్ఫీశి 
మాసము అనియు వ్యవహరించుచున్నారు. 


126. తులాకావేరీ స్నానం: 


ఈ తులామాసమున కావేరీ మహానదియందు సనియ 
మముగా స్నానమాచరించి శ్రీ మహావిష్ణువు నారాధించినవారలకు 
చతురింధ పురుషారములు లభించును. 


తిరుమల (కీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 248 


127. శ్రీ కపిలేశ్వరస్వామి సన్నిధానమున అన్నాభి షెకోత్సవము: 


ఈ తులావూసవన౦దుగల పూర్ణివంయందు 
శ్రీకపిలేశ్వర స్వామివారికి అన్నాభిషేకోత్సవము అతి వైభవముగా 
జరుగును. 


128. సువర్ణముఖరీతీర్థ ముక్కోటి - రుద్రపాదాలు: 


తుంలావరాసవునంద3 పూర్ణివరాదిసవున ఈ 
సువర్ణముఖరీ తీర్థముక్కోటి జరుగును. 


వివరణము:- పూర్వము పాండవులు అజ్ఞాతవాసము 
చేయుతరి అర్జునుడు సమయోల్లంఘన ప్రాయల్టిత్తార్దమై తీర్ట 
యాత్రలు చేయుచూ సువర్థముఖరీ నదీతీరమునగల భారద్వాజా 
శ్రమమునకు వచ్చి భారద్వాజ మహర్షిచే గౌరవింపబడి 
ఆతిథ్యమును పొందెను. 


అందుచే ఆనందమును పొందిన అర్జునుడు భారద్వాజ 
మహర్షిని ఈ సువర్ణముఖరీ నదీచరిత్రమును తెలియజేయమని 
కొరెను. 


భారద్వాజ మహర్షి అర్జునున కిట్టు చెప్పెను: 

పూర్వము శివుడు పర్వతరాజు పుత్రియగు పార్వతిని పరిణ 
యము చేసుకొనుటకు హిమవన్నివాసమగు ఓషథి ప్రస్టమునకు 
వచ్చెను. శివాజ్ఞచే నచ్చటికి సకల ప్రాణిజాతము పార్వతీ పరిణయ 
మును దర్శించుటకు వచ్చెను. ఆ ప్రబలమైన ప్రపంచ భారమువేత 
భూమి ఉత్తర భాగమున పాతాళమువరకు క్రుంగిపోయెను. అందుచే 
సకల ప్రాణిజాతము అతిభయకంపితమై ఖేదమును పొందెను. 


249 


(శీ వేంకటేశ్వర వైభవము 


అంత వయౌూశ్వరుడు అగస్త్య వుహర్షిని పిలిచి 
ఓ మహర్షి. వర్యా! నీవు సర్వశక్తియుక్తుడవు గాన ఈ భూవైప 
రీత్యమును తొలగించి సమీకరణమునుచేయ సమరగ్ధుడవు. దక్షిణ 
దిక్కునకు వెళ్లుము. నీవు వివాహమును చూడలేదను కొరతను 
తీర్చుటకు నేను నీవు ఉన్నచోట పార్వతీపాణిగ్రహణకల్యాణ 
భాసురమూర్తిని (ప్రదర్శించగలను అని చెప్పి మహర్షిని దక్షిణ 
దిశకు పంపెను. 

ఆ మహర్షి క్రమముగా వింధ్య పర్వతమును దాటి 
దక్షిణ దిగ్భాగమునకు వెళ్ళగానే భూమి పూర్వమువలే సమసి 
తికి వచ్చెను అంతట దేవ గంధర్వ కిన్నరాదులు ఆ అగస్త్య 
మహర్షిని బహు విధములుగా కొనియాడిరి. 


ఆ మహర్షి అచ్చట అతి రమణీయమగు పర్వతమును 
కాంచి ఆ పర్వతా(గ్రమున గల అమృతోపమేయమగు కాసా 
రము యొక్క ఉత్తరతటమున ఆశ్రమమును కల్పించుకుని 
అనుచరవుగు ముని గణముతో సహా నివసించుచుండెను. 
అందుచే నా పర్వతమునకు అగస్త్య పర్వతము అను 
నామధేయము కలిగెను. 


అగస్త్య మహర్షి ఒక దినమున నిత్యకర్మల నాచరించి 
పూజావుందిరమునకు వెళ్ళి శివపూజ నారంభింప ““ఓ 
మునీంద్రా! ఈ (ప్రదేశమున ఒక వుహానదిని (ప్రవహింప 
చేయుము. నదీ హీనమగు ప్రదేశము శోభింపనేరదు” అని 
అశరిరవాక్కు వినపడెను. 


అంత నా మహర్షి శివషఫూజను పూర్తియొనరించుకుని 
ఆశ్రమ వాసులగు మునులను రావించి ఈ దివ్యవాక్కును 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 250 


వినిపించెను. వారందరు మహర్షి నభినందించి మహానదీ 
సంపాదమునకు స్రోత్సహించిరి. అగస్త్య మహర్షియు నదిసంప 
త్రిక నిరాహార దీక్షతో ఘోరమగు తపస్సును చేయ జగత్తు 
సంక్షోభమునొందెను. దేవతలు ఈ విషయమును పద్మభవునకు 
నివేదించిరి. పద్మభవుడు మహర్షి పురోభాగమున ప్రత్యక్షమై 
ఓ మునీంద్రా! నీ తపస్సుకు సంతుష్టుడనైతిని. తపస్సును 
విరమించుము. వరము కోరుము అని చెప్పెను. 

అంత అగస్త్య మహర్షి తన సంకల్పానుగుణముగా 
ఉర్వి పావన సమర్థమగు నదీసంపత్తిని కోరెను. చతురాననుడు 
అందుల కంగీకరించి వియద్గంగను ఆహ్వానించెను. ఓ గంగా 
తీరరాజమా! ఈ అగస్త్య మహర్షి కోరిన ప్రదేశమున లోక 
పావనియగు మహానదిని నీ అంశచే ప్రవర్తింప చేయుము అని 
నిర్దేశించి అంతర్జానము నొందెను. 

ఆ వియద్గంగ ఓ మహర్షివర్యా! యే ప్రదేశమున మహా 
నదిని ప్రవర్తింపచేయుట అభివుతము అని అడుగగా, 
ఆ మహర్షి నా వెంటరమ్ము అని చెప్పి ముందు తాను నడువ 
ప్రారంభించెను. వెనుక గంగ ప్రవహించుచుండెను, అది చూచి 
దేవతలు మహర్షులు, మహానదిని మహర్షిని కొనియాడిరి. 


ఆ సమయమున పద్మయోనిచే నిర్దేశించబడిన వాయువు 
ఆ పుణ్యనదికి దేవతలు అందరు వినుచుండగా “సువర్ణము 
ఖరీ” అని నామకరణము చేసెను. సువర్ణమువలె లోకములకు 
వుహాభాగధేయముగా ముఖరీకృత దిజ్ముఖములు కలదై 
అవతరించినదిగాన అన్వర్థనామధేయము కలదాయెను. 


ఈ సువర్ధముఖరీ మహానది అగస్త్య శెలమున అవతరించినదై 


251 (శీ వేంకటేశ్వర వైభవము 


అగస్త్య మహర్షిచే భూభాగమునందు ప్రవర్తింపచేయబడి ప్రశస్త 
తీర్దాఘ విరాజమానమగుచూ దక్షిణ వారిరాశిని చేరెను. 

ఇట్ట సర్వ శ్రేయస్వాధన సలిల సంపూరిత సువర్హముఖరీ 
మహానదికి తులామాసమునందు పూర్ణిమా దినమున తీర్థము 
కోటిని నిశ్చయించి శివభాగవతులు సువర్ణముఖరీ మహానది 
స్నానమును దానములను జపములను రుద్రపాద పూజనములను 
చేయుచూ కృతార్ధులగుచున్నారు. 

లోకైక పావనియగు ఈ సువర్ణ్గముఖరీ తీరమున 
అగస్త్య తీర్థము కలదు. ఆ తీర తీరమునకు ఉత్తర భాగమున 
అగస్తేకశ్వరుని మందిరము కలదు. ఆ మందిరమున కుంభ 
సంభవుడగు అగస్త్యవుహర్షిచే (ప్రతిష్టింపబడిన లోకానంద 
సంధాయకుడగు పార్వతీపతి అగస్తో గశ్వర నామముతో 
ప్రకాశించుచున్నాడు. 


వుకర సం(క్రవుణ పుణ్యకాలమున సువర్ణముఖరీ 
మహానది స్నానము, అగస్త్య తీర్థస్నానము, అగస్త్యేశ్వర దర్శ 
నము అనంతకోటి పుణ్యఫలప్రదము అనియు ఈ సువర్థముఖరీ 
మహానదీ తీరమున అగస్తోదయ పుణ్యకాలమునందు అగస్త్య 
సువర్ణ ప్రతిమాదానము, బ్రహ్మపదప్రాప్తి సాధనము అనియు 
ఇటుల అనేక పుణ్యఫలములను స్కాందపురాణము ప్రబోధించు 
చున్నది. 


129. శ్రీతిరుమలనంబివారి శాత్తుమొర: 


వీరికి తులామాసమునందు అనూరాధా నక్షత్రమున 
శాత్తుమొర నిర్ణయించి ఆ దినముతో కూడిన పదవదినము 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు ౨59 


నందు ముందుగా ఉత్సవమును ప్రారంభించి చేయుచు పదవ 
దినమున శాత్తుమొర చేయుచున్నారు. 


నిత్యానుసంధానమునందు 


“1 శ్రీమల్లక్మణయోగీంద్ర శ్రీరామాయణ దేశికం। 
శ్రీశెలపూర్ణం వృషభస్వాతీ సజ్ఞాతమాగ్రయే॥' 


అని శ్రీ తిరుమలనంబిగారికి వృషభమాసములో స్వాతీ 
నక్షత్రము జన్మనక్షత్రముగా పేర్కొనబడుచున్నది. ఏ కారణము 
చేతనో తులావూసవున అనూరాధా నక్షత్రము జన్మ 
నక్షత్రముగా నిర్ణయించి ఆ దినమున వారికి శాత్తుమొర 
జరుపుచున్నారు. 


130. బ్రీమణవాళ మహామునులవారి శాత్తుమొర: 


“తులాయా మతులే మూలే పాండ్వ్యే తు కురుకాపురే। 
ఢ్రీశేషాంశో దృవం వన్దే రమ్యజామాతరం మునిమ్‌॥” 


ఈ వుహావునుల వారు పాండ్యదేశమునందు 
కురుకాపురమున తులామాసములో మూలానక్ష[త్రమునందు 
శేషాంశము వలన అవతరెంచిరి గాన తులావూసమున 
మూలానక్షత్రము నందు శాత్తుమొర సంకల్పించి ఆ దినముతో 
కూడిన పదవ దినమునందు ముందుగా ఉత్సవము 
ప్రారంభించి ఉత్సవములు జరుపుచూ పదవదినమున శాత్తుమొర 
జరువుచున్నారు. 


253 (శి వేంకటేశ్వర వైభవము 


131. శ్రీ సేనై మొదలియార్‌ వారి వర్ష తిరునక్షత్రం: 


“తులాం గతే దినకరే పూర్వాషాఢా సముదృవం। 


పద్మాపదాంబుజాసక్తం సేనాధిప మహం భజే॥' 


ఈ సెనాధిపతివారు తులామాసమున పూర్యాషాఢా 
నక్షత్రము నందు అవతరించరి గాన వీరికి తులామాసమునందు 
పూర్వాషాఢా నక్షత్రమున వర్షతిరునక్షత్రము జరుగును. 


132. శ్రీ వేదాన్తదేశికులవారి శాత్తుమొర: 


ఢీ నిగమాన్ల మహాదేశికులవారికి తులామాసమునందు 
శ్రవణనక్షత్రమున శాత్తుమొర సంకల్పించి ఆ దినముతో కూడిన 
పదవదినమునందు ముందుగా ఉత్సవము ప్రారంభించి 
ఉత్సవములు చేయుచూ పదవదినము శాత్తుమొర జరుపు 
చున్నారు. 


“కన్యా శ్రవణ సంభూతం ఘంటాంశం వేంకటేశితుః। 
శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాన్తదేశికమ్‌॥' 


వీరు కలియుగమున 4371వ సంవత్సరమగు శ్వక్షవత్స 
రమున కన్యామాసములోని శుద్ద దశమీ బుధవారము నాడు 
శ్రవణ నక్షత్రమునందు యజిశ్శాఖాధ్యాయులును, అపస్తంబ 
సూత్రులును, విశ్వామిత్ర గో త్రోదృవులున గు అనంత 
సూరికి తోతారమ్మ గర్భమునందు పండ్రెండు సంవత్సరములు 
నివసించి తిరుమల శ్రవేంకటేశ్వరస్వామివారి ఘంటాంశముగా 
కాంచీపురమునందు హిమోపవనమున (క్రీస్తు 1270వ సం 
అవతరించిరి. 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 254 


అందుచే కన్యామాసములోని శ్రవణనక్షత్రమునందు 
వారికి తిరునక్షత్రము జరుగవలసియున్నను యే కారణముచేతనో 
తులామాసములోని శ్రవణనక్షత్రమునందు జరుగుచున్నది. 


133. పిళ్లై లోకాచార్యులవారి వర్షతిరునక్షత్రం: 


“తులాయాం గ్రవణే జాతం లోకార్య మహ మాశ్రయే; 
శ్రీకృష్ణపాదతనయం తత్పదాంబుజసం గ్రితమ్‌॥* 


శ్రీలోకాచార్యులవారు తులామాసములోని శ్రవణనక్ష 
త్రము నందు శ్రీ కృష్ణపాదతనయులుగా అవతరించిరి. అందుచే 
వీరికి తులామాసములోని శ్రవణనక్షత్రమునందు వర్షతిరు 
నక్షత్రమును చేయుచున్నారు. 


134. గ్రీపాయ్‌గ్రయాళ్వారు వర్షతిరునక్షత్రం: 
““తులాయాం శ్రవణే జాతం కాంచ్యాం కాంచనవారిజాత్‌। 
ద్వాపరే పాంచజన్యాంశం సరోయోగిన మాగ్రయే॥' 


ఈ పొయ్యగై యాళ్వారు అందరు ఆళ్వారులలోను మొదటివారు. 


భూతం సరళ్ళ మహదాహ్వ్యయ భట్టనాథ 

శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్‌। 

భకాం(ఘిరేణు పరకాల యతీంద్రమిశ్రా౯ 

శ్రీమత్సరాంకుశమునిం ప్రణతో౭స్మి నిత్యమ్‌! 

శీ వైషు సంప్రదాయములో ఆళ్వారుల స్తోత్రముచేయు 
మార్గము. 


255 


(శ్రీ వేంకటేశ్వర వైభవము 


1. భూతం - పూదాత్తాళ్వారు 

2. సరళ్ళ - పొయ్య యాళ్వారు 
3. మహదాహ్యయ - పేయాళ్వారు 

4. భట్టనాథ = పెరియాళ్వారు 

5. శ్రీభక్తిసార - తిరుమళ్లిె యాళ్వారు 
6. కులశేఖర క కులశేఖరాళ్వారు 

7. యోగివాహ - తిరుప్రాణాళ్వారు 

8. భక్తాంఘిరేణు - తొండరడిప్పాయాళ్వారు 
9. పరకాల - తీరుమంగెయాళ్వారు 


10. శ్రీమత్పరాంకుశమునిం - నమ్మాళ్వారు 


ఇటుల ఆళ్వారుల పదివుంది అని ఒక సం(ప్రదా 


యము. ఈ గోష్టిలో ఆచార్య కోటిలోచేరిన యతీంద్రులవారిని 


చెర్చుట గౌరవమందే తాత్పర్యముకాని వేరుకాదు. 


ఈ పాయ్య్‌గయాళ్వారు ఆళ్వారులలో మొదటివారు, గాన 
“భూతం సరళశ్ళి” అనుచోట క్రమము వివక్షింపబడినదిగాదు. 


మధురకవి యాళ్యారు, ఆండాల్‌ ఈ ఇరువురను ఆ 
పదివుంది ఆళ్వారులలో చేర్చి పన్నిద్దరు ఆళ్వారులు అని 
చెప్పుట మరియొక సంప్రదాయము. 


ఈ పాయ్‌ యాళ్వారు ద్వాపరయుగములో 8609౧0 
సంవత్సరములు గడచిన తరువాత (3100 సంవత్సరములు) 
ద్వాపరముండగా సిద్దార్థినామ సంవత్సరమున తులామాసములో 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 


135. 


136. 


256 


శుక్షాష్టమీ మంగళవారమునాడు శ్రవణనక్షత్రమునందు కాంచీనగ 
రములోని యథోక్తకారి సన్నిధికి ఉత్తరభాగమునగల సరస్సు 
నందు బంగారు పద్మమువలన పాంచజన్యాంశచే అవతరించిరి. 


అందుచే రీరికి తులామాసమున శ్రవణ నక్షత్రమునందు 
వర్షతిరునక్షత్రము జరుగుచున్నది. ఈ పొయ్‌ుగ్రెయాళ్వారు 
సరోయోగి, కాసారయోగి, ఆదియోగి ఇత్యాది నామములచే 
వ్యవహరింపబడుచున్నారు. 


శ్రీ పూదత్తాళ్వార్గువారి వర్షతిరునక్షత్రం: 
““త్రులాశ్రవిష్థా సంభూతం భూతం కల్గోలమాలినః। 
తీరే ఫుల్గోత్సలే మల్గ్లాపుర్యా మీడే గదాంశజమ్‌[7 


ఈ పూదత్తాళ్వార్హు పొయ్గైయాళ్వారు అవతరించిన 
మరుదినమున నవమీ బుధవారమునాడు ధనిష్టా నక్షత్రమునందు 
సముద్రతీరస్టమగు మల్లాపురమందలి సరస్సులోని ఉత్సలము 
నందు గదాంశచే నవతరించిరి. 

అందుచే పూదత్తాళ్వారు వారికి తులామాసమున ధనిష్టా 
నతత్రమునందు వర్షతిరునక్షత్రము జరుగుచున్నది. విరు 
భూతముని, ఉత్సలముని, ద్వితీయయోగి ఇత్యాది నామముల 
చేతను కూడా వ్యవహరింపబడుచున్నారు. 


శ్రీ పేయాళ్వార్లువారి వర్షతిరునక్షత్రం: 


“తులా శతభిషగ్థాతం మయూరపురి కైరవాత్‌। 
మహాన్తం మహదాఖ్యాతం వందే [శ్రీనందకాంశజమ్‌॥? 


257 (శీ వేంకటేశ్వర వైభవము 


ఈ పేయాళ్వారు పూదత్తాళ్వారు అవతరించిన మరుది 
నమున దశమీగురువారం శతభిషక్‌ నక్షత్రమున మయూర 
పురమునందలి పుష్కరిణిలో కలువ యందు నందకాంశముచే 
అవతరించిరి. 


అందుచే వీరికి తులామాసమున శతభిషక్‌ నక్షత్రము 
నందు వర్గ తిరునక్షత్రము జరుగుచున్నది. ఈ పేయాళ్వారు 
మహాయోగి, మయూరపురయోగి. తృతీయయోగి ఇత్యాది 
నామములచే వ్యవహరింపబడుచున్నారు. 


137. కార్తికమాసము: 


చాంద్రమాన సిద్దములగు ద్వాదశ మాసములలో నెనిమి 
దవది యగు మాసము. కృత్తికా నక్షత్రముతో కూడిన పూర్ణిమ 
గల మాసమగుటచే నీ మాసమును కార్తిక మాసము అని 
వ్యవహరించుచున్నారు. 


138. ఆకాశదిపము: 


కార్తిక శుక్ల |(ప్రతిపత్‌ (పాడ్యమి) మొదలుగా 
మాసాంతము వరకు ఆకాశ దీపముండవలెను. 


139. శ్రీవారి పుషయాగమహోత్సవము: 
కార్తీక మాసమున శ్రవణ నక్షత్రమున తిరుమల శ్రీవారికి 
పుష్పయాగమహోత్సవము అతి వెభవముగ జరుగుచున్నది. పరమ 
వైష్టవవుంత్ర రాజములగు షడక్షర అష్టాక్షర ద్వాద శాక్షర 
21 ములనుచ్చరించుచు శ్రీమలయప్పస్వామివారి పాదారవిందముల 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 258 


యందు రంగురంగుల పూలదోసిళ్ళ సమర్పించుచూ నారాధించె 
దరు. “స్వామి! చేతనులమై అజ్ఞానులమై సత్వరజస్తమోగుణ 
'పేతులమై యీ సంసారసాగరమున మజ్జనోన్మజ్ఞనముల నూగుచు దరి 
గానక కొట్టుమిట్టాడుచున్న మాయీ హృదయ పుష్పాంజలుల 
యాగము స్వీకరించిమమ్మను (గ్రహించి నీదరి చేర్చుకొమ్మ””ని వేడు 
కొనుచున్నారోయని నట్టు యీ పుష్పయాగమహోత్సవము అతి 
వెభవోపేతముగా ప్రతివత్సరము జరుగుచున్నది. 


140. అత్రిమహర్షి జయని: 
కార్టీకమాసమున శ్రవణ నక్షత్రమున పతివ్రతా తిలకమైన 
అనసూయా సతీమతల్ణి భరయైన అత్రిమహర్షికి జయని జరుపు 
చున్నారు. 


141. (ప్రబోధనైకాదశి: 


కార్తిక శుద్దెకాదశియందు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర 
నుండి మెల్కాంచును. “కార్డికేచ ప్రబుధ్యేత శ్షుక్షపకే హరేర్టినే? 
అని మత్స్యపురాణము చెప్పుచున్నది. అందుచే నీ కార్షికశుద్దెకా 
దశిని ప్రబోధనైకాదశియనియు ఉత్దానెకాదశి యనియు వ్యవహ 
రించుచున్నారు. ఈ పర్వసమయమున శిష్టులు దేవతా మంత్ర 
దీక్షలను తీసుకొనెదరు. విశేషముగా దేవతావ్రతములును 
దేవతాపూజలను చేయుదురు. 


142. క్షీరాబ్దిద్వాదశి: 
కార్తిక శ్ళుక్షద్వాదశి. ఈ ద్వాదశిదినమున శ్రీమహావిష్ణువు 


259 


143. 


144. 


145. 


(శీ వేంకటేశ్వర వైభవము 


కీరాబ్దీయందు నిదుర లేచియుండునుగాన విశేషముగా విష్ణు 
పూజలు చేసి ద్వాదశీ పారణమును చేయుదురు. ఈ ద్వాదశిని 
తీరాబ్దీద్వాదశియని వ్యవహరించుచున్నారు. 


చాతుర్మాస్య వ్రత 'సమాప్పు: 
కార్తిక శ్న్వక్ష ద్వాదశియందు చాతుర్మాస్య వ్రతమును 
పూర్తి యొనరించెదరు. ఈ ద్వాదశీ పూర్వాహ్హవ్యాప్తికలదిగా 
నుండవలెను. కొందరు శాస్త్రకారులు కార్తిక శుక్ష చతుర్దశి 
యందుగాని, పూర్ణిమయందుగాని చాతుర్మాస్య వ్రతమును 
సమాప్తి చేయవలెను అని చెప్పుచున్నారు. 


కశికద్వాదశి ఆస్థానం: 


కార్తిక మాసమున శుక్ర ద్వాదశియందు తిరువుల 
శ్రీస్వామి వారి సన్నిధానమున వేంచేసియున్న ఉత్సవ శ్రీనివాస 
మూర్తి ఉగ్ర గ్రినివాసమూర్తి, సర్వాధిప శ్రినివాసమూర్తి, లేఖక 
శ్రీనివాసమూర్తి -అను నలుగురు దేవదేవులలో ఉగ్రశ్రీనివాస 
మూర్తి వారికి అరుణోదయ కాలమున ద్వాదశ్శారాధనము, 
ఆస్థానము అతి వైభవముగా జరుగును. కైశిక పురాణకథనము 
జరుగును. 


నారాయణవనం గ్రి కల్యాణ వేంకటేశ్వరస్వామివారి 
ప్రవోత్సవము (తెప్ప ఉత్సవము): 

కారిక శుద్దెకాదశిదినమున ప్రారంభించి కారిక పూర్ణిమ 
వరకు పంచాహ్నికముగా జరుగును. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 260 


ఎవరణము 
1వ దినము శ్రీ కోదండరామస్వామివారికి 
2వ దినము శ్రీ కృష్ణస్వామివారికి, ఆండాళమ్మవారికి 
3వ దినము శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి 
4వ దినము శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి 
5వ దినము శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి 
కార్తిక పూర్ణిమ దినముతో పూర్తి అగును. 


146. విష్టాలయములయందు కార్తికపర్వ దీపోత్సవము: 


కార్తిక పూర్ణిమాదినమున కృత్తికానక్షత్రమున్నను 
లేకున్నను దేవాలయములయందు పర్వదీపోత్సవము జరుగవలెను. 


147. వృశ్చిక సం[క్రమణము: 

సూర్యుడు మేషాదిద్వాదశరాశులలో అష్టమ రాశియగు 
వృశ్చికరాశియందు ప్రవేశించు సమయము. ఈ సమయమునకు 
పూర్వము 16 ఘడియల కాలము అనగా (6-24 నిమిష 
ముల) కాలము “*విష్ణుపదము'* అను పుణ్యకాలము. ఈ 
పుణ్యకాలము నందు స్నాన, దాన, కర్మ, ధర్మాదులు చేయవ 
లసయున్నది. ఈ మాసమును వృశికమాసము అనియు కార్తిక. 
నెల అనియు వ్యవహరిస్తున్నారు. 


148. తిరుచానూరు శ్రీపద్మావతీతాయార్లవారి 
బ్రహ్మోత్సవము: 
పాంచరాకత్రశాస్త్ర) ప్రకారము నవాహ్నికముగా జరుగును. 


261 


(శీ వేంకటేశ్వర వైభవము 


వృశ్చికమాసమునందు శుక్ష పంచమీ దినమున అవ 
భృథమును సంకల్పించి ఆ దినముతో కూడిన తొమ్మిది 
దినములు ముందుగా ధ్వజారోహణము జరుగును. అందులకు 
పూర్వదినమున అంకురారణము జరుగును. అంకురార్పణ 
దినముతో పది దినములు బ్రహ్మోత్సవము జరుగును. 


శ్రీపద్మావతీ తాయార్లవారు కార్తిక శుక్షపక్షమునందు 
పంచమీ శుక్రవారమున ఉత్తరాషాఢా నక్షత్రముతో కూడిన 
అభి జిల్లగ్నము నందు శుకపురములోని పద్మసరోవరములో అవ 
తరించిరి. అందుచే శ్రీ తాయార్గవారి అవతారదినము పంచమీ 
తిథి గాన తిథిప్రాధాన్యము ననుసరించి ““పంచమీతీర్ణము'' 
అను పేరుతో అవభృథము జరుగుచున్నది. ఉత్తరాషాఢానక్ష 
త్రము పంచమితో యేమాత్రము కూడినను ముఖ్యముగా 
భావించవలసియున్నది. పంచమీతిథి సంగవకాలవ్యాప్తి కలదై 
యుండవలయును. 


బ్రహో్సత్సవ వివరణము 
వగలు రా(తి 
1వ దినము | . సేనాధి పతి ఉత్సవము, 


అంకురార్పణము 
2వ దినము తిరుచ్చి ఉత్సవము 


|= విన్న శేష వాహనము 
ధ్వజారోహణము 
౩వ దినము టాంజాన్‌ ఉత్సవము - హంస వాహనము 


తీవ దినము ముత్యపుపందిరి 
వాహనము 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 262 


5వ దినము కల్పవృక్ష వాహనము -  హనుమద్వాహనము 
6వ దినము పల్లకీలో ఉత్సవము ]- hid 
సాయంకాలం: వసంతోత్సవము 
7వ దినము సర్వభూపాల వాహనము - గరుడోత్సవము 
8వ దినము సూర్య(ప్రభవాహనము - చంద్రప్రభ వాహనము 
9వ దినము రథోత్సవము - అశ్వ వాహనము 
10వ దినము పల్లకీ ఉత్సవము 
తిరుచ్చి ఉత్సవము. |_ waa ఉత్సవము 
అవభృథోత్సవము (త్రీర్ణవారి | (జౌనరి పాణము 


ఇట్టుగా శ్రీ తాయార్లవారి బ్రహ్మోత్సవము పూర్తియగును. 
149. శ్రీకపిలేశ్వరస్వామివారి సన్నిధానమున 
స్కందషష్ట్యృత్సవము;: 
వృశ్చిక మాసమునందు శ్ళుక్షష్టుదినమున స్కందస్వామి 
ఉత్సవము జరుగును. పంచమీతొకూడిన షష్టి ముఖ్యముగా 
(గహించవలయును. 
150. చకక్రతీర్ణ ముక్కోటి: 


తులామాసమునందు శ్వక్ష ద్వాదశీ దినమున జరుగును. 


151. (శ్రీఆళ్వారుతీర్థముక్కోటి (కపిలతీర్థముకోటి): 
వృశ్చికమాసమున పూర్ణిమా దినమునందు జరుగును. 


263 (శీ వేంకటేశ్వర వైభవము 


152. శీకపిలేశ్వరస్వామివారి సన్నిధానమున కృత్తికాదిపోత్సవం: 


వృశ్చికమాసమునందు కృత్తికా నక్షత్రమున పర్వదీపోత్స 
వము జరుగును. కృత్తికానక్షత్రము సాయంసంధ్యాకాల వ్యాప్తి 
కలదిగా యుండవలయును. 


153. శ్రీతిరుమంగై యాళ్యాా(ర్లవారి శాత్తుమొర: 


“వృశ్టికే కృత్తికాజాతం చతుష్కవి శిఖామణిమ్‌! 
ష[ట్రబంధకృతం శార్‌జ్ఞమూర్తిం కలిహ మాగ్రయే॥ి 


వీరు చోళదేశమునందు తిరుక్కోయిలూరు అను 
గ్రామములో మ్లేచ్చకులమున వృళశ్చికమాసములో కృత్తికానక్షత్ర 
మునందు శార్జాంశముచే అవతరించిరి. 


అందుచే వృశ్చికమాసమున కృత్తికా నక్షత్రమునందు 
శాత్తుమొరను నిర్ణయించి ఆ దినముతోకూడిన పదియవదినము 
నందు ముందుగా ఉత్సవము ప్రారంభించి ఉత్సవములు 
చేయుచూ కృత్తికానక్షత్రమున శాత్తుమొర జరుపుచున్నారు. వీరు 
పరకాల యోగి శార్జాంశయోగి, కలిహయోగి ఇత్యాది నామ 
ములచే కూడా వ్యవహరింపబడుచున్నారు. 


154. శ్రీ తిరుప్పాణాళ్వారు వర్షతిరునక్షత్రం: 


““వృశ్ళికే రోహిణీజాతం శ్రీపాణం నిచుళాపురే। 
శ్రీవత్సాంశం గాయకేంద్రం మునివాహన మాగ్రయే॥” 


ఈ తిరుప్పాణాళ్వారు శ్రీరంగవఎనకు కోశ 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 264 


మూత్రములో నిచుళాపురవును అపరనావుధేయముగల 
ఉరయూరు దివ్యదేశమునందు వృశ్చికమాసమున రోహిణీ 
నక్షత్రమునందు శ్రీవత్సాంశముచే వరికంకిలో అయోనిజులుగా 
అవతరించరి. 


అందుచే వీరికి వృశ్చికమాసమున రోహిణీ నక్షత్రము 
నందు వర్షతిరునక్షత్రము జరుగును. వీరు మునివాహనయోగి. 
శ్రీవత్సాంశయోగి, గాయకయోగి ఇత్యాది నావుములచే 
వ్యవహరింపబడుచున్నారు. 


155. తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారు తిరువడి 
సన్నిధి కి వేంచేయుట: 


వృశ్చిక మాసమునందు అంత్యమైన ఆదివారము వేంచే 
యుదురు. 


156. ్రీకపిలేశ్వరస్వామివారి సన్నిధానమున కార్తిక 
సోమవారాభి షేకము: 
వృశ్చికమాసమున అమావాస్వాపర్య _ పూర్వమగు 
సోమవారము నందు అభిషేకము జరుగును. 


157. మార్గశీర్గమాసము: 


చాంద్రమాన సిద్దములగు ద్వాదశ మాసములలో 
తొమ్మిదవదియగు మాసము. మృగశీర్హ నక్షత్రముతో కూడిన 
పూర్ణిమగల మాసమగుటచే నీ మాసమును మార్గశీర్ణమాసమని 


265 (శీ వేంకటేశ్వర వైభవము 


158. దత్తాత్రేయ జయని: 


మార్గశీర్ణ మాసమున పూర్ణిమా దినమున అనసూయా 
అత్రి మహర్షి పుణ్యదంపతుల పుత్రరత్నము శ్రీ దత్తాత్రేయ 
స్వామి వార్ల జయన్తిని జరుపుచున్నారు. ఈ పూర్ణిమ ప్రదోష 
వ్యాపినిగా నుండవలయును. 


159. హూణ సంవత్సరాది: 


(ప్రతి సంవత్సరం జనవరి 1 ఒకటవ తారీఖున 
జరుగును. 


160. శ్రీ గోవిందరాజస్వామివారు 
రామచం ద్రతీర్ధకట్టమీదికి వేంచేయుట: 


ప్రతి సంవత్సరం జనవరి 5 అయిదవ తారీఖున 
జరుగును. 


161. ధనుస్పంక్రమణము: 


సూర్యుడు మేషాది ద్వాదశరాశులలో నవమరాశియగు 
ధనూరాశియందు ప్రవేశించు సమయము. ఈ సమయమునకు 
పరమునందు 16 ఘడియలు (అనగా గం. 6.ని, 24) షడశీ 
తిపుణ్యకాలము ఈ పుణ్యకాలమునందు స్నాన, దాన, జప, 
కర్మ, ధర్మములు చేయతగియున్నవి. 


ఈ మాసమును ధనుర్మాసము అనియు, మార్గళి 
మాసము అనియు వ్యవహరించుచున్నారు. 


600 
162. ధనుర్మాస పూజారంభము: 


ఈ ధనుస్ఫంక్రమణ సమయమున తిరుమల శ్రీవారి 
సన్నిధానమున ధనుర్మాసపూజలు ప్రారంభి ంచెదరు. ఈ 
ధనుర్మాస పూజాజ్ఞాపకముగా (్రీ వేంకటేశ్వరస్వామివారి 
వక్షఃస్టలమున వేంచేసియున్న (్రీదేవీపార్శ మున సువర్ణశు క్ర 
ప్రతిమారాజము సాక్షాత్కరించును. 


163. శ తొండరడిప్పాడియాళ్వార్‌ వర్షతిరునక్షత్రము: 


“కోదండే జ్యేష్థనక్ష[త్రే మండంగుడిపురో దృవమ్‌। 
చోళోర్వాగం వనమాలాంశం భక్తపద్రేణు మాగ్రయే॥' 


ఈ తొండరడిప్పొడియాళ్యార్‌ చోళదేశమునందు 
మండంగుడి పురమున ధనుర్మాసములోని జ్యేషస్టనక్షత్రమునందు 
వనమాలాంశమువలన జనన మొందిరి. అందుచే వీరికి ధనుర్మా 
సమున జ్యేష్టనక్షత్రమునందు వర్షతిరునక్షత్రము జరుగును. 


వీరు విప్రనారాయణ, వనమాలాంశయోగి, మండం 
గుడి ముని ఇత్యాది నామములచేతను కూడా వ్యవహరింపబడు 
చున్నారు. 


164. శ్రీ కపిలేశ్వరస్వామివారి సన్నిధానమున ప్లవోత్సవము 
(తెప్ప ఉత్సవము): 


ధనుర్మాసమున ఆరా దర్శనోత్సవమునకు ముందుగా 
మూడుదినములు తెప్ప ఉత్సవములు జరుగును. 


267 (శీ వేంకటేశ్వర వైభవము 


ఎవరణము; 
1వ దినము శ్రీ విఘ్నేశ్వరస్వామి, చం ద్రశేఖరస్వామివారలకు 
2వ దినము శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి 
౩వ దినము శ్రీ కపిలేశ్వరస్వామివారికి 


ఇటుల మూడు దినములయందు తెప్ప ఉత్సవములు 
పూర్తియగును. 


165. శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆగ్రా దర్శన మహోత్సవము: 

ధనుర్మాసమున ఆగ్రా నక్షత్రమునందు భక్తులు కపిల 

తీరమున స్నానముచేసి నిత్యకర్మల నాచరించి శ్రీకపిలేశ్వరస్వామి 

వారిని విశేషభక్తితో దర్శనము చేయుచుందురు. ఈ ఆగ్రా 
నక్షత్రము సంగవకాలవ్యాప్తి కలదిగా యుండవలెను. 


166. తిరుమల శ్రీవారి సన్నిధానమున అధ్యయనోత్ప్స 
వారంభము; 
ధనుర్మాసమునందు శుక్షెకాదశి (వైకుంఠ ఎకాదశి) కి 
11 దినములు ముందుగా శ్రీవారి సన్నిధానమున పగల్‌పత్తు 
తొడక్కం జరిగి దివ్య ప్రబంధాధ్యయనము జరుగుచుండును. 


167. చిన్నశాత్తుమొర: 


నాలాయిర దివ్యప్రబంధములోని మొదలాయిరము. 
““తిరుమొభిి” అను రండవ ఆయిరము. “ఇయర్చా” అను 
వయాడవ ఆయిరము. సం(పదాయానుగుణవుుగా పది 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 266 


దినములలో అధ్యయనము పూర్తి చేసి ఈ 11వ దినమున 
చిన్నశాత్తుమొర చేయుదురు. 


168. (శీ వెకుంఠ ఏకాదశి: 
ధనుర్మాసమునందు శ్షుక్ష పక్షమునగల ఏకాదశి. 


ఈ దినమున (శ్రీవారి సన్నిధానమున రాపత్తుతొ డక్కం 
జరిగి, శ్రీనమ్మాళ్వారు సాయించిన భగవద్విషయము అను 
అపరనామధేయముకల తిరువాయి మొళి అనగా దివ్యప్రబంధము 
లోని నాల్గవ ఆయిరము అధ్యయనము ప్రారంభమగును. వేదపా 
రాయణతొడక్కం జరిగి వేదపారాయణము ప్రారంభమగును. 
ఈ వైకుంరైకాదశీ దినమునందు తిరుమల శ్రీవారి దేవస్థానము 
చుట్టుగల చూళికయొక్క ద్వారములు తెరువబడును. భక్తులు 
ఆ చూళికనుంచి ప్రదక్షిణములను చేయుదురు. 


169. శ్రీస్వామి పుష్కరిణీతీరముక్కోటి: 
ధనుర్మాసమునందు (శీవెకుంరై కాద శీ పరదినవుగు 
ద్వాదశీ దినము యొక్క అరుణోదయకాలమునందు తైలోక్య 
ప్రసిద్దములగు మూడుకోట్ల యేబది లక్షల పుణ్యతీర్ణములు 
శ్రీస్వామి పుష్కరిణియందు సాన్నిధ్యమును చేయునుగాన 
స్వామి పుష్కరిణీ తీర్రముక్కోటి జరుగును. 

ఈ దినము శ్రీస్వామివారికి ప్రాతఃకాలారాధనము, నివే 
దనము జరిగి శాత్తుమొర లేకనే శ్రీచక్రత్తాళ్వారు ఒక కొయ్య 
తిరుచ్చిలో వేంచేసి మహాప్రదక్షిణముగా శ్రీస్వామి పుష్కరిణీ 
స్నానమునకుగాను శ్రీ వరాహస్వామివారి సన్నిధానమునగల 


269 


(శీ వేంకటేశ్వర వైభవము 


ముఖమండపమున వేంచేయుదురు. అచ్చట చక్రత్తాళ్వారువారికి 
అభి షకము జరిగి స్వామిపుష్కరిణీ స్నానము జరుగును. ఆ 


సవయమున వేలాది ప్రజలు స్వామిపుష్కరిణీ స్నానము 
చేయుదురు. 


పిమ్మట శ్రీచక్రత్తాళ్వారువారికి పుష్పాలంకారము, నివేద 
నము, హారతి మామూలుమేరకు అన్నియు జరిగి శ్రీవారి 
సన్నిధానమునకు వేంచేయుదురు. 


170. ప్రణయకలహోతృ్సవము: 


రాపత్తులో ఆరవ దినమున శ్రీస్వామివారికి శ్రీభూదేవు 
లకు ప్రణయకలహోత్సవము జరుగును. 


ఈ దినమున సాయంకాలము గ్రీమలయప్ప స్వామివారు 
తిరుచ్చిలో మహా(ప్రదక్షిణముగా తిరువీథుల ఉత్సవమునకు 
వేంచేసి ఈశాన్యభాగమునకు రాగా, శ్రీభూదేవులు వేరొక 
తీరుచ్చినధి ష్థ్రించి మంగళ వాద్యములతో శ్రీవారికి ఎదురుగా 
వేంచేయుదురు. 


ఆ సమయమున ప్రణయకలహ విషయకమగు పురాణ 
మును పఠించెదరు. వేడుక జరుగును. పిమ్మట శ్రీమలయప్పు 
స్వామి వారు పట్టమహిషులగు శ్రీభూదేవులతో సహా శ్రీవారి 
సన్నిధి కి వేంచేయుదురు. 


171. పెద్దశాత్తుమొర: 


శ్రీ స్వామివారి సన్నిధానమున (్రీవైకుంరై కాద శీ 


తిరుమల (శీ వెంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 270 


దినముతో కూడిన పదవదినమునందు దివ్య ప్రబంధాధ్యయనము 
పూర్తి అయి ప్రబంధ శాత్తుమొర ,( పెద్దశాత్తుమొర) జరుగును. 
వేదపారాయణము పూర్తి అయి వేదశాత్తు మొర జరుగును. 


172. ్రీివారిసన్నిధానమున అధ్యయనోత్సవము పూర్తి: 
వివరణము - ఫగల్‌పత్తు 11 దినములు 
రాపత్తు 10 దినములు 


21 దినములు 


కణ్ణినుణ్‌ శిరుత్తాంబు 22వ దినము 
రామానుజ నూట్రందాది 23వ దినము 
శ్రీవరాహస్వామి శాత్తుమొర 24వ దినము 
తన్నీరముదు 25వ దినము 


ఇటుల తిరుమలలో అధ్యయనోత్సవము 25 దినములలో 
పూర్ణియగుచుండును. 


173. శీ ఆండాళ్‌ నీరాట్టోత్సవము: 


మకరసంక్రమణమునకు పూర్వదినమగు భో గిపండుగకు 
యేడు దినములముందుగా తిరుపతిలో ఈ నీరాట్టం ఉత్సవము 
ప్రారంభమగును. 


వివరణము:- ఆండాళ్‌ అను నావూంతరముగల 
(శ్రీగోదా అమ్మవారు పాండ్యదేశాధి పతియగు పెరియాళ్వారు 


271 (శీ వేంకటేశ్వర వైభవము 


భూతలమువలన అవతరించి విష్ణుచిత్తునకు (ప్రేమపుత్రికగా 
యేర్చడినది. ఈమె శ్రీకృష్ణపరమాత్మను పతినిగా బడయగోరి 
'హేమన్తమున గోపకన్యకలు వ్రతమాచరించిన పగిది ధనుర్మాస 
వ్రతమాచరించెను. ఆ ్రతజ్ఞాపకముగా ధనుర్మాసమున భోగిపం 
డుగకు యేడు దినములు ముందుగా ఈ ఆండాళ్‌ నీరాట్టం 
ఉత్సవము ప్రారంభమగుచున్నది. ప్రారంభదినము సామాన్య 
ముగా జనవరి రవ తారీఖు అగుచుండును. 


ఆ దినమున శ్రీగోదాఅమ్మవారు ధనుర్మాసపూజానన్త 
రము పల్లకీ నధిష్టించి నియతమైన తిరువీథులలో ఉత్సవముగా 
రావుచం్రతీర్ణము కట్టమీద గల నీరాట్టవుండపమునకు 
వేంచేయుదురు. అచ్చట ్రీదేవీవారు నీరాట్టం (అభిషేకం), 
నివేదనం, శాత్తుమొర, ఆస్తానము అయి సాయంకాలమువరకు 
వెంచేసియుందురు. సాయంకాలము శ్రీగోదా అమ్మవార్లు పుష్పా 
లంకారభూషతయై తిరుచ్చినధి పించి మామూలు ప్రకారం 
తిరువీథుల ఉత్సవముగా కోవెలకు వేంచేయుదురు. ఇటుల 
యేడుదినములు ఉత్సవములు జరిగి, నిరాట్టం ఉత్సవము 
పూర్తియగును. 


174. భోగిపండుగ - భోగితేరు: 


రివ దినమున అనగా మకరసంక్రాన్లి పూర్వదినమగు 
భోగిపండుగ దినమునందు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు శ్రీ కృష్ణ 
స్వామివారితోసహా - భోగి తేరు నధి స్టించి సాయంకాలము 
తిరువీథుల ఉత్సవము జరిగి సన్నిధి కి వేంచేయుదురు. ఇతర 
దివ్యదేశములలో నీరాట్టం ఉత్సవము తొమ్మిది దినములుగా 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 


175. 


176: 


272 


జరుగును. భోగిపండుగ దినమునందు ఢ్రీ గోదాపరిణయమును, 
శ్రీకృష్ణస్వామితోసహా గోదా అమ్మవారికి వేడుకలును జరుగును. 
ఇది ఆచారము. 


పౌొషమాసము;: 


చాంద్రమానసిద్దములగు వైత్రాదిద్వాదశ మాసములలో 
పదవ మాసము. పుష్యనక్షత్రముతో కూడిన పూర్ణిమకలది 
యగుటచే నీ మాసమును పౌషమాసము అనియు, పుష్యమా 
సము అనియు వ్యవహరించుచున్నారు. 


మకరసం[క్రమణము -ఉత్తరాయణపుణ్యకాలము: 


సూర్యుడు మేషాదిద్వాదశ రాశులలో పదవరాశియగు 
మకరరాశియందు ప్రవేశించు సమయము. ్రవేశించినదాదిగ పర 
మునందు నలుబది ఘడియల కాలము ఉత్తరాయణ పుణ్యకా 
లము. అనగా (ప్రవేశించిన నిమిషము మొదలు పరమునందు 
16 ఘంటల కాలము పుణ్యకాలము. పరమునందు 6 
ఘంటలకాలమే పుణ్యకాలము అని కొందరుచెప్పుచున్నారు. 


సూర్యుడు ఉత్తరముగా గమనము చేయుటకు ప్రారంభ 
సమయము కాన ఉత్తరాయణము అనుచున్నారు. ఇది సంక్రాన్తి 
పండుగయని హిందువులు వాడుకొ నుచున్నారు. అనేకములైన 
వేడుకలు చేయుచున్నారు. ఈ పుణ్యసమయమున స్నాన దాన, 
జప, ధర్మములు మొదలగు పుణ్యకార్యములను చేయుచున్నారు. 


ఈ మకరసంక్రమణము పగలు జరిగిన సంక్రమణము 
నకు పరమునందు నలుబది ఘడియలు పుణ్యకాలము. పగలు 


273 (శీ వేంకటేశ్వర వైభవము 


రెండు ఘడియలు మిగిలియుండగా సంక్రమణము జరిగిన 
ఆసన్న పూర్వకాలము పుణ్యకాలము. రాత్రి పూర్వభాగమునం 
దుగాని, ఉత్తరభాగమునందుగాని, నిశీథమునందుగాని సంక్రమ 
ణము జరిగిన పరదినము పుణ్యకాలము. అందును ఆ పరదిన 
పూర్వార్ధము పుణ్యతరము. అందును సూర్యోదయానంతరము 
అయిదు ఘడియలకాలము పుణ్యతవుముగా తెలియదగి 
యున్నది. ప్రతి సంక్రమణమునందును సంక్రమణ సన్నిహిత 
కాలము పుణ్యతమము. 

సూర్యాస్తమయానంతరము మూడు ఘడియలకాలము 
సంధ్యాకాలము. ఆ సంధ్యాకాలమునందు మకరసంక్రమణము 
జరిగిన పూర్వదినము పుణ్యదినము అని జ్యోతిశ్ళా స్ర్రవేత్తలు 
అభి ప్రాయపడుచున్నారు. ఈ మాసమును మకరమాసము 
అనియు, త్రినెల అనియు వ్యవహరించుచున్నారు. 


177. కనుమ పండుగ; 


మకరసంక్రమణమునకు పరదినమును కనుమపండుగ 
అని వ్యవహరించుచున్నారు. ఈ దినమున తిరుపతిలో 
శ్రీగోదాపరిణయోత్సవవఎ జరుగును. శ్రీ గోదా 
పరిణయమును గూర్చి పురాణమును పఠించెదరు. ఇది 
ఆచారము. 


తిరుమలలో శ్రీస్వామివారు తాళ్ళపాకంవారి పారువేట 
మండపములోనికి వేంచేయుదురు. ఈ దినమును పశువుల 
పండుగ యనుచున్నారు. 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 274 


178. ఢ్రీగోదా పరిణయోత్సవము: 


మకర సంక్రమణ దినమునకు పరదినమున కనుమనాడు 
తిరుపతిలో శ్రీగోదా పరిణయోత్సవము జరుగును. 


గ్ర గోదాదేవి విష్ణుచిత్తుని కుమార దెవాంశసంభూతు 
రాలు మన్నారునాథుని సేవించి తరించిన మహాతల్లి. కన్నడ 
రాయడగు శ్రీకృష్ణదేవరాయలవారు ఈమెను గురించి “ఆముక్త 
మాల్యది అను తెలుగున ప్రబంధమును రచించెను. 


179. తిరుమల శ్రీవారు పార్వేట మంటపమునకు వేంచేయుట: 


తిరుమలలో శ్రీస్వామివారు తాళ్ళపాకంవారి పారువేట 
మండపములోనికి వేంచేయుదురు. ఈ దినమున పశువులపండుగ 
యనుచున్నారు. 


180. శ్రీ కపిలేశ్వరస్వామివారి సన్నిధానమున 
శ్రీ కామాక్షదేవికి చందనాభి షకము: 


మకర మాసమునందు పూర్ణిమా పర్వమునకు పూర్వ 
మగు శుక్రవారమున శ్రీ కామాక్షీదేవికి చందనాభి షేకము 
అతి వైభవముగా జరుగును. 


181. శ్రీరామకృష్ణ తీర్రముక్కోటి: 


మకరమాసమునందు పుష్యమీ నక్షత్రముతోకూడిన 
పూర్ణిమా పర్వదినమున త్రైలోక్య విశ్రుతములగు మూడుకోట్ల 
యేబది లక్షల పుణ్యతీర్రములు ఈ రామకృష్ణ తీర్థమునందు 


275 (శీ వేంకటేశ్వర వైభవము 


సాన్నిధ్యము చేయును గాన అచ్చట శ్రీరామకృష్ణ తీర్రముక్కోటి 
అను పేరుతో భక్తులు ఆ తీరమున స్నాన దాన, జపాదులు 
చేసివచ్చి [శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సేవించుదురు. 


182. (్రీతిరుమళ్లిశౌ యాళ్వార్లవారి వర్షతిరునక్షత్రము: 


“తుఘాయాం మకరే మాసే చక్రాంశం భాగ్గవోద్భవమ్‌। 
మహీసారపురాధీశం భక్తిసార మహం భజే” 


వీరు మహీసారపురము (తిరుమళ్లిశె అను గ్రామము 
నందు భార్గవోత్తముని వలన మకరమాసమునందు మఘానక్షత్ర 
మున చక్రాంశచే అవతరించిరి. 


అందుచే వీరికి మకర మాసమునందు మఘనక్షత్రమున 
తిరునక్షత్రము చేయుచున్నారు. ఈ తిరుమళ్లిశె యాళ్వారు భక్షి 
సారయోగి, భక్తిసారముని, చక్రాంశయోగి ఇత్యాది నామములవే 
వ్యవహరింపబడుచున్నారు. 


183. శ్రికూరత్తాళ్వార్లవారి వర్షతిరునక్షత్రము: 


“మకరే హస్తనక్షత్రే సర్పనేత్రంశ సంభవమ్‌। 

శ్రీమతూ్కూరకులాధీ శం శ్రీవత్సాంక ముపాస్మహే॥)” 

వీరు  మకరమాసమునందు హస్త నక్షత్రమున 
(శీఅనంతభట్టాచార్యుల వలన మహాదేవియందు (రామాంశము) 
(లక్ష్మణాంశముచే అవతరించిరి. 


అందుచే వీరికి మకరమాసమున హస్తనక్షత్రమునందు 
వర్షతిరునక్షత్రము జరుగుచున్నది. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 276 


ఈ కూరత్తాళ్వార్‌ శ్రీకూరేశులు _ శ్రీ వత్సచిహ్న 
మిశ్రులు ఇత్యాది నామములచే వ్యవహరింపబడుచున్నారు. 


184. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధానమున 
అధ్యయనోత్సవ ప్రారంభము: 


మకరమాసమునందు శుక్షికాదశీకి పూర్వము 11వ దిన 
మునందు శ్రీ స్వామివారి సన్నిధానమున నాలాయిర దివ్య 
ప్రబంధాధ్యయనమునకుపగల్‌ పత్తు తొడక్కం జరిగి ప్రతిదినము 
దివ్య ప్రబంధాధ్యయనము జరుగుచుండును. 


185. చిన్నశాత్తుమొర: 


ప్రారంభదినము మొదలు పదిదినములలో నాలాయిర 
దివ్య ప్రబంధమునందు మొదటి ఆయిరము, తిరుమొళి అను 
రండవ ఆయిరము, ఇయర్నా అను మూడవ ఆయిరము 
సంప్రదాయానుగుణముగా అధ్యయనము జరిగి 11వ దినము 
నందు చిన్నశాత్తుమొర జరుగుచుండును. 


186. మకరశుక్షెకాదశీ: 


ఈ మకరశ్చుక్షికాదశీ దినమునందు తిరుపతి శ్రీస్వామివారి 
సన్నిధానమున దివ్య ప్రబంధాధ్యయనమునకు రాపత్తు తొడక్కం 
జరిగి నాల్లవ ఆయిరమగు శ్రీ నమ్మాళ్వారు సాయించిన భగవద్వి 
షయము అను అపరనామధేయముకల తిరువాయి మొళి దివ్య 
ప్రబంధము యొక్క అధ్యయనము, వేదపారాయణ తొడక్కం 
జరిగి వేదపారాయణము ప్రతిదినము జరుగుచుండును. 


277 


187. 


188. 


(శీ వేంకటేశ్వర వైభవము 


ప్రణయకలహోత్సవము: 


రాపత్తులో దివ్య ప్రబంధములోని నాల్గవ ఆయిరము అధ్య 
యనము జరుగుచుండ ఆరవ దినమున శ్రీ స్వామివారికి శ్రీ భూదే 
వులకు ప్రణయకలహోత్సవము జరుగును. ఈ దినమున సాయం 
కాలము శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచ్చానధి స్టించి తిరువీథు 
లలో ఉత్సవమునకు వేంచేయుదురు. రెండు గోపురముల మధ్యగల 
చతుస్తంభమండపము వద్దకు వచ్చెదరు. అప్పుడు శ్రీభూదేవులు 
వేరొక తిరుచ్చినధి స్టించి దేవాలయము నుంచి మంగళవాద్యము 
లతో శ్రీవారికి ఎదురుగా ఆ చతుస్తంభ మండపమువద్దకు వేంచేసె 
దరు. అచ్చట ప్రణయకలహ విషయకమగు పురాణమును వఠించె 
దరు. వేడుక జరుగును. పిమ్మట శ్రీగోవిందరాజస్వామివారు 
శ్రీభూదేవులతో కలిసి ఉత్సవముతో సన్నిధి కి వేంచేయుదురు. 


ఎద్దశాత్తుమొర; 
మకరశ్షుక్షికాదశితో కూడన పదవదినమునందు తిరుపతి 
శ్రీవారిసన్నిధానమున రాపత్తులో నాల్గవ ఆయిరమగు తిరు 
వాయి మొజి దివ్యప్రబంధాధ్యయనమును పూర్తిచేసి, ప్రబంధశా 
త్తుమొర చేయుదురు. వేదపారాయణము పూర్తి చేసి వేదశాత్తు 
మొర చేయుదురు. ఈ దినమును పెద్దశాత్తుమొర అని వ్యవహ 
రించుచున్నారు. 


189. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధానమున 


అధ్యయనోత్సవముపూర్తి: 
వివరణము- పగలీపత్తు 11 దినములు 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 278 


రాపత్తు 10 దినములు 

21 దినములు 

కణ్ణినుణ్‌ శిరుత్తాంబు 22వ దినము 
రామానుజనూట్రందాది 23వ దినము 
తన్నీరముదు 24వ దినము 


ఇట్టుగా తిరుపతిలో దివ్యప్రబంధాధ్యయనోత్సవము 24 
దినములలో పూర్తి అగును. ఈ అధ్యయనోత్సవము శ్రీ గోవింద 
లాజస్వామివారి సన్నిధానమున ధనుర్మాసమున చేయవలసినదైనను, 
యేకారణముచేతనో మకరమాసములో చేయుచున్నారు. 


190. మాఘమాసము: 


చాంద్రమానసిద్దములగు ద్వాదశమాసములలో (11) 
పదనొకండవ మాసము. “మ ఘా నక్షత్రేణయుక్తా పూర్ణిమా 
మాఘసా£_స్మిన్నితిమాఘః” మ ఘనక్షత్రముతోకూడిన పూర్ణిమ 
కల మాసమగుటచేత మాఘమాసమని వ్యవహారెంచుచున్నారు. 
మరియు “మా = అవిద్యమానం, అఘం = పాపం, అస్మి 
న్నితి మాఘః = పాపములేని మాసమగుటచేతనుకూడ మాఘ 
మాసమని వ్యవహరించుచున్నారు. 


191. అర్జాదయము - మహోదయము: 


అమా౭_ర్కపాత (శ్రవణై ర్యుక్తాచేత్‌ పౌషమాఘయోః । 
అర్జోదయ స్స విజ్ఞేయః కోటిసూర్య(గహై సృమః ॥ 
కించిన్నూనం మహోదయః । 


279 (శీ వేంకటేశ్వర వైభవము 


తా॥ పౌషమాసమునకు మాఘమాసమునకు మధ్యవర్తిని 
యగు అమావాస్య ఆదిత్యవారముతోను, వ్యతీపాతయోగము 
తోను, శ్రవణనక్షత్రముతోను కూడిన అర్జోాదయయోగము. 
ఈ యోగము కోటిసూర్య గ్రహణములతో సమానమైనది 
మహాపుణ్యకాలము. 


ఈ యోగమునకు కొంచేము తక్కువ గాయున్న 
మహోదయయోగము అగును. ఇదియు మహాపుణ్యకాలము. 


వొష్క మాఘవమధ్యవర్తినియగు అమావాస్య అనగా, 
పుష్యమాసము అమాన్తమాసముగునపుడు మాఘమాసము 
పూర్ణిమాన్తమాసము అగునప్పుడు, పౌషమాఘమాసములకు 
మధ్యవర్తినియగు అమావాస్య అని అర్థము. 


ఫలితార్జవఎ: పౌషపూర్ణివంకు పరమునందుగల 
అమావాస్య నికుక్త వార, పాత, నక్షత్రములతో కూడిన అర్జోద 
యయోగమనియు కొంచెము తక్కువగాయున్న మహోదయయో 
గమనియు మహాపుణ్యకాలమనియు యేర్చడుచున్నవి. కోటి 
సూఠ్యగ్రహణసమమగు నీ అర్జోదయమందుగాని మహోదయ 
మందుగాని, సముద్రస్నానమ్ము గంగా నదీస్నానము, దానము, 
జపము కోటిగుణితములై ఫరిదాయకములగుచున్నవి. ఈ సమ 
యమున జలమంతయు గంగాసమానము, యత్కించిద్దానమైనను 
మేరుదానసమానము అని శాస్త్రములు, శిష్టులు చెప్పుచున్నారు. 


192. రథసప్తమి: 


మాఘమాసమున శ్వుక్షపక్షమునందుగల సప్తమి. 


జరం 
ఇది అరుణోదయువ్యాప్తికలదిగా నుండవలెను. 


ఈ సప్తమి దినద్వయమునందు అరుణోదయవ్యాప్తికలదేని 
పూర్వదినమును గ్రహించవలయును. ఇదియే వైవస్వతమన్వాది. 


193. భీష్మాష్టమి: 

మాఘమాసమున శ్షుక్ష పక్షమునందుగల అష్టమి. 

ఈ దినమున భీష్మునకు శ్రాద్ధము, తర్పణము చేయత 
గియున్నది. శ్రాద్దమాచరించినవారు సంతానవంతులగుదురు. 
తర్పణమాచరించినవారు పాపక్షయముకలవారగుదురుఅని ధర్మశా 
(న్ర్రము చెప్పుచున్నది. 

194. మధ్వనవమి: 

మాఘమాసమున శ్వక్ష పక్షమునగల నవమి. 

ఈ దినమున మధ్వసంప్రదాయస్థులు ద్వైత భాష్యకర్త 
లగు శ్రీ ఆనందతీగ్టులవారిని ఆరాధి ంచెదరు. 

195. భీష్మైకాదశి: 
మాఘమాసమున శ్షుక్ల్షపక్షమునందుగల ఏకాదశి. 
196. శ్రీ కల్యాణ వేంకటేశ్వ రస్వామివార్ల బ్రహ్మోత్సవము 
శ్రీనివాసమంగాపురం: 


మాఘమాసమున శ్రవణ నక్షత్రమున వీరికి అవభృథము 
సంకల్పించి ఆ దినముతో కూడిన తొమ్మిది రోజుల ముందు! 


281 


(శీ వేంకటేశ్వర వైభవము 


ధ్వజారోహణము చేసి బ్రహ్మోత్సవము జరుపుచున్నారు. దానికి 
ముందు రోజున అంకురార్పణము జరుపుచున్నారు. 


ఉత్సవ వివరణము 


వగలు రా(ి 
అంకురారోపణము 


2వ దినము తిరుచ్చి ఉత్సవము ]- పెద్ద శేషవాహనము 


ధ్వజారోహణము 
3వ దినము చిన్న శేష వాహనము - హంస వాహనము 
4వ దినము సింహ వాహనము - ముత్యపుపందిరి వాహనము 
5వ దినము కల్పవృక్ష వాహనము - సర్వభూపాల వాహనము 


6వ దినము పల్లకిలో మోహినీ ]- Hots ad 
అవతారోతృ్సవము 
7వ దినము హనుమద్వాహనము 
సాయంకాలము | గజ వాహనము 
వసంతోత్సవము 
8వ దినము సూర్యప్రభ వాహనము - చంద్రప్రభవాహనము 
9వ దినము రథోత్సవము _ |- మ పల 
కళ్యాణోత్సవము 
10వ వ నలు ధ్వజావరోహణవ 
అవభృథోత్సవము (తీర్ణవారి 
ప ఎకాంతోత్సవము 





ద్వాదశారాధనము చక్రన్నానము 
ఇటుల బ్రహ్మోత్సవము పూర్తి అగును. 


శలెడు 


197. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్ప (ప్రవ) 
ఉత్సవములు: 
మాఘశుద్దెకాదశీ దినమున ప్రారంభమై మాఘపూర్ణిమతో 
పంచాహ్నకముగా పూర్తి అగును. 


వివరణము 
1వ దినము - శ్రీ కోదండరామస్వామివారికి 
2వ దినము  - శ్రీ కృష్ణస్వామివారిక్తి ఆండాళ్‌ అమ్మవారికి 
౩వ దినము - శ్రీ గోవిందరాజస్వామివారికి 


4వ దినము _ - శ్రీ గోవిందరాజస్వామివారికీ 
5వ దినము _ - శ్రీ గోవిందరాజస్వామివారికి 


ఇట్టుగా అయిదు దినములు తెప్ప ఉత్సవములు జరుగును. 


198. మహాశివరాత్రి: 

మాఘబహుళ చతుర్దశీ దినమున శివరాత్రి వ్రతము. 
ఈ చతుర్దశి నిశీథవ్యాప్తి కలదిగా నుండవలెను. నిశీథము 
అనగా రాత్రి యొక్క 8వ ముహూర్తము (ముహూర్తము 
అనగా రెండు ఘడియలకాలము) చతుర్దశితిథి పూర్వదినము 
నందు నిశీథవ్యాప్తికలదైన పూర్వదినమును, పరదినమందు నిశీథ 
వ్యాప్తి కలదైన పరదినమును (గ్రహించవలయును. రెండుదినముల 
యందు నిశీథవ్యాప్తి లేకున్నయెడల (ప్రదోషవ్యాప్తిగల పరదిన 
మును [గ్రహించవలయును. దినద్వయమునందు నిశీథమున ఫూర్ణ 
వ్యాప్తి కలిగియున్నను, ఎకదేశవ్యాప్తి కలిగియున్నను పూర్వ 


దినమే (గ్రాహ్యమని కౌస్తుభాదిమతము. పరదినమే [గ్రాహ్యము 
అని మాధవాదిమతము. యథాచారముగా వ్యవస్థను చేసుకొన 


వలయును. 


ఈ మాఘ బహుళ చతుర్థశియందు ఆదివారముగాని, 
వుంగళవారముగాని లభి ంచినటెడల శివరాత్రి వ్రతము 
ఉత్తమోత్తమము అని స్కందపురాణము చెప్పుచున్నది. 


199. శ కపిలేశ్వరస్వామివారి నందివాహనోత్సవము: 


ఈ మహాశివరాత్రిదినమున నందివాహనోత్సవము అతి 
వైభవముగా జరుగును. 


తిరుపతి (థీ కపిలేశ్వరస్వామివారికి మాఘబహుళమున 
పంచాబ్నాకముగ భౌతికోత్సవము జరుపుచున్నారు. 


1వ రోజు 
2వ రోజు 
3౩వ రోజు 
4వ రోజు 
5వ రోజు 
6వ రోజు 


ఈ 


అంకురార్పుణ 

ధ్వజారోహణము 

నందివాహోనోత్సవము ( మహాశివరా త్రిదినమున) 
కల్యాణోత్సవము 

ఊంజల్‌ సేవ 

త్రిశూలస్నానము ధ్వజావరోహణము 


విధముగా శ్రీ స్వామివారికి ఉత్సవములు అతి 


వైభవముగా జరుగుచున్నవి. 


200. కుంభసం[క్రమణము: 
సూర్యుడు మేషాధి ద్వాదశరాశులలో పదనొకండవ 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 284 


రాశియగు కుంభరాశియందు ప్రవేశించు సమయము. ఈ 
సమయమునకు పూర్వమునందు 16 ఘడియలకాలము అనగా 
గం. 6.24 ని.కాలము విష్ణుపదమను పుణ్యకాలము - ఈ 
పుణ్యకాలమునందు స్నాన, దాన, జప ధర్మములు చేయతగి 
యున్నవి. ఈ మాసమును కుంభమాసము అనియు మాసి 
నెల అనియు వ్యవహరించుచున్నారు. 


201. కుమారధారాతీర్ట ముక్కోటి: 


కుంభమాసమున ముఖానక్షత్రముతో కూడిన పూర్ణిమా 
దినమున తైలోక్యవిశ్రుతములగు మూడుకోట్ల యేబదిలక్షల 
పుణ్య తీర్టములన్నియు ఈ కుమారధారా తీర్ణమునందు సాన్ని 
ధ్యమును చేయునుగాన అచ్చట కుమారధారా తీర్థముక్కోటీ 
జరుగును. ఆ తీరమున స్నానములుచేసి దాన, ధర్మములను 
పూర్తి యొనరించుకొని భక్తులు తిరుమల శ్రీవారి సన్నిధానము 
నకు వచ్చి (్రీవారిని దర్శించి తీర్ణప్రసాదములు తీసుకొని 
వెళ్ళుచుందురు. 


202. శీ తిరుక్కచ్చునంబివారి శాత్తుమొర: 
“కుంభే మృగశిరోజాతం శ్రీకాంచీపూర్ల మాశ్రయే! 
షట్టూక్తిం యతిరాజాయ యన్ముఖా' ద్వరదో2._వదత్‌॥' 
వీరు కుంభమాసమునందు మృగశీర్ష నక్షత్రమున జనన 
'మొందిరి. 


అందుచే వీరికి కుంభవూసవునందు వృుగశీర్ష 
నక్షత్రమున. శాత్తుమొర నిర్ణయించి ఆ దినముతో కూడిన 


పదిదినములకు ముందుగా ఉత్సవములు ప్రారంభించి ఉత్సవ 
ములు చేయుచు పదవదినమున మృగశీర్ణయందు శాత్తుమొర 
జరుపుచున్నారు. ఈ తిరుక్కచ్చినంబిగారు కాంచిపూర్జులని 
వ్యవహరింపబడుచున్నారు. 


)3. శ కులశేఖరాళ్వార్లవారి వర్ష తిరునక్షత్రము: 


“కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళపట్టణే। 
కౌస్తుభాంశం ధరాధి శం కులశేఖర మాగ్రయే॥' 


ఈ కులశేఖరాళ్వారు కేరళ దేశమునందు చోళపట్టణ 
మున కుంభమాసములో పునర్వసు నక్షత్రమునందు కౌస్తుభాం 
శవలన అవతరించిరి. 


అందుచే వీరికి కుంభమాసములో పునర్వసునక్షత్రము 
నందు వర్షతిరునక్షత్రము జరుగుచున్నది. ఈ కులశేఖరాళ్వారు 
కేరళయోగి, కొస్తుభాంశయోగి ఇత్యాదినామములచే వ్యవహరీం 
పబడుచున్నారు. 


04. ఫాల్గుణమాసము: 


చాంద్రమానసిద్దములగు వైత్రాది ద్వాదశ మాసములలో 
పం(డెండవ మాసము. ““ఫల్లునీనక్షత్రేణయుక్తా పౌర్ణమాసీ 
ఫాల్లుని సా౭_స్మిన్నితి ఫాల్గ్లునణ?” అను వ్యుత్పత్తి వలన 
ఈ మాసమున ఉత్తరఫల్లునీ నక్షత్రముతోకూడిన పూర్ణిమగల 
మాసమగుటచే ఫాల్లున మాసమని వ్యవహరించుచున్నారు. 


6ర0 


205. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి స్థవోత్సవము 
(తెప్పఉత్సవము): 


ఫాల్గున శుద్దెకాదశీదినమున ప్రారంభించి ఫాల్లున 


పూర్ణిమ వరకు పంచాహ్నికముగా జరుగును. 


వివరణము 


1వ దినము- థ్రీ కోదండరామస్వామివారికి" 
2వ దినము- శ్రీ కృష్ణస్వామివారికి 

రెవ దినము- శ్రీ వేంకటేశ్వరస్వామివారికి 
4వ దినము- శ్రీ వేంకటేశ్వరస్వామివారికి 
5వ దినము- శ్రీ వేంకటేశ్వరస్వామివారికి 


ఇటుల అయిదుదినములు లేప్పఉత్సవములు జరుగును. 


206. హోలికాపండుగ: 


ఫాల్గునపూర్ణిమయందు జరుగును. ఈ పూర్ణిమ ప్రదోష 
వ్యాప్తి కలదిగాను భద్ర(విష్టి లేనిదిగాను యుండవలెను. పూర్ణిమ 
దినద్వయమందును ప్రదోషవ్యాప్తి కలదేని పూర్వదినమునందు 
భద్రదోషముండును గాన పరదినమే (గహించవలయును. 


207. చంద్రగ్రహణము: 


శుక్ల పక్షాన్తిమ దినమగు పూర్ణిమాపర్వమునకు కృష్ణపక్షా 
దిమదినమగు ప్రతిపత్తునకు సంధి కాలమున జరుగుచుండును. 


287 


5 MSR tay మై ఆం 


“పర్వ ప్రతిపత్సంధ్యుపజీవనేన ప్రవృత్తత్వా ద్రహణస్య” 
అని విద్యారణ్య మాధవాచార్యులవారు చెప్పుచున్నారు. 


ఇది రాహు[గ్రస్తముగాను కేతుగ్రస్తముగాను యుండును. 


“చంద్రగ్రహీ తు యామాం 'స్త్రేన్‌ బాల వృద్దాతురై 
ర్వినా” అని ధర్మశాస్త్రము. చం|[ద్రగ్రహ్హణమునందు మానవుడు 
చంద్ర గ్రహణయామమునకు పూర్వము మూడు యామములు 
భోజనము చేయరాదు. (యామము అనగా మూడుగంటల 
కాలము) అట్లు భోజనముచేసిన మానవుడు ప్రాయళ్ళిత్తార్హుడగు 
చున్నాడు. బాలురకు, వృద్దులకు, ఆతురులకు (రోగ 
గ్రస్తులకు) ఈ నియమములేదు అని తాత్పర్యము. 


బాల్క వృద్దామితురుల విషయములో గ్రహణయామము 
నకు పూర్వయామము భోజనము చేయరాదని కొందరు సార్ట 
యామము (ఒకటిన్నరరూము భోజనముచేయరాదని కొందరు 
త్రముహూర్తకాలము (ఆరు ఘడియలకాలము భోజనము 
చేయరాదని కొందరు ధర్మశా(స్త్రకారులు విభేదవుగా 
చెప్పుచున్నారు. 

చంద్రగ్రహణము: (గ్రస్తాస్తమయమగు సమయములో, 
మానవుడు రాత్రిందివములు భోజనము చేయరాదు. పరదినము 
నందు శుద్దమగు చంద్రబింబమును దర్శించి భోజనము చేయ 
వలెను. (గసోదయవుగు సమయములో పగలు భోజనము 
చేయరాదు. గ్రహణపుణ్యకాలమునందు స్నాన, దానాదులు చేయ 
వలసియున్నవి. 


విశేషవిషయములు సూర్య గ్రహణమునందు చూడవలయును. 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 288 


208. సూర్య గ్రహణము: 


కృష్ణపక్షాన్తిమదినమగు అమావాస్యాపర్వమునకు శ్చుక్షపకా 
దెమదినమగు (ప్రతిపత్తునకు సంధి కాలమునందు జరుగుచుం 
డును. ఇదియు చంద్రగ్రహణమువలె పర్వ ప్రతిపత్తులయొక్క 
సంధ్యుపజీవనము చేతనే ప్రవర్తించును. అనగా పర్యాన్తిమభాగ 
మున స్పర్శయు, ప్రతిపదాదిమభాగమున మోక్షమును జరుగు 
చుండును ఇదియు రాహు[గ్రస్తముగాను, కేతుగ్రస్తముగాను 
యుండును. 


“సూర్యగ్రహే తు నాళ్నీయా త్పూర్వం యామచతుష్ట 
యమ్‌” ఇత్యాది ధర్మశా[స్త్రము. సూర్య గ్రహణమునందు మాన 
వుడు సూర్యగ్రహణ యామమునకు పూర్వము నాలుగుయా- 
మములు భోజనము చేయరాదు. అట్టు భోజనముచేసిన మాన 
వుడు ప్రాయశితార్హుడగుచున్నాడు - అని చెప్పుచున్నది. 


బాలవృద్దాతురుల విషయములో చంద్రగ్రహణమునందు 
వలెనే తెలియదగియున్నవి. 


త్రిముహూర్త వాదులు: (గ్రహణము సాయాహ్నమున 
జరుగునెడల అపరాహమున భోజనము చేయరాదు, అపరాహ్హ 
మున జరుగునెడల మధ్యాహ్నమున భోజనము చేయరాదు. 
మధ్యాహ్నమున జరుగు నెడల సంగవకాలమున భోజనము 
చేయరాదు. సంగవకాలమున జరుగు నెడల ప్రాతఃకాలమున 
భోజనము చేయరాదు - అని స్పష్టముగా చెప్పుచున్నారు. 


సూర్య గ్రహణము: (గ్రస్తాస్తమయమగు నెడల మానవుడు 
దివారాత్రములు భోజనము చేయరాదు. పరదినమునందు 


23 


289 


శ్రీ వేంకటేశ్వర వైభవము 


శుద్దమగు సూర్యబింబమును దర్శించి భోజనము చేయవలెను. 


[గ్రసోదయమగు నెడల పూర్వదినముయొక్క రాత్రి 
యందు భోజనము చేయరాదు. 


(గ్రహణపుణ్యకాలమునందు స్నానదానాదులు చేయవలెను. 


చంద్ర గ్రహణవమందుగాని, సూర్యగ్రహణమందుగాన 
స్పర్శము మొదలు ముక్త్యంతమువరకు “గ్రహణము” అని 
చెప్పబడుచున్నది. 

పుణ్యకాలమనగా: సంక్రమణములయందు, సంక్రమణ 
మునకు పూర్వమునందును, పరమునందును పుణ్యకాలముం 
డును. కాని గ్రహణములయం దట్టు ఉండనేరదు. 


యావా౯ కాలః పర్వణో౭న్హే తావా౯ ప్రతిపదాదిమః। 

రవీందుగ్రహణా౬నేహాః సపుణ్యో మిశ్రణాదృవేత్‌॥ ఇత్యాది 

బ్రహ్మసిద్దాన వచనములు: పర్వములయొక్క అంతిమ 
భాగము స్పర్శకాలము ప్రతిపత్తులయొక్క ఆదిమభాగము మోక్ష 
కాలము అనియు, యంతకాలము స్పర్ణుకాలమో అంతకాలము 
మోక్షకాలము అనియు, స్పర్శము మొదలు ముక్త్యనమువరకు 
గల (గహణదర్శనకాలము పుణ్యకాలము అనియు చెప్పుచున్నవఎ, 

అట్టి గ్రహణ పుణ్యకాలమునందు ్రారంభమున స్నాన 
మును, మధ్యకాలమున జపమును, హోమమును, దేవతార్భన 
మును, ముక్తిమూలమున దానమును, శ్రాద్దాదులను, ముక్ట్యంత 
మున సచేలస్నానమును చేయవలెను. 


(గహణములయందు ఆదికాలమున విహితములగు 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 290 


కృత్యములకు లక్షగుణితము ఫలము అనియు, మధ్యకాలమున 
విహితములగు కృత్యములకు కోటిగుణితమగు ఫలము అనియు, 
ముక్తి మూలమున విహితములగు కృత్యములకు అనంతమగు 
ఫలము అనియు పురాణములు చెప్పుచున్నవి. 
ఆశాచం జాయతే న్యాణాం [గ్రహణే చంద్రసూర్యయోః। 

రాహుస్పర్శే తతస్సాత్వా దానాదౌ కల్పతే నరః॥ 

అని శా(స్త్రములు చెప్పుటచేత చంద్రసూర్య గ్రహణ 
ములయందు మానవులకు ఆశెచము సంభుించును. సంభుంచి 
నను స్నానముచేసి సద్యశ్శుద్దికలవారలై దానాదుల కర్టులగు 
చున్నారు. 


(గహణకాలమునందుచేయు శ్రాద్దము హీరణ్య శ్రాద్దముగా 
' తెలియతగియున్నది. 


అన్నాభావే ద్విజాభావే ప్రవాసే పుత్రజన్నని। 

హమత్రాద్దం (ప్రకుర్వీత చంద్రసూర్య[గ్రహే తథా॥ 

తా॥ 'అన్నము 'లభీంచనప్పుడుగాని, , బ్రాహ్మణుడు 
లభి ంచనప్పుడుగాని, ప్రవాసమందుగాని (పరదేశవాసమందు 
గాని, పుత్రజననమందుగాని, చంద్ర సూర్య (గహణముల 
యందుగాని హరణ్యశ్రాద్దము చేయనగును. హిరణ్య శ్రాద్ధము 
యథాలాభముగా ఆమకశ్రాద్దమువలే వేయవలయును. 


గహణకాలమునందు నిదురపోరాదు. భోజనముచేయ 
రాదు. (గ్రహణమునకు పూర్వము పక్వమైన అన్నము సూత 
కాన్నమగుటచేత [గ్రహణానన్హరము ఆ అన్నమును భుజించరాదు. 
ఉష్ణోదకస్నానము చేయరాదు. పగటిభాగమున చం ద్రగ్రహణములు 


291 


(శ్రీ వేంకటేశ్వర వైభవము 


కలుగుచున్నను, రాత్రిభాగమున సూర్యగ్రహణములు కలుగు 
చున్నను ఆ (గ్రహణకాలములయందు స్నాన, దాన, జపాదిక 
ములు చేయనవసరములేదు. 


చంద్ర సూర్యగ్రహణములు మేఘములచేత ఆవరింపబడి 
చాత్తుషదర్శనయోగ్యములు కానప్పుడు శా స్త్రములచేత [గ్రహణ 
ములయందుస్పర్శకాలములను, ముక్త గన్తకాలములను తెలుసుకొని 
ఆపుణ్యకాలములందు యథావిధి గా స్నాన, జప, హోము, 
సురార్భన, దాన, శ్రాద్దాదికముల నాచరించవలయును. 


గ్రహణములు: (గ్రస్తాస్తమయమగు తరి చంద్రగ్రహణము 
నందుకాని, సూర్య గ్రహణమునందుకాని చాక్షుషదర్శన యోగ్య 
కాలమే పుణ్యకాలముగా భావించి ఆ పుణ్యకాలముననే పుణ్య 
కాలకృత్యములను చేయవలెను. చాక్షుషదర్శన యోగ్యముకాని 
కాలము పుణ్యకాలము కానేరదు. 


చంద్రగ్రహణమునందుగల క్షణముకాని, సూర్యగ్రహణ 
మునందుగల త్షణముకాని, వ్యతీపాతయోగక్షణమగు నెడల 
ఆ సమయము “గజచాయాి” అను పుణ్యకాలమగుచున్నది. 
ఆ గజచ్చాయయందు పితృదేవతలకు దత్తమగునది అక్షయమై 
పితృదేవతలను పరితృప్తులను చేయుచున్నది. 


సోమవారము చంద్ర[గ్రహణముగాని, ఆదిత్యవారము 
సూర్యగ్రహణముగాని జరిగిన యెడల అది “చూడామణి 
యోగమగుచున్నది. ఆ చూడావుణియోగమునందు చేసిన 
స్నాన దాన, శ్రాద్దాదులు ఇతర వారములలో జరిగిన చంద్ర 
సూర్యగ్రహణాదులయందు వేసిన స్నాన దాన, శ్రాడ్ధాదులవలన 
లభించు ఫలవులకు కోటి గుణితవఎలగు ఫలవుఅను 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 092 


కలుగజేయుచున్నవి అని వ్యాసులవారు చెప్పుచున్నారు. 


దేవాలయ విషయములో ఈ ఉపరాగాదులను దుగ్నిమి 
త్తములలోచేర్భి, ఆగమశా(స్త్రములు శాన్తులను చేయవలయునని 
చెప్పుచున్నవి. 

వివరణము: మానవుల యొక్క పాపబాహుళ్యము 


వలనను అపరాధబాహుళ్యమువలనను దేవతలు అద్భుతములను 
సృజించెదరు. 


అద్భుత వులు: దివ్యవలులు, అంత రిక్షవుులు, 
భామములు అని మూడు తెరంగులుగానున్నఎ. 


సర్వ గ్రాసోపరాగము (అనగా పూర్ణ చంద్రగ్రహణము, 
పూర్ణ సూర్యగ్రహణము అనావృష్టి, అతివృష్టి, అకాలవృష్ట. 
మొదలగునవి. దివ్యములగు అద్భుతములు. ప్రతిసూర్య, ప్రతి 
చంద్ర ప్రతినక్షత్రాదులు అంతరిక్షములగు అద్భుతములు. “ఈ 
దివ్యాద్భుతములకు, అంతరిక్షాద్భుతములకు చికిత్స* యేమియు 
లేదు. అద్భుతశాన్లి మొదలగు శాన్తులు చేయవలసియున్నవి. 


అద్భుతకశాన్తి: అనగా దెవాలయాభఛీ ముఖమునందు యజ్ఞ 
శాలను అందు నవకుండములను నిర్మించి కుంభసంస్కారము 
చేసి నవగ్రహహోమములు, బిల్వపత్రసహ స్రహోవుములు, 
అష్టాక్షరసహ[స్రహోమములు మొదలగు శాన్తిహోమములను 
సపాహము ప్రతినిత్యము చేయుట. 


ఇటుగా దుర్నిమిత్తవఎల ననుసరించి శాన్తులను, 
నీతకుంభాదులను చేయవలెను. 


293 (శీ వేంకటేశ్వర వైభవము 


నందును ఇతరములగు అల్పగ్రాస, అర్ద్షగ్రాస, పాద([గ్రాస, 
త్రిపాద(గ్రాసాది గ్రహణములయందును [గ్రహణ ప్రయుక్త 
దోషముతోకూడిన యామములయందు దేవాలయముయొక్క 
కవాటబంధము చేయవలయును. (గహణానన్తరము దేవాలయము 
శుద్ది, శ్రీస్వామివారికి పంచామృతాభి షేకాదులు చేయవలెను. 


అన్ని దేవాలయములయందు గ్రహణప్రయుక్ష దోషముతో 
కూడిన యామములయందు దేవాలయములయొక్క కవాట 
బంధమువేయుటయు, (గహణానంతరము దేవాలయ శుద్దిచేయు 
టయు, (్రీస్వామివారికి అచ్చటి సంప్రదాయానుసారముగా 
అభిషేకములను చేయుటయు ఆచారముగా యున్నది. 


209. శీలష్మీజయన్తి: 
ఫాల్గునమాసమున ఉత్తరఫల్నునీ నక్షత్రమునందు లోకాను 
గ్రహార్టమై శ్రీలత్మీదేవి పాదుర్భావము నొందెను. 
అందుచే ఆ ఉత్తరఫల్లునీ నక్షత్రమునందు బ్రహ్మశ్రీకాము 
లైనవారు, రాజు(శ్రీకాములైనవారు శ్రీలత్మీజయన్లి అనుపేరుతో 
శ్రీదేవిని చతుర్విధమగు సమారాధనముచే నారాధి ంచుచున్నారు. 
ఈ పూజను ఉత్తరఫల్లునీపూజయనికూడ వ్యవహరించుచున్నారు. 


వివరణము: - 

సమారాధనము - జపము, హుతము, అర్భనము, 
ధ్యానము అని నాలుగు విధములుగా నున్నది. 

పద్మనాభప్రయయగు శ్రీదేవియొక్క ధ్యయస్వరూపము 
“పద్మాలయా, పద్మాసనా, పద్మాననా, పద్మనయునా, 


) (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 204 


పద్మప్రియా, పద్మహస్తా, పద్మపాదా, పద్మవర్థా, పద్మమాలా 
ధరా, పద్మప్రభా, పద్మగంధినీ, పద్మినీ, పద్మసుందరీ, సుకేశీ, 
సుభ్రూలతా, సుదంతోష్టీ సువర్షకుంభస్తనీ, సుప్రభా 
భాసమానా, సువర్ణస్రాకారా, సర్వాభరణభూషితా, శుక్లాంబర 
ధరా?” ఈ విధముగా నుండునని సంహితలు, పురాణములు 
చెప్పుచున్నవి. 

శ్రీకాములైనవారు నియమానుష్టానపరులై ఇట్లు శ్రీధ్యేయ 
స్వరూపమును బుద్దిసముగా చేసుకుని శ్రీదేవిని చతుర్విధమగు 
సమారాధనముచే నారాధి ంచవలయును. 


1. జపము- శథ్రీసూక్తమును, ఏకాక్షర, చతురక్షరాది 
మహామంత్రములను యథాభీ రుచి లక్షసంఖ్యాకముగా జపమును 
చేయవలయును. 


2. హుతము - శ్రీసూక్తముచేతను, ఏకాక్షర, చతురక్ష 
రాది మహామంత్రములచేతను యథాభి రుచి కమలములను, 
బిల్వఫలములను పౌండరీకాగ్నియందు లక్షసంఖ్యాకముగా 
హోమమును చేయవలయును. 

3. అర్భనము - ధ్యేయస్వరూపముతో ప్రకాశించుచు 
ప్రతిమా రూపముగాయున్న శ్రీదేవిని, శ్రీసూక్తముచేతను, 
ఏకాక్షర;చతురక్షరాది మహామంత్రములచేతను యథాభిరువి 
కమలములచేతను, బిల్వదళములచేతను లక్షసంఖ్యాకముగా 
పూజను చేయవలయును. 


బ్రహ్మ[్రికాములైనవారు కమలములచేతను, రాజశ్రీకాము 
లెనవారు బిల్వఫలములచేతను, బిల్వదళములచేతను హోమ 


295 


శ్రీ వేంకటేశ్వర వైభవము 


4. ధ్యానము - ధ్యేయస్వరూపమును తదేకతానతతో 
ధ్యానించుచూ యథాశక్తి ఆ ధ్యానములో నిమగ్నులెయుండవల 
యును. తదేకతానత అనగా (విజాతీయ ప్రత్యయానన్గరిత సజా 
తీయ ప్రత్యయ ప్రవాహము, ఇతర విషయముల కవకాశమి 
వ్వక ధ్యేయస్వరూపమును మాత్రమే విషయీకరించుచున్న 
స్మృతిప్రవాహము - అని తాత్సర్యము. 

ఇటుల చతుర్విధమగు సమారాధనమును చేయుటవలన 
కరుణాయత్తచిత్తయై జగన్మాతయగు శ్రీదేవి బ్రహ్మ శ్రీకాములైన 
వారలకు సర్వ క్రతుసిద్దిని అణిమాద్య ష్టైళ్యర్యసిద్దిని, రాజు(శ్రీకాము 
లైనవారలకు ధనధాన్యరాజ్యాదిసర్వసంపదలను కలుగజేయును. 

అధి క విషయములు సంహితలయందు తెలియనగును. 


210. మీన సంక్రమణము: 


సూర్యుడు మేషాది ద్వాదశరాశులలో పం[డైెండవది 
యగు మీనరాశియందు ప్రవేశించుసమయము. ఈ సమయము 
నకు పరమునందు 16 ఘడియలకాలము అనగా గం 6-24 
నిమిషముల కాలము. షడశీతి పుణ్యకాలము. ఈ పుణ్యకాల 
మున స్నాన, దాన, ' ధర్మములు చేయతగియున్నవి. 


ఈ మాసమును మీనమాసమనియు, పంగుని నెల 
అనియు వ్యవహరించుచున్నారు. 


211. మహానదిపుష్కరములు: 


గురువు మేషాది ద్వాదశరాశులలో ఒక్కొక్కరాశిలో 


ప్రవేశించుసమయమున ద్వాదశ మహానదులలో ఒక్కొక్క మహా 
నదికి పుష్కరము ప్రారంభమగును. 


ఆ పుష్కరసవుయమున కై లోక్యవి(శ్రుతములగు 
మూడుకోట్ల యేబదిలక్షల పుణ్యతీరములు ఆ నదియందు 
సాన్నిధ్యమును చేయును. 


అందుచే కర్మఠులైనవారు పుణ్యాభి లాషకలవారు 
అందరు ఆ నదీతీరమునకు వచ్చి నదీస్నానములు, శ్రాద్ధములు, 
దానములు, ధర్మములు చేయుచుందురు. 


గురువు ఆ రాశియందున్న కాలము ఆ నదిపుష్కరమై 
నను ప్రవేశించినదాదిగా ఆదిపుష్కరమని పండ్రెండుదినములు, 
చివర భాగమున అంత్యపుష్కరమని పండ్రెండుదినములు విశేష 
ముగా ఆ నదితీరమున కర్మలను, ధర్మములను, దానములను 
ఆచరించెదరు. 


మహానదీ పుష్కర వివరణము 
గురువు-మేషరాశియందుండగా గంగామహానదీ పుష్కరము 
గురువు వృషభరాశియందుండగా నర్మదామహానదీ పుష్కరము 
గురువు మిథునరాశియందుండగా సరస్వతీమహానదీ పుష్కరము 
గురువు కటకరాశియందుండగా యమునామహానదీ పుష్కరము 
గురువు సింహరాశియందుండగా గోదావరీ మహానదీ పుష్కరము 


గురువు కన్యారాశియందుండగా కృష్ణామహానదీ పుష్కరము 


297 


(శ వంకటశ్వర వైభివము 


గురువు వృశ్టికరాశియందుండగా భీ మరథీ మహానదీ పుష్కరము 

గురువు ధనూరాశియందుండగా పుష్కరవాహినీ మహానదీ 
పుష్కరము 

గురువు మకరరాశియందుండగా తుంగభద్రా మహానదీ పుష్కరము 

గురువు కుంభరాశియందుండగా సింధుమహానదీ పుష్కరము 

గురువు మీనరాశియందుండగా ప్రణీతామహానదీ పుష్కరము. 


ఇట్లు గురుసంచారమువే మహానదీపుష్కరము లేర్పడును. 


212. తిరుపతి క్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవము: 


(శ్రి వెఖానసశా(స్త్రప్రకారము నవాహ్నికముగా జరుగును. 


మీనమాసమునందు మృగశీర్థనక్షత్రమున శ్రీవారి అవభ్ళ 
థమును నిశ్చయించి ఆ దినముతో గూడిన తొమ్మిదవ దినము 
నందు పూర్వముగా ధ్వజారోహణము జరుగును. అందులకు 
పూర్వ దినమున అంకురార్హణము జరుగును. 


బ్రహ్మోత్సవ వివరణము 

పగలు రాత్రి 
_ సేనాధిపతి ఉత్సవము 
వ ] అంకురారోపణము 


2వ దినము తిరుచ్చి ఉత్సవము ]- 


పెద్ద శేష వాహనము 
ధ్వజారోహణము 


౩3వ దినము చిన్న శేష వాహనము - హంస వాహనము 


4వ దినము సింహ వాహనము - ముత్యపుపందిరి వాహనము 


5వ దినము కల్పవృక్ష వాహనము - _ సర్వభూపాల వాహనము 


రవ దినము పల్లకిలో మోహినీ ]- Tn 
అవతారోత్సవము 

7వ దినము హనుమద్వాహనము 
సాయంకాలము |- గజ వాహనము 
వసంతోత్సవము 


రివ దినము సూర్యప్రభ వాహనము - చంద్రప్రభ వాహనము 


9వ దినము రథోత్సవము |= 
న కల్యాణోత్సవము 

10వ దినము చూర్గోత్సవము తిరుచ్చిలో 
అవభృథోత్సవము (తీర్టవారి --  ధ్వజావరోహణము 
చక్రస్నానము ఉత్సవము 


ఇటుల తిరుపతి శ్రి కొదండరామస్వామివారి బ్రహ్మోత్సవము 
అత్మివెభవముగా జరుగును. 


213. తుంబురుతీర్ధముక్కోటి: 


మీనమాసమునందు ఉత్తరఫల్లునీ నక్షత్రముతో కూడిన 
పూర్ణిమాపర్వమున అపరాహ్హసమయమునందు త్రైలోక్య ప్రసిద్దము 
లగు మూడు కోట్ల యేబదిలక్షల పుణ్యతీర్ణవులు ఈ 
తుంబురుతీరమునందు సాన్నిధ్యమును చేయగలవు. 


అందుచే నచ్చట తుంబురు తీర్ధ ముక్కోటి అను 


పేరుతో పుణ్యాభి లాసులు తీర్ణస్నానవులు, దానములు, 
ధర్మములుచేసి తిరుమల (శ్రీవారిని దర్శించి తీర్థ ప్రసాదములు 
స్వీకరించి వెళ్ళుచుందురు. 


214. శ్రీ గోవిందరాజస్వామివారి పంగున్యుత్తరం శాత్తు మొర; 


“ఫాల్లునే మాసి పూర్ణాయాం ఉత్తరర్‌క్షేందువాసరే। 

గోవిందరాజో భగవాన్‌ ప్రాదురాసీ న్మహామునే॥” 

శ్రీగోవిందరాజస్వామివారు మీన మాసమున ఉత్తరఫల్లునీ 
నక్షత్రముతో కూడిన సోమువారమునందు అవతరించుటచే 
పంగున్యుత్తరమున శాత్తుమొర జరుగును. 


ఈ దినమున శ్రీ గోవిందరాజస్వామివారు ప్రాతకాలా 
రాధనము అయిన తరువాత పంగున్యుత్తరమున అవతరించిన 
శ్రీశాలనాచ్చియార్‌వారి సన్నిధానమునకు తిరుచ్చిలో వేంచేసెదరు. 
అచ్చట తాయార్లవారికి (శ్రీ గోవిందరాజస్వామి వారికి 
అభి షెకము, నివేదనము, శాత్తుమొర, ఆస్తానము జరుగును. 
సాయంకాలమువరకు అచ్చటనే వేంచేసియుండెదరు. సాయంకా 
లము అలంకారము, నివేదనము, శాత్తుమొర, వేడుక ఆస్థానము 
జరిగి (్రీగోవిందరాజసాామివారు తాయార్లవారిని అచ్చటనే 
వదలి తిరుచ్చిలో సన్నిధి కి వేంచేసెదరు. 


పిమ్మట మామూలు మేరకు నిత్మకెంకర్యములు జరుగును. 
215. [్రీశాలనాచ్చియార్‌ శాత్తుమొర: 


“ఫాల్లునే చోత్తరఫల్లున్యాం సంభూతాం శ్రియ మాశ్రయే; 
విష్ణో ర్రివ్యపదాంభోజు ఘటకాం తత్పదా శ్రితామ్‌[”” 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 300 


ఈ తాయార్లవారు మీనమాసమునందు ఉత్తర ఫల్లునీ 
నక్షత్రమున అవతరించిరి గాన మీనమాసమునందు ఉత్తరఫల్లునీ 
నక్షత్రమున శాత్తుమొర నిళ్ళయించి అందులకు యేడు 
దినములు ముందుగా ఉత్సవము ప్రారంభించి ప్రతిదినము 
ఉత్సవము చేయుచు యేడవ దినమున ఉత్తరఫల్లుని నక్షత్రమున 
శాత్తుమొర జరుపుదురు. 


విశేషమేమన - దేవదేవుడైన శ్రీగోవిందరాజస్వామివారు 
శ్రీశాలనాచ్చియార్లవారు పంగునివాసమున ఉత్తరఫల్నునీ 
నక్షత్రమునందు అవతారమునొందుటచే శ్రీగోవింద రాజ 
స్వావివారు (శిశాలనాచ్చియార్ల వారి సన్నిధాన వున కు 
వేంచేసెదరు. 


అచ్చట పురాణదంపతులైన (్రీపుండరీకవల్లీ (్రీగోవింద 
రాజ దివ్యదంపతులకు అభిషెకము, అలంకారము, నివేదనము, 
శాత్తుమొర, ఉత్సవము, వేడుకలు, ఆస్థానము అతివెభవముగా 
జరుగును. 


శ్రీగోవిందరాజస్వామివారు, ్రీపుండరీకవళ్రితాయార్లవారు 
ఫాల్లుణమాసమునందు ఉత్తరఫల్లునీ నక్షత్రమున అవతరించిరని 
ప్రమాణములు చెప్పుచున్నవి. సౌరమాన ప్రకారము మీన 
మాసమునందు ఉత్తరఫల్లునీ నక్షత్రమున పంగున్యుత్తరం అను 
పేరుతో శాత్తుమొరలు చేయుచున్నారు. 


216. నాగులాపురం గ్రీవేదనారాయణసా(మివారి సన్నిధాన 
మున సూర్య సవామహోత్సవము, ఫ్లవ (తెప్పు ఉత్సవము: 


మీన వూసమునందు 12, 13, 14 తేదీలలో 


సాయంకాలము ర్‌ గంటలకుపైన సహస్రకరుడగు సూర్యుడు 
శ్రీ స్వామివారిని పూజించును. సూర్యపూజానన్తరము శ్రీవారు 
ప్లవోత్సవమునకుగాను పద్మాకరమునకు వేంచేయుదురు. 
తెప్ప ఉత్సవములు మూడు దినములు జరుగును. 


శ్రీసూ ర్యసేవా వివరణము: - 


అఖిల జగత్రభువై వేదవేద్యుడగు శ్రీమన్నారాయణుడు, 
అస్మదాదుల నుద్దరించుటకు నిత్యవిభూతిలో ని శ్రీవైకుంఠము 
నందలి శేషళయ్యనువీడి ఈ లీలావిభూతిలోని (శేషపురము 
నందు నాగులపురమునందు వేదనారాయణుడుగా అర్వొ 
రూపమున అవతరించెను. 


ఇది ఐతిహ్యావేత్త లెరుగని విషయము కానేరదు. 

సర్వ నియన్తయగు నా విశ్వప్రభువుచే బ్రహ్మాండ ప్రకా 
శమునకు నియమింపబడిన సూర్యుడు “భీషోదేతి సూర్యః” 
అను శ్రుతి శాసనప్రకారము భయకంపితుడై ప్రతిదినము ఉద 
యించి బ్రహ్మాండమును ప్రకాశింపచేయుచున్నాడు. 

ఆ సూర్య దేవత సంవత్సరాన్తమగు మీనమాసమునందు 
12, 13, 14 తేదిలలో లోకప్రకాశ మొనరింప నుదయించి 
తనకు నియన్తయై లోక పర్యవేక్షణమునకు వేంచేసియున్న 
శ్రవదనారాయణ మహాప్రభువును సేవింప ప్రతిదినము సాయం 
కాలము 5 గం.పైగా తొమ్మిది ద్వారములనుదాటి శ్రీవారి 
గర్భాలయమును ప్రవేశించును. 


మొదటిదినమున తన సహస్రకరములవే శ్రీవారి పాదార- 
విందములను భక్తితో స్పృశించు(ప్రణమిల్టు చున్నాడు. 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 302 


రెండవదినమున శ్రీవారి నాభికమల స్రకాశన కైంకర్యము 
చేయుచున్నాడు. 


మూడవదినమున శ్రీవారి ముఖారవింద సౌందర్యమును 
సేవించి కృతార్థుడై తనకు నియమితమగు లోకాన్తర ్రకాశన 
మునకు వెళ్లుచున్నాడు. 


ఇటుల జగద్వందనియుడగు సూర్యదేవత శ్రీవారికి 
చేయు సేవాసమయముల దర్శనమును వుహాపుణ్యకోటికి 
పిటికలుగా భావించి భక్తకోటులు తండోపతండములుగా 
ఆలయస్రాంగణము నావరించుచున్నారు. 


దర్శనకాంక్షులగు వారలకు వాత్సల్యాతిరేకముచే నిరాబా 
ధముగా దర్శనమీయ తలంచి తమ ఆలయస్రాంగణ పురోభాగ 
మునగల పుష్కరిణియందు ఆనందసా మ్రాజ్యానుభవ నిదాన 
మగు జలవిహారమునకు పట్టమహిషులతో శ్రీ వేదనారాయణ 
స్వామివారు ఫ్లవా(తెప్పు ధిరూఢులగుచున్నారు ఆశ్చర్యము. 


అఖిలజగ[త్రభువు నిత్యవిభూతిలోని ఐరమ్మద సరోవివో 
రమును వదలి ఈ లీలావిభూతిలోని శేషపురమున (నాగుల 
పురమున) గల పుష్కరిణిలోని జలవిహారమును (ప్రేమించుట 
అస్మదాదుల అనేక పూర్వజన్మ సహస్రసవార్దిత పుణ్య 
పరంపరల ఆమేయ రాశి యనక తప్పదు. 

ఇటుల సూర్యదేవత (థీవారిని సేవించు సమయమున 
భక్తజన సమూహములు తమ పుత్రమిత్రాది పరివారములతో 
వచ్చి శేషపురాధీశులగు శ్రీ వేదనారాయణస్వామివారి జల 
విహార మహావైభవమును, అతివిసయనియమగు సహస్రకర 


కెంకర్యమును కరువుతీర కన్నులారకాంచి పుణ్యపరంపరా పేటి 
కల నార్టించి (శ్రీవారి కృపాపాత్రులగుచున్నారు. 


217. తిరుపతి శ్రీకోదండరామస్వామివారికి పూలంగి 
ఉత్సవము: 
ప్రతివూసవఎ అవూవాస్యా పర్వదినవునందం 
స్థానకములో వేంచేసియున్న శ్రీ సీతారామలక్మణులకు అతి 
వెభవముగా పూలంగి మహోత్సవము జరుగును. 


218. తిరుపతి (శ్రీ గోవిందరాజస్వామివారికి పూలంగి 
ఉత్సవము: 
మీనమాసమునందుగల పూర్ణిమాపర్వ దినమున శయనబే- 
రముగా వేంచేసియున్న శ్రీ గోవిందరాజస్వామివారికి పూలంగి 
ఉత్సవము అత్తివెభవముగా జరుగును. 


219. శ్రీకృష్ణస్వామివారికి రోహిణినక్షత్రాస్థానము: 
ప్రతి రోహిణీనక్షత్రమునందును సాయంకాలము 
శ్రీ రుక్మిణీ దేవీసమేతుడైన ్రీకృష్ణస్వామివారికి (తిరుమలలో) 
చతుర్వీథులయందును ఉత్సవము జరిగి శ్రీవారి బంగారు వాకిలి 
ముందు గల ఆస్థానమండపమునందు ఆస్టానము జరుగును. 


220. న్రీస్వామివారికి ఆగ్రా నక్షత్రాస్తానము: 
ప్రతి ఆగ్రా నక్షత్రవుఎునందును *యంకాలము 
శ్రీభూదేవీ సమేతుడైన (శ్రీ వుులయప్పుస్వా. వారికి, ఆగ్రా 


నక్షత్రసంభూతులగు శ్రీ భాష్యకారులవారితోసహా చతుర్వీథుల 
యందు ఉత్సవము జరిగి శ్రీభాప్యకారులవారి ముఖమండపమున 
ఆస్థానముజరుగును. 


221. శ్రీరామస్వామివారికి పునర్వసు నక్షత్రాస్థానము: 


ప్రతి పునర్వసు నక్షత్రమునందును సాయంకాలము 
శ్రీ సీతాలక్షణసమేతుడైన శ్రీ కోదండరామస్వామివారికి, వారికి 
(ప్రేమ పాత్రమగు శ్రీ ఆంజనేయస్వామి వారితో సహా చతుర్వి 
థులయందు ఉత్సవము జరిగి శ్రీవారి బంగారువాకిలి ముందు 
గల ఆస్థానమండపమునందు ఆస్థానము జరుగును. 


222. (శీ స్వామివారికి శ్రవణనక్షత్రాస్థానము: 


ప్రతి శ్రవణనక్షత్రమునందును సాయంకాలము పట్ట 
వుహిషులగు (్రీభూదేవులతోసహా శ్రమలయప్పస్వామివారికీ 
బంగారు తిరుచ్చిలో చతుర్వీథులయందు ఉత్సవముజరిగి శ్రీవారి 
బంగారు వాకిలిముందు గల ఆస్థానమండపమునందు అత్మివెభవ 
ముగా ఆస్టానము జరుగును. 


223. తిరుమల శ్రీస్వామివారికి స్థవ (తెప్ప) ఉత్సవము: 


(ప్రతి మంగళవారము జరుగును) 


శ్రీస్వావివారికి పంచాహ్నకవుగు స్లవోత్సవము 
వార్షికముగా జరుగుచున్నను (ప్రతీ మంగళవారము కూడా 
ప్రవోత్సవము జరుగుట నూతనముగా ఏర్పాటుచేయబడినది. 


ఆ దినమున శ్రీ మలయప్పుస్వామివారు సాయంకాలము 
పట్టమహిషులతోసహా డోలావిహారము పూర్తి అయిన పిమ్మట 
డోలా విహారసంజనిత శ్రవూపనోదనార్హవోూ యనునటుల 
పుణ్యజల పరిపూర్ణమగు శ్రీస్వామి పుష్కరిణియందు వివిధ వర 
విభూషితమై విద్యుద్దిపశతవిభాసితమై విచిత్రసంనివేశముకల 
వ్రవమును (తెప్పును అధి ష్టించెదరు. 


అంత “భీ షాఅ_స్మాద్వాతః పవతే” అను వేదశాసన 
ప్రకారము శ్రీస్వామి సేవాభయకంపితుడైన వాయువు మందశీత 
వాతపోతరూపముగా రిసరుచుండ, వేదములు వైభవమును 
స్తుతించుచుండ, వదుల వేంథుర వాదన గానములు 
శ్రవణపయములగుచుండ (శీ స్వామివారు పట్టమహిషులగు 
శ్రీభూదేవులతో ఆ పుష్కరిణియందు శాంతిపాఠమువలె మూడు 
పర్యాయములు వ్రవముతో (తెప్పతో ) విహరించెదరు. 


అంతట శ్రమకు శాన్త్సి చెప్పెదరు. విహారము పూర్తి 
అగును. అర్చకులు ప్రవవిహారసంతుష్టులగు శ్రిభూదేవులకు 
శ్రీస్వామి వారికి యథోచితములగు ఉపచారములనర్చించి మధుర 
పదార్థనివేదనముచేసి హారతి మొదలగు కైంకర్యములను 
చేయుదురు. 


యజమానునకు శరఠారి, ప్రసాదము, వృస్త్రబహుమా 
నము జరుగును. (్రీస్వామివారు ఆ యజమానునకు తమ 
సువర్ణ ప్రతిమను అనుగ్రహించెదరు. యజమానుడు తన అమే 
యాదృష్టరాశిని స్మరించుకొనును. 

శ్రీలక్ష్మీవేంకటేశ దివ్యదంపతుల సువర్ణ ప్రతిమా పూజాభి 
లాషగల భక్తులకు ఈ మహోత్సవము కూడా అనంత 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 306 


ఫలసాధకమై యజమానుని కృతార్జుని చేయును. 

పిమ్మట ్రీస్వామివారు పట్టమహిషులతోసహా బంగారు 
తిరుచ్చి నధిష్టించి వుహారాజవుర్యాద లతో సన్నిధికి 
వేంచేయుదురు. 


భక్తుల కపూర్వసందర్శన లాభమును, అపూర్వానంద 
లాభమును కలుగును. 


224. శ్రీస్వామివారికి పూలంగి ఉత్సవము: 
(ప్రతి గురువారము జరుగును.) 


శ్రవేంకటేశ్వరస్వామివారు ఆ దినమున సాయంకాలా 
రాధనమునందు చిత్తహరములగు విచిత్రములైన వివిధపుష్పుమాలల 
చేత పూలంగిని ధరించి, జగదేకనియన్త్నృతా స్ఫోరకమగు 
సూర్యకఠారిని వామహస్తముచే పరిగ్రహించి, అఖిలభువనైక 
చక్రవర్తిగా అద్నష్టవంతులకు దర్శనమిచ్చెదరు. 

భక్తులు జగన్నియన్హ్రతాస్వరూపమును ప్రత్యక్షీకరించు 
కొనుచూ ఆనందసముద్రవఎలో మునుగుచూ తేలుచూ 
యుందురు. 


225. శ్రీస్వామివారికి అభి షకమహోత్స్ప్సవము: 
(ప్రతి శుక్రవారము జరుగును.) 


ఆ దినమున శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రాతకాలారా 
ధనము పూర్తి అయిన పిమ్మట జన్మాన్తరసహ స్రములయందు 
ఆర్జించిన పుణ్యపరిపూర్ణ పేటికలుకల భక్తకోటికి శరణ్య 


(శ్రీ వేంకటేశ్వర వైభవము 


దంపతులగు శ్రీలక్ష్మీవేంకటేశ దివ్వదంపతుల దివ్యస్వరూపసంద 
ర్శ్గన లాభమును కలుగజేసెడు అభి షేకమహోత్సవము అత్తివైభ 
వముగా జరుగును. అట్టి అదృష్టవంతులు కన్నులకరువుతీర 
పురాణదంపతులను దర్శించెదరు. 


6. శ్రీస్వామివారికి ప్రభుత్వోత్ప్సవము: 


(ప్రతిదినము జరుగును.) 


ప్రతిదినము ప్రాతఃకాలారాధన 'సవుయములో 
(కొలువు శ్రీనివాసస్వామివారు సువర్ణ్లఛత్రచామరాది మహారాజ 
వుర్యాదలతో సర్వపరివారసవులంకృతమై ఆర్త, ప్రపన్న 
జనముతో క్రిక్కిరిసియున్న ఆస్తానముండపమునకు వేంచేసి 
సింహాసనము నధి స్టంచెదరు. 


అంతట బ్రీనివాసమహా ప్రభువు మాత్రాదానమున్సు చతు 
ర్వేద శ్రవణమును, పురాణేతిహాసాది శ్రవణమును, పంచాంగగశ్ర 
వణమునుు, ఆదాయ, వ్యయ శ్రవణమును చేసెదరు. పమ్మట 
శ్రీస్వామివారు తమ విశ్వపతిత్వమును, ఆత్మేశ్వరత్వమును 
భక్తులు సాక్షాత్కరించుకొనుచుండ సన్నిధి కి వేంచేయుదురు. 


7. శ్రీస్వామివారికి కల్యాణోత్సవము: 


(ప్రతిదినము జరుగును.) 


శ్రీ స్వామివారికి ప్రతిదినము మాధ్యాహ్నికారాధనమైన 
పిమ్మట శ్రీమలయప్పస్వామివారు పట్టమహిషులగు శ్రీభూదేవుల 
తోసహా బంగారుతిరుచ్చి నధిష్టించి వమహారాజవుర్యాదలతో 


తిరుమల (శీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 308 


మంగళవాద్యములతో నిత్యకల్యాణమండపముగా భాసిల్లు రంగ 
మండపమునకు వేంచేయుదురు. 


అచ్చట శ్రీ స్వామివారు లోకకల్యాణార్టమై తాము 
కల్యాణమును స్వీకరించి కల్యాణభాసురమూర్తులుగానై భక్త 
కోటికి దర్శనమిచ్చెదరు. భక్తులా కల్యాణసముయములో 
కల్యాణదంపతులగు పురాణదంపతులను దర్శించి అనేక 
కల్యాణములను (శుభములను) పొందకలుగుచున్నారు. 


228. శ్రీ స్వామివారికి దర్భ్శణభవనములో (అద్దముల 
మహల్‌లో) డోలోత్సవము ( ఊంజలిసేవు: 


(ప్రతిదినము జరుగును.) 


శ్రీస్వామివారికి వార్షికమగు నవాహ్నిక బ్రహ్మోత్సవ 
ములో అవకాశముగల దినములయందు డోలోత్సవము జరుగు 
చున్నను దర్భణభవనములో ప్రతిదినము కూడా డోలోత్సవము 
జరుగుట నూతనముగా యేర్తాటుచేయబడినది. 


ప్రతిదినము సాయంకాలము శ్రీమలయప్పస్వామివారు 
పట్టమహిషులతోసహా విలాసముగా డోలావిహారము చేయుటకు 
రంగమండపమునుంచి బంగారు తిరుచ్చినధి స్టించి మహారాజ 
మర్యాదలతో దర్భణభవనమునకు వేంచేయుదురు. 


తనలో ప్రవేశించిన వారలను వారల ప్రతిబింబ సహస్రప్ర 
దర్శనముచేసి విభ్రాన్త చిత్తులనుగాచేయుచూ విద్యుద్దిపసహ స్రము 
లచే ప్రకాశించు నాదర్శణభవనమందుకల డోలామండపములో 
సన్నద్దమైయున్న బంగారుడోల (ఉయ్యాల) నధథి ష్థంచెదరు. 


309 (శీ వేంకటేశ్వర వైభవము 


వేదపఠనములు, దివ్యప్రబంధగానములు శ్రవణాతిథ్యము 
నొందుచుండ పట్టమహిషులతో శ్రీస్వామివారు డోలా విహార 
మును చేయుదురు. లక్ష్మీవినోదముతో డోలావిహారము పూర్తి 
అగును. పిమ్మట బంగారుతిరుచ్చి నధిష్టించి మహారాజమర్యాద 
లతో సన్నిధి కి వేంచేయుదురు. భక్తులనే కవిధములగు 
ఆనందముల ననుభవించుచు మైమరచియుందురు. 


అధిక విషయములు ఉత్సవభాగములో చూడవలెను. 


229. శ్రీ స్వామివారికి ఏకాంతోత్సవము: 
(ప్రతిదినము జరుగును.) 


ప్రతిదినము శ్రీ స్వామివారికి సాయంకాలారాధనాన్తము 
నందు శ్రీభోగశ్రీనివాసస్వామివారు వివిధమధురభో గ్యఫలాదుల 
నారగించి చందనచర్చిత్తులై ముఖవాసమును (తాంబూలమునుు 
స్వీకరించి ముఖభవనములో సన్నద్దపరచిన బంగారు మంచము 
నందలి మృదులశయ్యయందు వేంచేయుదురు. 


సువాసనలు ఘుమ్ముఘుమ్మని ఘూణతర్భణము చేయు 
చుండ వృదులవుధురవీణాది గానములు శ్రవణముల 
కాతిథ్యమునిచ్చుచుండ దివాసంజనిత శ్రమాపనోదనార్హము 
శ్రీస్వామివారు ఏకాన్తముగా శయనించెదరు. భక్తులకు 
కించిత్కాలము దర్శనమిచ్చెదరు. 


230. శరణ్యదంపతులగు శ్రీలక్ష్మీ వేంకటేశ్వర 
దివ్యదంపతులకు నామమంత్ర పూజా: 


(ప్రతిదినము త్రికాలములయందు జరుగును.) 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాది సమయములు 310 


వివరణము:- సర్వ బ్రహ్మాండనియన్తయై సర్వరక్షకుడైన 
శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సురజ్యేష్ణుడగు బ్రహ్మదేవుడు శ్రద్దా 
భక్తియుక్తుడై 'సహ(ప్రనావుములచే త, కవులవులతో 
పూజించెను. అని బ్రహ్మాండపురాణము చెప్పుచున్నది. 


ప్రణవ నమస్సంపుటీకృతములై |బ్రహ్మాండపురాణోక్టము 
లగు ఆ దివ్యసహస్ర నామ మంత్రములచేత శ్రీవేంకటేశ్వర 
స్వామివారికి పుష్పములతో ్రతిప్రాతకాలమునందును పూజజరు 
గును. 


అపార కృపాసముద్రుడగు శ్రీవేంకటేశ్వరస్వామివారిని 
లోకపితామహుడగు బ్రహ్మదేవుడు స్వర్గనదీసంభూతములగు 
సువర్ణ పద్మములతో శ్రీ వేంకటేశవదాంకితములగు అష్టోత్తరశతనా 
మములచేత పూజించెను. అని వరాహాపురాణము చెప్పుచున్నది. 


ప్రణవ నమస్సంపుటీకృతములై వరాహపురాణో క్రములగు 
శ్రీవేంకటేశపదాంకితములైన ఆ అష్టోత్తరశత దివ్యనామమం త్రము 
లచేత శ్రీవేంకటేశ్వరస్వామివారికి ప్రతిమధ్యాహ్నకాలమునందును 
పుష్పములతో పూజ జరుగును. 


అశేష లోక శరణ్యుడగు శ్రీ వేంకటేశ్వరస్వామివారికి 
మధ్యాహ్నకాలమునందువలె అష్టోత్తరశత దివ్యనామమం త్రములచేత 
పుష్పములతో ప్రతిసాయంకాలము పూజు జరుగును. 


అభఖిలజుగన్మాతయై దేవదేవదివ్యమహిషియై అశరణ్యశరణ్య 
యగు శ్రీదేవిని ఇంద్రాది దేవతలెల్లరు కృతాంజలిపుటులై 
గాయ త్ర్యర్దసమసంఖ్యాకములగు చతుర్వింశతినామములవేత 
స్తుతించిరి - అని వరాహపురాణము చెప్పుచున్నది. 


311 (శ్రీ వేంకటేశ్వర వైభవము 


ప్రణవ నమస్సంపుటీకృతములై వరాహపురాణోక్రములగు 
ఆ చతుర్వింశతి దివ్యనామమంత్రములచేత [శ్రీస్వామివారి దివ్య 


పాదారవిందములయందు పూజింపబడియున్న పుష్పములతో 
శ్రీలత్మ అమ్మవారికి త్రికాలములయందును పూజ జరుగును. 


““శ్రియఃకాన్తాయ కల్యాణనిధయే నిధయే£౬_ర్టినామ్‌! 
శ్రీేవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌!” 


న న 


గ్ర ఆ 
J ఫ్ర 
శ్ర ల్రి 
గ్ర వ 
$ శ్రీవేంకటేశ్వర వెభవము 4 
'్ర QO ప్రీ 
గ్ర ప్రీ 
గ్ర ట్ర్‌ 
గ్ర త్రి 
గ్ర § 
గ్ర + ల్రీ 
'డ్ర ట్ర్‌ 
శ్ర § 
గ్ర 5 
శ్ర రి 5 
గ్ర ల్రి 
ర తిరుమల 
ర శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆ 
ర ఆర్షితములు అ 
గ్ర § 
గ్ర ట్రీ 
గ్ర వ్ర 
శ్ర ల్రి 
ఆంత. 


శ్రీయైనమః 


శ్రీ శ్రీనివాసాయనమః 


ఢ్రిస్వామివారి ఆర్లితములు 


ఉపోద్దాతము: 
ఓమ్‌॥ మాంగల్య సూత్ర వస్రాది సంరక్షతి యథా వధూః। 
తథా ప్రపన్న శాస్త్రీయ పతికైంకర్య పద్దతిమ్‌॥ 


(శ్రియఃపతియై జగత్‌సా(మియై పరమళశేషియై చేతనసమూహముల 
నుజ్జీవింపచేయుటకు శేషపర్వతమునందు అర్సావతారమున వేంచేసియున్న 
శ్రీ వేంకటేశ్వరస్వామివారికి చేతనసమూహములన్నియు దాసభూతులు 
గాను, శేషభూతులుగాను తెలుసుకొనవలసియున్నది. తెలుసుకొనుటయే 
కాక తమ తాపత్రయనివృత్తికె (శ్రీస్వామివారికి కెంకర్యములు చేయవలసి 
యున్నది. 


తిరునుల (శీ వేంకటేశ్వరస్వామివారి ఆర్రితములు 
వ 313 


అనంతుడు సర్విశ్వరునకు _కెంకర్యమునుచేసి శేషత్తమును సంపా 
దించుకొని “శేష? అని సర్వాతిశాయియగు బిరుదనామగొరవముతో 
ప్రకాశించుచున్నాడు. 


ఈనాడు కూడా సర్వేశ్వరుని కెంకర్యమును వదలకనే అర్హావతా 
రమున వేంచేయబోవు పరమేశ్వరుని సంకల్పమును తెలుసుకొని 
ముందుగా నిచ్చట శేషపర్వతముగా తయారు అయి పీఠరూపముగా 
నా అర్భ్బావతారమున వేంచేసియున్న పరమేశ్వరునకు కైంకర్యమును 
చేయుచున్నాడు. 


“ శ్లవెకుంఠమునందు శ్రీస్వామివారికి నివాసముగాను, శయనము 
గాను, సింహాసనముగాను, పాదుకలుగాను, తలగడగాను, ఛత్రము 
గాను అయి సర్వదా కైంకర్యమును చేయుచున్నాడు. అటుల శేషత్వ 
మును పొందుటచేతనే “శేషు? అని జనులచేత పిలువబడుచున్నాడు 
అని శ్రీయామునాచార్యులవారు అనంతుని స్తుతించుచున్నాడు' 
అందుచే చేతనులు శ్రీస్వామివారియొక్క శేషత్వమును సంపాదించు 
కొనుట అవసరమైయున్నది. 

బైమినిమహర్షి “శేషః పరార్టత్వాత్‌* అని సూత్రించి శేషత్వ 
మనగా పారార్థ్యము అని చెప్పుచున్నాడు. అనగా పరునికొర్గకై ఉండుట 
అని తాత్సర్వము. అది “నా కించిత్కుర్వత శ్శేషత్వం” అను సిద్దాన్ల 
ముచే కించిత్కారములేక లభించనేరదు. ఆ కించిత్కారము ఆర్జితరూప 
ముగా శ్రీస్వామివారి కైంకర్యమును చేయించుచున్నది గాన నిచ్చట 
ఆర్జితము బద్దచేతనులకు పరమ పురుషార్ధ ప్రయోజకమగుచున్నది. 


అందుచే ప్రతిమానవుడు ఉజ్జీవింపదలచి అచ్చటి నుండి మన 
కొరకు ఇచ్చటకు వేంచేసియున్న శ్రీ స్వామివారికి సౌలభ్యముగా నార్జి 
తముల నర్పించి కైెంకర్యములను చేయించిగాని, నిష్కామముగా 


314 (శీ వేంకటేశ్వర వైభవము 


నార్జితముల నర్చించిగాని, కైంకర్యములను చేసిగాని, శేషత్వమును 
సంపాదించుకొని కృతార్థత నొందవలసియున్నది. 


అట్టు కృతార్థతా ప్రయోజకములగు ఆర్జితముల వివరములు ఈ 
క్రింద ఇవ్వబడినవి. 


ప్రత్యేక దర్శనము: 


1. సుప్రభాతము: ప్రతిరోజూ ఉదయాన్నే సుప్రభాతముతో 
శ్రీవారి ఆలయములో నిత్యపూజాదికములు ప్రారంభింతురు. సుప్ర 
భాతం వేదపండితులు పరింతురు. 


2. తోమాలసేవ: సుప్రభాతము అనంతరము ప్రతిరోజూ 
తోమాలసేవ జరుగుచుండును. 


3. అర్భన: తోవూలసేవానంతరము ప్రతిరోజూ అర్చన 
జరుగుచుండును. 


4. ఏకాంతసేవ: సర్వదర్శనము అయిన తరువాత ప్రతిరోజూ 
రాత్రి ఎకాంతసివ జరుగుచుండును. 


5. నిజపాద దర్శనము: ప్రతి శుక్రవారము అభి షేకానంతరము 
స్వామివారి పాదములను దర్శించుకోవచ్చును. 


సేవలు 


1. అభిషేకము: వక్షస్టలముపై లత్మీదేవితో ఉన్న మూల 
విరాట్టుకు శుక్రవారము నాడు పలు సుగంధ ద్రవ్యములతో 
అభిషేకము వైభవోపేతముగా జరుగుతుంది. పునుగు, జవ్వాది, 


తిరుమల (శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆర్టితములు 315 


కసూరి మొదలైన సుగంధ ద్రవ్యము లుంచిన పాత్రను భక్తులు హస్త 
ములతో స్పర్ణించిన అనంతరము అభిషేకము జరుగుచుండును. 


2. వస్రాలంకారసేవ: ప్రతిశుక్రవారములో జరుగు అభిషేకము 
తరువాత స్వామివారికి. వస్రాలంకారము జరుగుచుండును. 


3౩. సహస్ర కలశాభి షేకము: ప్రతిబుధవారము ఉదయము 
సహస్రకలశములతో అభిషేకము జరుగుచుండును. 


4. తిరుప్పావడ: ప్రతిగురువారము ఉదయము జరిగే ప్రత్యేక 
సేవ ఇది. అన్నప్రసాదములు స్వామివారికి నివేదన జరుపబడుతాయి. 


5. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనము: ఇది ప్రతీ సంవత్సరము 
ఉగాది, ఆణివార ఆస్థానము, బ్రహ్మోత్సవము, వైకుంఠఎకాదశి రోజు 
లకు ముందుగా వచ్చే మంగళవారములలో ఉదయాన్నే జరుగుతుంది. 
గర్భగుడిని శుద్దిచేసే ప్రకియ ఇది. 


6. వసంతోత్సవము: ఏడాదికి ఒకమారు వైత్రమాసములో 
మూడు రోజులు జరుగుచుండును. 


7. పవిత్రోత్సవము: శ్రీవారి నిత్యపూజానివే దనాదులలో 
తెలిసీతెలియక జరిగే దోషాల పరిహారార్థం జరిపే పవిత్రీకరణ. ఇది 
వూడు రోజులపాటు జరుగుతుంది. సాధారణముగా ఆగస్టు 
మాసంలో జరుపుదురు. 


8. పుష్పయాగము: ప్రతిఏటా బ్రహ్మోత్సవము తరువాత వ్చి 
శ్రవణనక్షత్రము రోజున పుష్పయాగము జరుగుతుంది. ఇది (శ్రీవారికి 
పలురకాల పుష్పాలతో జరిప అర్చన. 


(శీ వేంకటేశ్వర వైభవము 
316 


9. తెప్పోత్సవము: ప్రతి సంవత్సరము ఫిబ్రవర, మార్చి నెలలో 
గమివారి పుష్కరిణిలో తెప్పోత్సవం జరుపుతారు. ఇది ఐదురోజులు 
రొగే ఉత్సవము. 


10. ఆభి ధేయక అభిషేకము: జ్యేష్టూసములో మూడు 
జాలు జరిగే ఉత్సవము. 


11. పద్మావతీపరిణయము: ఇది వైశాఖ శ్ళుక నవమి, దశమి, 
కాదశి రోజులలో జరిగే మూడురోజుల కల్యాణోత్సవము. 


12. పుష్టికి: జూలెనెలలో జరగే ఆణివారఆస్థానము రోజున 


'యంత్రవు శ్రీవారిని అమ్మవారిని పుష్పపల్లకిలో ఊరేగించే 
శృవము. 


13. కల్యాణోత్సవము: స్వామివారికి, అమ్మవారికి ప్రతిరోజూ 
సహ్మోత్సవము, పవిత్రోత్సవము, (గ్రహణాది సమయాలలో తప్ప) 
సులు జరిపించే ఉత్సవము కల్యాణోత్సవము. 


14. (బ్రహ్మోత్సవము: శ్రీనివాసుని ఉత్సవవూర్తి అనగా 
ుయప్పసా(మివారికి పూజ జరిపి వేదమంత్రాలతో ౩ వాహనాలపై (పెద్ద 
ఆ గరుడ, హనువుంత) ఊరేగిస్తారు. ఇది సంక్షిప్తంగా జరిగే 
హ్మోత్సవం. కల్యాణోత్సవం తరువాత దీన్ని నిర్వహిస్తారు. 
వాసుని మూడు వాహనసేవలను విడివిడిగా కూడా చేయించవచ్చును. 


15. డోలోత్సవము (ఊంజల్‌ సేవ): శ్రీదేవి భూదేవి సమేత 
గా మలయప్పస్వామివారిని అద్దాల మహలులో ఉన్న ఊయలపై 
వీపుచేసి మంగళ వాడ్యములతో వేదపారాయణముతో ఊయల 
ంచే ఉత్సవము. 


తిరుమల (శీ వేంకచేశ్వరస్వామివారి ఆక్టితములు షై 


16. సహ్రకలశాభిషేకము: ఐహిక, ఆముష్మిక అభ్యున్నతికై 
శ్రీనివాసునికి భక్తులు జరిపించే ప్రత్యేక ఆర్జిత సేవ. ఇది ఉదయకా 
లంలో జరిగే సేవ. 


ఇటుల పంచాంశములతో కూడిన శ్రీ వేంకటేశ్వర వెభవ 
ఫలీతార్ధము 
అఖిల |బ్రహ్మాణ్ణకోటినియన్తయై ఆశ్రితకల్పవృక్షమై అపార 
కృపాసాగరుడగు శ్రీవేంకటేశ్వరస్వామివారు సర్వపురుషార్లముల 
నిచ్చుటకు అచలరూపుడగు శేషభూతుడైన శేషునియందు స్తానకముగా 
వేంచేసి యున్నారు. 


శ్రీస్వామివారి వలన కామితార్థముల నందుకొనుటకై సంసార 
మరుకాన్తారపాంథులగు మానవులు పుణ్యశాలులైనవారు కుటుంబము 
లతో దివ్యదేశయాత్రికులుగా తిరుమల చేరవలయును. 


అచ్చట అశేషదోషనివారణసమ్థములగు శ్రీస్వామివారి వుణ్యతీర్థ 
ములయందు స్నానమాచరింపవలయును. 


శ్రీస్వామివారి సందర్శన సంపాదకములగు శీస్వామివారి సేవా 
సమయములను గుర్తించవలయును. 


శ్రీస్వామివారి కైంకర్యలాభ ప్రయోజకములగు ఆర్జితములను 
(కానుకలను) శ్రద్దతో శ్రీ స్వామివారికి సమర్పింపవలయును. 


శ్రీస్వామివారియందు భక్తివివర్టకములగు శ్రీవారి ఆరాధన కైంకర్య 
ములను కన్నులారా కాంచవలయును. 


318 (శీ వేంకటేశ్వర వైభవము 


శ్రీస్వామివారి ఉత్సవసమయములయందు పరమానందసందాయ 
కములగు ఉత్సవములను చేయించవలయును; లేదా దర్శింపవలయును. 


ఇటుల పరమాదృష్టపరిపూర్ణులైన భక్తిసారులగు యాత్రికులు 
చతుర్విధపురుషార్దప్రదాతయై, చతుర్భుజుడై దయాసముద్రుడగు 
శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ఆశ్రయించుటకు శ్రీ వేంకటాద్రిని చేరినది 
మొదలు సర్వదేశములయందు, సర్వకాలములయందు, సర్వావస్టల 
యందు అత్యుచితమగు అత్యన్హ శేషభావమును కోరుచూ దినములను 
ఫలవత్తరములనుగా చేయవలయును. 


ఇటుల వాసుదేవతరుచ్చాయలయందు విశ్రాన్తినిపొంది కృతార్హు 
లైన యాత్రికులు నిరవధి కానంద సాగరతరంగముల నోలలాడుదురు 
గక 


శ్రీస్వామివారివలన అభి వుతములగు కామితముల నందు 
కొనుదురు గాక, 


శ్రీస్వామివారి సన్నిధానమున నిత్యానందము ననుభవించుదురు 
గార, 


వినా వేంకటేశం న నాథో న నాథః 
సదా వేంకటేశం స్మరామి స్మరామి! 
హరే! వేంకటేశ! ప్రసీద ప్రసీద 
ప్రియం వేంకటేశ! ప్రయచ్చ ప్రయచ్చ॥ 


శ్రీ లక్ష్మీ వేంకటేశార్చణమస్తు 


ఓం తత్‌ సత్‌ 


